శ్రీమహాభారతం 
ప్రఖ్యలోకనాథ వేంకట మహేశ్వర శర్మ 


చైతన్య ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
విజయవాడ 
ముఖచిత్రం : 

రమణ 


పబ్లిషర్స్‌: 
సరస్వతి పబ్లికేషన్‌, 
అరండల్‌ పేట, విజయవాడ -2 


(ఖ్యిలకకనాథ వేంకట మహా-క్వర శర్మ 


Rs. 126/- 


RACHANA PUBLICATION 
IST LINE, MADHURA NAGAR 


ఈ పుస్తకం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది. అయినా పొరపాట్లు దొర్లి 
VI] AYAWAR - 11 


ఉండవచ్చును. మాకు తెలిపిన మలిముద్రణలో సవరించగలము. 


ఆదిపర్వము 

(ంథ ఆరంభము 

ఆదకుక్క జనమేజయుని తమ్ములను 
శపించుట - గురుసవా మహిమ 
నాగుల పుట్టుక - సము[్రమథనం 
- అవృ్చతాదుల పుట్టుక 

ఆస్తేకుని పుట్టుక - ఆస్తీకుడు 
జనమేజయుని యాగాన్ని ఆపుట 
మటహాఖంరత కథం (ఆరంభం 
సభాపర్వము 

వనపర్వము 

ఐరాట పర్వము 

ఉద్యోగ పర్వము 

భీష్మ పర్వము 

[దోణ పర్వము 

కర్షపర్వము 

శల్వపర్వము 


= 29 


- 84 


- 134 
- 158 
- 184 
- 192 


సౌప్తిక పర్వము - 206 
శ్రీ పర్వము - 210 

శాంతి పర్వము - 215 

అనుశాసన పర్వము - 229 
అశ్వమేధిక పర్వం - 237 
ఆశమవాసిక పర్వము - 245 
మౌసల పర్వము - 250 
మహాప్రస్థానిక పర్వము - 256 
స్వర్గారోహణ పర్వము - 262 
మహాభారత పకన ఫలము - 266 
సంక్షిప్త మహాభారతము - 270 


మహాభారతం వినే విధానము - వినే విధాన ఫలితము 


శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం —— రక్‌ 


గ్రంథ ఆరంభము 

“నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌ । 

దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్‌ ॥” 

నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడైన 
అర్జునుడికి, వాళ్ళిద్దరి లీలలను తెలియచెప్పే సరస్వతీదేవికి, 
మహాభారత గ్రంథాన్ని రచించిన వ్యాసమహర్షికి నమస్కరించి 
మానవులలోని రాకసభావాలను తొలగించి, పవిత్రమైన 
మనసును ప్రసాదించే మహాభారతాన్ని చదవడం మొదలు 
పెట్టాలి. 

పూర్వమొకప్పుడు నైమిశారణ్యంలో శౌనకముని 
పన్నెండేళ్ళ సత్రయాగాన్ని చెస్తున్నాడు. అప్పుడు అక్కడికి 
రోమహర్షణుడి కొడుకైన ఉగ్రశ్రవుడు వచ్చాడు. ఆయనను 
చూడగానే అక్కడ ఉన్న మునలందరికీ చోత్రవిచిత్రములైన 
కథలు వినాలనే కోరిక కలిగింది. వెంటనే అక్కడి 
మహర్నులంతా ఆయున చుట్టూ చేరి నమను)రించి, 
సత్కరించారు. ఉ(గ్రశ్రవుడు మహర్షుల యోగక్షమాలు 
అడుగుతున్నాడు. 


6 లాలా ల్రీమహాభారతం 

ఇంతలో ఒక ముని ఉగ్రశవుని “మహర్షి! మీరు ఇప్పుడు 
ఎక్కడ నుండి వస్తున్నారు? కు ఎక్కడు ఉన్నారు?” 
అని అడిగాడు. ఆ మహర్షులతొ ఉగ్రశ్రవుడు “నేను పరిక్షిత్తు 
కొడుకైన జనమేజయుడు చెస్తున్న సర్పయాగానికి వెళ్ళి, అక్కడ 
వ్యాసుడు రచించిన భారతంలోని పవిత్రమైన, విచత్రమైన 
చాలా కథలను విన్నాను. అనేక ఆశ్రమాలు చూసి, తీర్ధాలు 
సేవించి, కౌరవులు, పాండవులు యుద్దం చేసిన శమంతక 
వంచక క్షేత్రాన్ని చూని, అక్కడనుండి మిమ్మల్ని 
చూడాలనిపించి ఇక్కడికి వచ్చాను. మిరు అందరూ మ్‌ సు 
అనుష్టానాలను పూర్తి చేస్తుకుని, పవిత్ర మనస్ములై ఏకాగ్రతతో 
ఉన్నారు. ఇంతకీ మీకు ఏ కథ చెప్పమంటారు?” అని 
అడిగాడు. అప్పుడు మహర్షులు “వ్యాసుడు రచించిన 
వేదమయమైన భారత సంహితను వినాలనుకుంటున్నాము” 
అని చెప్పారు. 

అప్పుడు ఉగ(శ్రవుడు “ఆద్యుడు, అంతర్యామి, 
య మంగళకరుడు, చరాచరగురువు అయిన 
హృషికేశునికి నమస్కరించి, వ్యాసుడు రచించిన పవిత్రమైన 
మహా భారతాన్ని వరించి చెప్తాను. ఈ (గంథం మూడు 
లోకాల్లోనూ అందరిచేతా విస్తారంగానూ, సంక్షిప్తంగానూ 
చదవబడుతుంటుంది. అనేక రకాల ఛందస్సులతో ఉన్న ఈ 
(గ్రంథం దేవతల, మానవుల మర్యాదలు ఎట్లా ఉండాలో 
స్పష్టంగా తెలియచేస్తుంది. 

ఈ ప్రపంచమంతా అజ్ఞానాంధకారంలో మునిగిపోయి 
ఉంది. అప్పుడు ఈ ప్రాణులన్నింటి పుట్టుకకు కారణమైన 
ఒక అండం పుట్టింది. అది దివ్యము, సత్యము, సనాతనము, 
జ్యోతిర్మయము, అలౌకికము. ఆ అండంలో నుంచే 
బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు. ఆ తరువాత ప్రచేతసులు 


శ్రీమహాభారతం ——7 

పదిమంది, దక్షుడు, అతడి ఏడుగురు కొడుకులు, 
సప్రబుషులు, పధ్నాలుగు మంది మనువులు పుట్టారు. 
విశ్వేదేవులు, ఆదిత్య వసువులు, అశ్వినీకుమారులు, యక్ష్మ 
సాధ్య, పిశాచ, గుహ్యకులు, పితరులు, (బహ్మర్పులు, 
రాజర్నులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, 
బుతువులు, నెలలు, పక్షాలు, పగలూ, రాత్రీ, ఈ ప్రపంచంలో 
ఉన్న సమస్త వస్తువులూ ఈ అండం నుంచే పుట్టాయి. 
బుతువులు మారినప్పుడల్లా ఆయా బుతువులు గుర్తులు 
వచ్చిపోతుంటాయి. అల్లాగే ఈ చరాచరజగత్తు అంతా ఏ 
పరమాత్మలో నుండి పుట్టిందో ఆ పరమాత్మలోనే కలిసి 
పోతుంది. ఈ విధంగా సమస్త పదార్గాలనూ సృష్టించి 
నశింపచేసే కాలచక్రం అనాదిగా నడుస్తూనే ఉంది. 
అనంతంగా నడుస్తూనే ఉంటుంది. సంక్షిప్తంగా దేవతల 
సంఖ్య ముప్పైఆరువేల మూడువందల ముప్పైమూడు కోట్లు. 
వివస్వంతుడికి దివఃపుత్రుడు, బృహద్భానుడు, చక్షువు, 
ఆత్ముడు, విభావసుడు, సవిత, బుచీకుడు, అర్భుడు, భానుడు, 
ఆశావహుడు, రవి, మనువు - అనే పన్నెండుమంది 
కొడుకులు. వీరిలో చివరివాడైన మనువుకి 'దేవభ్రాట్‌, 
సుభ్రాటొ అని ఇద్దరు కొడుకులు. సుభ్రాట్‌కి “దశజ్యోతి, 
శతజ్యోతి, సహస్రజ్యోతి” అనే ముగ్గురు కొడుకులు. ఈ 
ముగ్గురికీ సంతానం కలిగింది. దశజ్యోతికి వెయ్యిమంది, 
శతజ్యోతికి లక్షమంది, సహగప్రజ్యోతికి పదిలక్షల మంది 
పుట్టారు. వీళ్ళ నుండే కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు 
వుుదలైన రాజర్నుల వంశాలు వుట్టినాయి. ఈ 
పరంపరాక్రమంలోనే అనేక వంశాల, ప్రాణుల సృష్టులూ 
జరిగినాయి. 


8 లాలా ల్రీమహాభారతం 

వ్యాసభగవానుడికి సమస్త లోకాలూ, జరిగిపోయింది, 
జరుగుతున్నది, జరగబోయేది, వాటిలోని రహస్యాలు, 
కర్మ-ఉపానన -జ్ఞాన స్వరూపాలతోకూడిన వేదాలు, 
యోగాభ్యాసం, ధర్మార్థకామాలు, సమస్తలోక, శాస్త 
వ్యవహారాలు సంపూర్ణంగా తెలుస. సంపూర్ణమైన 
ఇతిహాసాన్ని వేదాలలోని తాత్సర్యాన్ని ఈ గ్రంథంలో వ్యాఖ్యాన 
రూపంలో చెప్పాడు. జ్ఞానస్వరూపాన్ని అనేకులు వ్‌ 
విధాలుగా మానవజాతికి అందించడానికి వీలుగా ఆ 
మహాజ్ఞానాన్ని అంతటినీ కొన్నిచోట్ల సంక్షేపంగాను, మరికొన్ని 
చోట్ల విస్తారంగాను చెప్పాడు. 

వ్యాసుడు తన యొక్క తపఃశ్శక్తి బ్రహ్మచర్యపాలనల 
కారణంగానే వేదాలను విభజించాడు. ఆ తరువాత ఈ 
మహాగ్రంథాన్ని రాశాడు. దీన్ని తన శిష్యులకు ఎట్లా చెప్పాలా 
అని వ్యాసుడు ఆలోచిస్తున్నాడు. ఇంతలో బ్రహ్మదేవుడు 
వ్యాసుడు దగ్గరకు వచ్చాడు. వ్యాసుడు బ్రహ్మదేవుడికి స్వాగత 
సత్మారాలు చెసి కూర్చోబెట్టాడు. 

మహర్షి బ్రహ్మదేవునితో “భగవన్‌! నేను శ్రేష్టమైన ఒక 
గొప్ప కావ్యాన్ని నా మనసులోనే వ్రాశాను. దానిలో వైదిక, 
లౌకిక విషయాలన్నీ ఉన్నాయి. వేదాల్లోని క్రియా కలాపాలు, 
ఆ (క్రియా కలాపాలకు సారభూతమైన ఉపనిషత్తులు, 
ఇతిహాసపురాణాలు, భూతభవిష్యద్వర్తమాన విశేషాలు, 
వృత్తాంతాలు, ముసలితనం, మరణం, భయం, రోగాలు, 
పదార్దాలు వాటి భావాభావ తత్త్వాలను నిర్ణయించుకునే పద్ధతి, 
వర్ణాశ్రమ ధర్మాలు, పురాణాలసారం, తపస్సు, (బ్రహ్మచర్యం, 
భూమి, చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, తారకలు, 
యుగాలు మొదలైన వర్ణనలు, వాటి పరిమాణం, బుక్‌ యజు 


శ్రీమహాభారతం ——M(9్ర 
స్సామ అధర్వణ వేదాలు, ఆధ్యాత్మ న్యాయ, శిక్షా, చికిత్సా, 
దాన, పాశుపత ధర్మాలు, దేవతలు, మానవుల పుట్టుకలు, 
పుణ్యక్షేత్రాలు, తీర్గక్షేత్రాలు, నదులు, పర్వతాలు, అరణ్యాలు, 
సముద్రాలు, పూర్వకల్పం, దివ్యనగరాలు, యుద్దనైపుణ్యం, 
అనేక భాషలు, జాతులు, లోకవ్యవహారం, వాటన్నింటి లోనూ 
వ్యాపించి ఉన్న పరమాత్మ, ఇలా సమస్త విషయాలూ అందులో 
వర్ణించాను. అయితే ఈ భూలోకంలో దీన్ని వ్రాయగలిగినవాడే 
దోరకలేదని దిగులుపడుతున్నాను” అన్నాడు. 

అప్పుడు బ్రహ్మ దెవుడు వ్యాసుడితో “మహర్షీ! తత్వజ్ఞాన 
సంపన్న జ్రేష్టులైన మీరు పుట్టిన దగ్గరనుండి ఇప్పటిదాకా 
మీ మాటల ద్వారా సత్యాన్ని దార్గాన్ని మాత్రమే చెప్తున్నారు. 
కనుక మీరు వ్రానిన (గ్రంథం కావ్యంగానే ప్రసిద్ది 
పొందుతుంది. దీని కంటే గొప్ప గ్రంథం ఈ ప్రపంచంలో 
మరొకటి ఉండదు. మీ గ్రంథాన్ని వ్రాయమని మీరు గణేశుని 
ప్రార్థించండి” అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు. 

తరువాత వ్యాసుడు గణేశుని తలుచుకుని ప్రార్ధించాడు. 
వ్యాసుని ప్రార్ధన వినగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు గేణేశుడు. 
వ్యాసుడు గణేశునికి నమస్కరించి, పూజించి కూర్చోబెట్టాడు. 
తరువాత “ఓ దేవా! నేను నా మనసులోనే రచించుకున్న 
మహాభారతాన్ని చెప్పుంటాను. మీరు వ్రాస్తూ ఉండాలి” 
అన్నాడు. అప్పుడు గణేశుడు మహర్షితో ను ఒక్క క్షణం 
కూడా కలాన్ని ఆపకుండా వ్రాస్తాను” అన్నాడు. 

వ్యాసుడు గణేశునితో “అర్థం చుసుకున్నాక మాత్రమే 
వ్రాయాలి అన్నాడు. గణేశుడు ఆ విధంగా అర్ధం చేసుకుంటూ 
వ్రాయడానికి ఒప్పుకున్నాడు. వ్యాసుడు కావాలనే చాలా 
కష్టంగా, అర్థం కాకుండా ఉండే కొన్ని శ్లోకాలను చెప్పాడు. 


10 లాలా శ్రీమహాభారతం 
వాటి గురించి చెప్తూ వ్యాసుడు నాకు 8,800 శ్లోకాల అర్జాలు 
తెలు,శుకుడికీ తెలుసు, సంజయుడికి వాటి అర్ధం తెలుసో 
తెలీదో తెలియదు” అన్నాడు. ఆ శ్లోకాలు ఇప్ప టికీ ఈ 
[గ్రంథంలో ఉన్నాయి. బాగా ఆలోచిస్తేనే గానీ అ అర్థం 
తెలియదు. సర్వజ్ఞుడైన గణేశుడు ఆ 'శోకాల గురించి ఒక్క 
క్షణం ఆలోచించి అర్ధం చేసుకునే లోపలే వ్యాసుడు తరువాత 
శోకాలను చెప్తండేపాడు. 

వ్యాసుడు రచించిన ఈ మహాభారతం అజ్ఞానమనే 
చీకటిలో వెతుక్కునే వాళ్ళ కళ్ళు తెరిపించే జ్ఞానమనే $ కాటుక 
సూది. ధర్మార్థకొమమోక్షాలనే నాలుగు పురుషార్దాలనూ 
వర్ణించి చెప్పే ఈ మహాభారతం మానవులలోని అజ్ఞానమనే 
చీకేటిని పటాపంచలు చేస్తుంది. ఈ భారతమనే చంద్రుడు 
వేదార్థాలనే వెన్నెలలను విరజిమ్ముతూ లోకుల బుద్దులనే 
కలువలిను వికసింపచేస్తాడు. ఇతిహాస రూపంలో ఉన్న ఈ 
భారతదీపం లోకమనే గర్భగ్భహాన్ని తన వెలుగులతో 
నింపుతుంది. ఇన్నింటికీ నిలయమైన ఈ మహాభారతమనే 
కల్పవృక్షాన్ని ఆ(శ్రయించుకుని ఎందరో కవులు తమ తమ 
కావ్యాలను రచిస్తారు. 
జా. మహాభారతంలో దేవర్శుల, బ్రహ్మర్చుల, దేవతల 
క్క పరమపవిత్రమైన పనులు" వర్ణించబడినాయి. ప్రతి 
మ సనాతన పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ 
గొప్పదనం ఉంది. సత్యం అతడే. బుతమూ అంతడే. 
పవిత్రుడు, మంగళమయుడు, నశించనివాడు, కదలనివాడు, 
హద్దులేని జ్ఞానస్వరూపుడూ అతడ అతడే ఈ షష 
మూలము. “అతడి వల్లనే ఈ ప్రపంచమంతా నడుస్తున 
పరటబ్రహ్మస్వరూపడూ అతడే. అన్నీ అతని య. 


శ్రీమహాభారతం ——M(11 
సన్వ్యాసులందరూ ఆ పరమపురుషుడినే ఛా ధ్యా ముక్తిని 
పొందుతున్నారు. ముక్తులౌతున్నారు. అద్దంలొ ప్రతిబింబాన్ని 
చూసినట్లుగా సమస్త ప్రపంచాన్ని అతడిలోనూ, సమస్త 
ప్రపంచంలోనూ అతడినే చూస్తున్నారు. ఈ (గంథమంతా 
కృష్ణుడి చరిత్రతోనె నిండి ఉంది. కనుకనే ఈ మహాభారతాన్ని 
చదివినవాడు, సమస్త పాపాల నుండి ముక్తుడౌతాడు. సర్వకశ్రేష్ట 
(గ్రంథమైన ఈ మహాభారతానికి సత్యామృతాలే శరీరం. 
ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్దాన్ని నిశ్చయించుకోవాలి. 
అటువంటి ఇతిహాసపురాణ జ్ఞానంలేనీ వాళ్ళ వలన 
తనకేమైనా హాని కలుగుతుందేమోనని వేదాలు నిరంతరం 
భయపడుతుంటాయి. దేవతలు త్రాసులో ఒకవైపు నాలుగు 
వేదాలనూ, మరొకవైపు మహాభారతాన్ని పెట్టి తూచినప్పుడు 
మహాభారతమే గొప్పదని తేలింది. మహత్వం 
భారవత్త్వం వలనను ఈ గ్రంథానికి మహాభారతమనే పే 
వచ్చింది. బెదం చదవతదర్క..చేదఠిలో చెప్పిన వ. 
చెయ్యడం, శిలోంఛవృత్తి ఇవన్నీ పవిత్రమైన మనస్సుతో చేస్తే 
మనసు స్వచ్చమైనదౌతుంది. ఈ (గ్రంథం ప్రాధాన్యతను 
ఇచ్చింది చిత్తశుద్ధికి మాత్రమే. అందుకే ఈ మహాభారతాన్ని 
చదివేటప్పుడు మనస్సును నిర్మలంగా ఉంచుకుని చదవాలి. 
ఆదకుక్క జనమేజయుని తమ్ములను 
శపించుట - గురుసేవా మహిమ 
ఉ(గశ్రవుడు మహర్షులకు ఇదం మొదలు మ. 
“పరీక్షిత్తు కొడుకు టేతం నక శ్రుతసేనుడు, ఉగ్రసేను 
భీమసేనుడు అనే ముగ్గురూ జనమేజయుడి 
జనమేజయుడు తమ్ముళ్ళతో కలిసి కురుక్షేత్రంలో దీర్హ 
సత్రయాగం చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఒక 


12 లాలా శ్రీమహాభారతం 
కుక్కపిల్లను కొట్టి తరిమేశారు. ఆ కుక్కపిల్ల ఏడుస్తూ తన 
తల్లితో “జనమేజయుడి తమ్ముళ్ళు నన్ను కొట్టారు” అని 
చెప్పింది. అప్పుడు ఆ కుక్క 'నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు. 
అందుకే వాళ్ళు నిన్ను కొట్టారు అన్నది. కుక్కపిల్ల తల్లితో 
“నేను ఏ తప్పు చేయలేదు. జీని వంకా చూడలేద అయినా 
కొట్టారు” అని చెప్పింది. అప్పుడు ఏ తప్పు చెయ్యని తన 
పిల్లని కొట్టారన్న కోపంతో కుక్కతల్లి యజ్ఞశాల దగ్గరకు వచ్చి 
“ఏ తప్పు చేయని నా పిల్లని ఊరికే ఎందుకు కొట్టారు?” 
అని అడిగింది. 

జనమేజయుడుగాని, అతడి తమ్ముళ్ళుగాని ఆడకుక్క 
అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అప్పుడు ఆ ఆదకుక్క 
“మీరు ఏ తప్పు చెయ్యని నా కొడుకుని కొట్టారు. అందుకని 
మీకు తెలియకుండానే మీకు గొప్ప అశుభం కలుగుతుంది” 
అని శపించింది. 

ఆ శాపం విన్న జనమేజయుడు దుఃఖించాడు. కుక్క 
ఇచ్చిన శాపం వలన కలుగబోయే అశుభాన్ని అరిష్టాన్ని 
ఆపగల పురోహితుడి కోసం వెతుకుతున్నాడు. ఒకసారి వేటకు 
వెళ్ళీన జనమేజయుడికి '(శుతశవుడు అనే మహర్షి ఆశ్రమం 
కనవడింది. [శుత(శవుని కొడుకు సోమ(ళవుడు. 
జనమేజయుడు సోమ[శవుడిని తనకు పురోహితునిగా 
పంపమని [శుత[శవుని అడిగాడు. జనమేజయుడు కోరికను 
అంగీకరించాడు [(శుత[(శవుడు. జనమేజయుడితో “నా 
కుమారుడు గొప్ప తపస్సంపన్నుడు. వేదం చదువుకున్న 
వాడు. మీకు రాబోయే అరిష్టాలన్నింటి నీ పోగొట్టగలడు. 
అయితే ఇతడికి ఒక నియమం ఉంది. ఏ బ్రాహ్మణుడైనా ఏ 
వస్తువునైనా ఇతడిని అడిగితే అది తప్పక ఇచ్చేస్తాడు. నువ్వు 


శ్రీమహాభారతం —— M13 
దానికి ఇష్టపడి చెయ్యగలిగితే అట్లాగే నీ పురోహితునిగా నా 
కుమారుని తీసుకు వెళ్ళు” అని చెప్పాడు. జనమేజయుడు 
సోమ[్రవుని నియమాన్ని ఒప్పుకుని హస్తినాపురానికి 
తీసుకువెళ్ళాడు. తమ్ముళ్ళను విలిచి “అతడిని నెను 
పురోహితునిగా తీసుకొచ్చాను. ఇతడు ఏది చెప్తే అది 
చెయ్యండి. మీరు ఇంకేమీ ఆలోచించకండి” అని చెప్పాడు. 
ఆ రోజుల్లో ఆ దేశంలో “ఆయోదధాౌమ్యుడు” అనే బుషి 
నివసిస్తుండేవాడు. అతడికి “ఆరుణి, ఉపమన్యువు, వతుడుో 
అనే ముగ్గురు ప్రధాన శిష్యులు ఉండేవాళ్ళు. ఒకసారి 
ధౌమ్యుడు ఆరుణిని తన పొలానికి ఏర్పడిన గండిని 
మూయమని ఆదేశించాడు. ఆరుణి ఎంత (ప్రయత్నించినా 
సాధ్యంకాలేదు. చివరికి ఆ గండికి తానే అడ్డంగా పడుకుని, 
అందులో నుండి వచ్చే ప్రవాహాన్ని ఆపేశాడు. తరువాత 
శిష్యులతో కలిసి వచ్చి ధౌమ్యుడు ఆరుణిని పిలిచాడు. ఆరుణి 
వచ్చి జరిగినది, తాను చేసినది అంతా గురువుకు వివరంగా 
చెప్పాడు. “నువ్వు ఇప్పుడు పొలం గట్టును పెకలించుకుని 
వచ్చావు కనుక “ఉద్దాలకుడనే' పేరుతో పిలవబడుతుంటావు. 
నా మాట విని నేను చెప్పిన పని చేశావు. కనుక నీకు మరెన్నో 
శుభాలు కలుగుతాయి. నీకు వేదాలు, ధర్మశాస్త్రము అన్నీ 
తెలుస్తాయి” అని ఆశీర్వదించాడు. ఆ విధంగా వరం పొందిన 
ఆరుణి స్వేచ్చగా గురుకులం నుండి తిరిగివెళ్ళాడు. 
ధౌమ్యుడు రెండవ శిష్యుడైన ఉపమన్యుని “కుమారా! 
గోవులను రక్షిస్తూ ఉండు” అని ఆదేశించాడు. అతడు ఆ 
విధంగా గోవులను రకిసూ, గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా 


యల యి 


ఏ విధమైన ఆహారమూ తీసుకోకుండా తిరుగుతూ, ఆకలికి 


14 లాలా శ్రీమహాభారతం 
తట్టుకోలేక జిల్లేడు ఆకులని తిని, కళ్ళు పోగొట్టుకుని, గుడ్జివాడై 
దారి తెలియక ఒక బావిలో పడిపోయాడు. గురువు శిష్యులను 
వెంటబెట్టుకు వచ్చి, ఉపమన్యువుని వెతుకుతూ గట్టిగా 
పిలిచాడు. అప్పుడు ఉపమన్యువు జరిగినదంతా చెప్పి, తాను 
బావిలో ఉన్నానన్నాడు. గురువు దేవవైద్యులైన అశ్వినీ 
దేవతలను స్తోత్రం చెయ్యి, వారు నీకు చూపును ఇస్తారని 
చెప్పాడు. ఉపమన్వువు గురువు మాట (ప్రకారంగా 
వేదమంత్రాలతో అశ్వినీ దేవతలను స్తోత్రం చేశాడు. వాళ్ళు 
(ప్రత్యక్షమై ఉపమన్యువుకి ఒక అప్పమును ఇచ్చి, దానిని 
తినమని, తింటే కళ్ళు వస్తాయని చెప్పారు. అంతట 
ఉపమన్యువు గురువు ఆజ్ఞలేనిదే దేవతలు ఇచ్చిన అప్పాన్ని 
కూడా తినడానికి ఇష్టపడనని చెప్పాడు అశ్వనీదేవతలకి. 
వాళ్ళు అతడి గురుభక్తికి మెచ్చుకుని చూపుని ప్రసాదించారు. 
అనేక శుభాలు కలుగుతాయని ఆశీర్వదించారు. అప్పుడు 
బావిలో నుండి బయటకు వచ్చిన ఉపమన్యువు గురువు దగ్గరకి 
వెళ్ళి, ఆయన అనుగ్రహంతో “అతడికి వేదశాస్తాలన్నీ 
వాటంతట అవిగా బుద్దిలో స్ఫురించి ఉపయోగ పడతాయనే” 
వరాన్ని పొంది తిరిగివెళ్ళాడు. 

ధౌమ్యుడి మూడవ శిష్యుడైన వేదుడు కూడా ఆచార్యుని 
ఆజ్ఞప్రకారంగా ఆయన ఇంటి దగ్గరే ఉండి అనేక విధాలుగా 
గురువుకి సేవలు చేస్తూ, శుశ్రూష చేస్తూ కాలం గడిపాడు. 
ఎన్నో కష్టాలను ఓర్చి గురువు ఆజ్ఞను పాటించి, ఆకలి 
దప్పికలను భరిస్తూ, ఎన్నడూ గురువుకి ఎదురు చెప్పకుండా 
సేవా శుశ్రూషలను చేశాడు. చాలాకాలం గడిచినాక ధౌమ్యుడు 
అతడి సేవలకు సంతోసించి అతడికి శుభం కలుగుతుందనీ, 
సర్వజ్ఞత్వం వస్తుందనీ వరమిచ్చి పంపించాడు. 


శ్రీమహాభారతం —— M15 

ఈ వేదుడికి కూడా గురువుగారికి లాగానే ముగ్గురు 
శిష్యులు ఉండేవాళ్ళు. వేదుడిని జనమేజయుడు, పౌష్యుడు 
అనే రాజులిద్దరూ పురోహితునిగా నియోగించుకున్నారు. 
వేదుడు పౌరోహిత్యానికి వెళ్ళినప్పుడు “ఉత్తంకుడు” అనే 
శిష్యుడిని ఇంటి పనులు చెయ్యమని నియోగించేవాడు. 
ఉత్తంకుడి ధర్శదీక్షను సదాచారపాలనను ఆశ్రమంలోని వాళ్ళు 
మెచ్చుకుంటూ ఉండడం విన్నాడు వేదుడు. వేదుడు ఉత్తంకుని 
పిలిచి “నువ్వు నాకు ఎంతగానో సేవచేశావు. నీ ధర్మదీక్ష 
నాకు సంతోషాన్ని కలిగించింది. నీకు శుభం కలుగుతుంది. 
నువ్వు ఇంక ఇంటికి వెళ్ళచ్చు” అన్నాడు. 

ఉత్తంకుడు గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారని వేదుని 
బలవంతం చేశాడు. వేదుడు “మీ గురుపత్సిని అడుగు” 
అన్నాడు. అప్పుడు గురుపల్ని “పౌష్యరాజు భార్య పెట్టుకునే 
చెవికుండలాలను తెచ్చిపెట్టమని” అడిగింది ఉత్తంకుడిని. 
ఎంతో కష్టపడి, పరీక్షలలో నెగ్గి, రాజు భార్యను చూసి, ఆమెకు 
తన గురుదక్షిణ గురించి చెప్పాడు. యోగ్యుడైన వాడు 
లభించాడని ఆ పౌష్యరాజు భార్య ఉత్తంకుడికి కుండలాలను 
ఇచ్చింది. నాగరాజైన తక్షకుడు ఈ కుండాలాల కోసం 
చూస్తున్నాడు. కనుక నువ్వు వీటిని జాగ్రత్తగా తీసుకువెళ్ళు” 
అని హెచ్చరించింది. 

అయినా ఆ కుండలాలను చెరువు గట్టున నేలమీద 
పెట్టి నీళ్ళ కోసం మడుగులోకి వెళ్ళాడు. ఉత్తంకుడినే 
వెంబడిస్తున్న, సన్యాని వేషంలో ఉన్న తక్షకుడు ఆ 
కుండలాలను అపహరించాడు. ఉత్తంకుడు ఇంద్రుడు పంపిన 
వజ్రాయుధం సహాయంతో నాగలోకం దాకా తక్షకుని 
వెంబడించి ఆ కుండలాలను తీసుకుని, సరియైన సమయానికి 


16 లాలా శ్రీమహాభారతం 
వచ్చి గురుపత్నికి ఆ కుండలాలను ఇచ్చి గురుదక్షిణను 
చెల్లించాడు. గురువు అనుమతి, ఆశీర్వాదాలను తీసుకుని 
హసినాపురానికి చేరుకున్నాడు. 

కానీ అతడి మనసులో తక్షకుడి మీద ఉన్న కోపం 
పోలేదు. ఎట్లా అయినా అతడి మీద పగ తీరుకోవాలి, 
ప్రతీకారం చెయ్యాలి అనుకున్న ఉత్తంకుడు జనమేజయుడి 
దగ్గరకు వెళ్ళి “రాజా! తక్షకుడి నీ తండ్రిని కాటువేశాడు. 
దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకో. నీ తండ్రిని రక్షించాలని 
వచ్చిన కాశ్యపుడనే బ్రాహ్మణుని వెనక్కు పంపి, నీ తండ్రిని 
హతమార్చాడు తక్షకుడు. కనుక నువ్వు సర్పయాగం చెయ్యి. 
అందులో పాపాత్సుడైన ఆ తక్షకుని సంహరించు. అతడు 
నాకూ అపచారం తొడు. నువ్వు సర్పయాగం చేస్తే నీ తండ్రి 
మరణానికి ప్రతీకారం తీర్చుకున్నట్లూ అవుతుంది. నాకూ 
సంతోషం కలుగుతుంది” అని చెప్పాడు. 

నాగుల పుట్టుక - సముట్రమథనం 
- అమృ్మతాదుల పుట్టుక 

సత్యయుగంలో దక్షప్రజాపతికి కద్రూ, వినత అనే ఇద్దరు 
కుమార్తెలు ఉండేవాళ్ళు, దక్షుడు వాళ్ళని కశ్యపుడికి ఇచ్చి 
వివాహం చేశాడు. వాళ్ళ సేవలకు సంతృప్తి పడిన కశ్యపుడు 
“మీకు ఏమి కావాలో అడగండి. వరం ఇస్తాను” అన్నాడు. 
అప్పుడు కద్రువ “వెయ్యిమంది తేజస్సంపన్నులైన నాగులను 
కొడుకులుగా... కావాలనో కోరుకుంది. వినత “కద్రువ 
పుత్రులకంటే ఎక్కువ బలవంతులైన ఇద్దరు కొడుకులు 
కావాలని” అడిగింది. కశ్యపుడు అట్లాగే పుడతారు అని వరం 
ఇచ్చాడు. ఇద్దరూ సంతోషించారు. వారిని జాగ్రత్తగా 
ఉండమని, గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవులకు 


శ్రీమహాభారతం ——M(17 

వెళ్ళాడు. ఆ తరువాత కద్రువ వెయ్యి అండాలను, వినత 
రెండు అండాలనూ ప్రనవించారు. దాసీలు వాటిని 
భద్రపరిచారు. ఐదువందల సంవత్సరాల తరువాత కద్రువ 
యొక్క అండాల నుండి వెయ్యిమంది పుత్రులు బయటకు 
వచ్చారు. అది చూసి వినత ఈర్ష్యతో, సిగ్గుతో, మాత్సర్యంతో 
ఒక అండాన్ని పగలకొట్టింది. అందులో నుండి క్రింది భాగం 
పూర్తిగా ఏర్పడకుండా, పైభాగం మాత్రం పూర్తిగా తయారైన 
శిశువు బయటకు వచ్చాడు. “అసూయతో నన్ను పూర్తిగా 
తయారుకానియ్యనందు వలన నీ సవతికే 500 సంవత్సరాలు 
దాసీగా ఉండు.. రెండవ అండాన్నైనా జాగ్రత్తగా చూసుకో. 
అతడే నీకు దాస్యం నుండి విముక్తిని కలిగిస్తాడు” అని 
చెప్పాడు. వెంటనే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. అతదే 
సూర్యుడి సారథి అయిన అనూరుడు. అతడే అరుణిడిగా 
కూడా ప్రసిద్ధిపొందినవాడు. 

ఆ తరువాత కద్రువ, వినతలు అమృతమథనం 
సమయంతో పుట్టిన ఉచ్చె(శ్రవాన్ని గురించి వర్ణించి 
చెప్పుకుంటున్నారు” అని చెప్పాడు ఉగ్రశవుడు. అప్పుడు 
మహర్షులు ఉగ్రశ్రవుని “దేవతలు అమృతమథనం ఎందుకు 
చేశారు? ఉచ్చైశ్రవం ఎట్లా పుట్టింది?” చెప్పమని అడిగారు. 

ఒకప్పుడు దేవతలంతా మేరుపర్వతంపై కూర్చుని 
“అమృతం కావాలంటే ఏం చెయ్యాలి?” అని ఆలోచిస్తున్నారు. 
అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలతో “మీరూ, రాక్షసులు 
కలిసి సముద్రాన్ని మధిస్తే అమృతం లభిస్తుంది” అని చెప్పాడు. 
అప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని 
కవ్వంగానూ, వాసుకిని తాడుగానూ చేసుకుని, సముద్రుని 
అనుమతితో సముద్రమథనం మొదలుపెట్టారు. అట్లా చాలా 


18 లాలా శ్రీమహాభారతం 
కాలం సముద్రాన్ని చిలకగా అందులో నుంచి ముందు 
కాలకూట విషం పుట్టింది. లోకకళ్యాణం కోసం ఈశ్వరుడు 
దాన్ని సీకరించాడు. ఆపై చంద్రుడు, తరువాత లక్ష్మీదేవి, 
సురాదేవి, తెల్లని ఉచ్చైశ్రవం, కౌస్తుభమణి, జన 
కల్పవృక్షం పుట్టాయి. ఇవన్నీ ఆకాశమార్గంలో దేవలోకానికి 
చేరుకున్నాయి.” ఆ తరువాత చేతిలో" అమృతకలశంతో 
ధన్వంతరి అవతరించాడు. అది చూసి దానవులు గోల 
చేశారు. ఆ తరువాత దేవదానవులకు మోహినీ వేషంలో 
అమృతం పంచుతానన్నాడు నారాయణుడు. కానీ అమృతం 
దేవతలకు మాత్రమే పంచడం చూసి, రాక్షసుడైన రాహువు 
దేవతారూపం ధరించి దేవతల్లో వతు న్‌ గమనించిన 
సూర్యచంద్రులు ఆ రహస్యాన్ని నారాయణుడికి తెలిపారు. 
తన చక్రాయుధంతో విష్ణువు రాహువు తలను నరికాడు. 
అతని తల ఆకాశానికి ఎగిరి గర్జిస్తోంది. అతడి మొండెం 
నేలమీదనే కొట్టుకుంటోంది. ఆ "తరువాత దేవదానవులకు 
యుధ్ధం జరిగింది. నారాయణుని చక్రం రాక్షసులను 
సంహారించింది. చావగా మిగిలిన రాక్షసులు సముద్రంలో 
దాక్కున్నారు. దేవతలకు విజయం 'అలిరవిరడిః ఎవరి 
నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. దేవతలు, ఇంద్రుడు 
అమృతాన్ని రక్షించమని నరుడికి ఇచ్చారు. 

ఉచై చై శవాన్ని చూసి కద్రువ, వినతలు దాని రంగు 
గురించి న్‌ సేసుకున్నారు. గుర్రం రంగు తెలుపేగాని 
తోక దగ్గర మాత్రం నల్లగా ఉంది అంది వినత. రంగు 
నిర్ణయించుకున్నాక గెలిచిన వారికి ఓడిన వాళ్ళు దాస్యం 
చెయ్యాలని పందెం పెట్టుకున్నారు. కద్రువ తన కొడుకుల 
సహాయంతో గుర్రంతోక నల్లగా ఉన్నట్టు చూపించి, వినత 


శ్రీమహాభారతం —— M19 
ఓడినదని నిర్ణయించి, తన దాసిగా చేసుకుంది. తగిన 
సమయం రాగానే అండం పగులకొట్టుకుని గరుత్మంతుడు 
బయటకు వచ్చాడు. తన తేజస్సును చూసి భయపడుతున 
దేవతలకు అభయమిచ్చి తన శరీరాన్ని, తేజన్ఫున్‌ 
తగ్గించుకున్నాడు గరుడుడు. సర్పాలు గరుడుని చేత సేవ 
చేయించుకుంటున్నాయి. గరుడుడు తల్లితో “నేను ఎందుకు 
ఈ సర్పాల ఆజ్ఞను పాటించాలి?” అనీ అడిగాడు. వినత 
జరిగినదంతా చెప్పంది. అంతా విన్న గరుడుడు స గల వద్దకు 
వెళ్ళీ “మి ఇను నో తల్లి ఈ దాన్యం నుండి 
విముక్తురాలౌతుంది?” అని అడిగాడు. “నువ్వు మాకు 
అమృతం తెచ్చి ఇవ్వాలి. అప్పుడే మీ అమ్మకు దాస్య ie 
అన్నారు నాగులు. 

గరుడుడు తల్లి వద్దకు వెళ్ళి “నేను అమృతం తేవడానికి 
వెళ్తున్నాను” అన్నాడు. తల్లి 'సముద్రంలోఉన్న నిషాదులను 
తిని అమృతం తేవడానికి వెళ్ళు. కానీ ఎటువంటి 
పరిస్థితిలోనూ బ్రాహ్మణులను మాత్రం చంపవద్దు. వాళ్ళు 
చంవదగిన వారు కాదు అన్న విషయం ఎన్నడూ 
మరిచిపోవద్దు” అని హెచ్చరించి మరీ పంపింది. తల్లి 
చెప్పి నట్లే చేసీ, తనకు అడ్డుపడిన Eu అక్కడే 
జ పెట్టి, తండ్రి దగ్గరకు వేళ్ళాడు. “తల్లిని దాస్వం నుండి 
విముక్తురాలిని చెయ్యడానికీ అమృతం వడానికి 
బయలుదేరాను. అమృతం తేవడానికి గల బలం రావడానికి 
సరిపడ ఆహారం ఎక్కడ లభిస్తుందో చెప్పమని” తండ్రిని 
అడిగాడు. 

కశ్యపుడు “కుమారా! వ కొంచెం దూరంలోనే 
ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక ఏనుగు, ఒక తాబేలు 


20 లాలా ల్రీమహాభారతం 
ఉంటున్నాయి. అవి రెండూ పూర్వజన్మలో అన్నదమ్ములే. 
అయినా అప్పుడు శత్రువులు. ఈ రాజుకి కూడా అవి 
పోట్లాడుకుంటూనే ఉన్నాయి. గతజన్మలో ఆస్తి పంచుకోవాలని 
పోట్లాడుకున్న అన్నదమ్ములు అవి. ధనలోభం కారణంగానే 
ఒకరినొకరు ఈ విధమైన జంతువులుగా కమ్మని 
శపించుకున్నారు. పరస్పర ద్వేషం వలన కలిగిన మార్చు 
ఇది. అవి రెండూ ఇప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాలని 
చూస్తున్నాయి. కనుక నువ్వు ఆ రెండు జంతువులనూ తిని 
అమృతం తీసుకురా” అన్నాడు. 

కశ్యపుడి అనుమతి తీసుకున్న గరుడుడు ఆ సరోవరానికి 
వెళ్ళాడు. ఆ జంతువులను పట్టుకున్నాడు తన రెండు కాళ్ళతో. 
గంధమాదన పర్వతానికి చేరి అక్కడ కూర్చుని ఆ రెండు 
జంతువులనూ తిన్నాడు. అక్కడ నుండి దేవలోకానికి 
బయలుదేరాడు. బృహస్పతి “అమృతం తీసుకువెళ్ళడానికి 
గరుడుడు వస్తున్నాడని” ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రడు 
అమృతాన్ని రక్షించేవారిని మరింత జాగ్రత్తగా హెచ్చరించాడు. 
గరడుడు మహావేగంతో అమృతం ఉన్న చోటకి చేరుకున్నాడు. 
అమృతాన్ని రక్షిస్తున్న రెండు సర్గాలనూ చంపి అమృతాన్ని 
తీసుకుని సర్పాలున్న చోటుకి రుకున్నాడు. అతడిలోని 
నిస్వార్దతను మెచ్చుకుని విష్ణువు ప్రత్యక్షమై గరుడుని వరం 
కోరుకోమన్నాడు. గరుడుడు “విష్ణువు యొక్క ధ్వజం పై గుర్తుగా 
తాను ఉండాలనీ, అమృతం తాగకుండానే అజరుడు, 
అమరుడు కావాలనీ కోరుకున్నాడు. విష్ణువు అతడు అడిగిన 
వరాలను ఇచ్చాడు. గరుడుడు కూడా విష్ణుమూర్తిని వరం 
కోరుకోమన్నాడు. విష్పువు “నువ్వు నాకు వాహనంగా 
ఉండాలని” అడిగాడు. విష్ణువు కోరినట్లుగానే ఉంటానని 


శ్రీమహాభారతం —— M21 
మాట ఇచ్చి, అమృతం తీసుకుని బయలుదేరాడు. అది చూసి 
విష్ణువు వజ్రాయుధాన్ని విసిరాడు గరుడుని పైకి. గరుడుడు 
“ఇంద్రా! వజ్రాయుధం దధీచి మహర్షి ఎముకతో 
చేయబడింది. ఆయనపై ఉన్న గౌరవంతో ఆ ఆయుధానికి 
ఒక ఈకను వదిలేస్తున్నాను. కాని నువ్వు నా ఈకను ఏమీ 
పీకలేవు” అన్నాడు. అది చూసిన లోకులంతా గరుడుని 
“సుపర్షుడ”ని మెచ్చుకున్నారు. ఇంద్రుడు గరుడునితో “నీతో 
స్నేహం చెయ్యాలని ఉంది” అన్నాడు. గరుడుడు న 
ఇష్టప్రకారంగానె నాతో మైత్రి చేసుకోవచ్చు” అన్నాడు. 
ఇంద్రుడు గరుడుని అమృతం తనకు ఇవ్వమని అడిగాడు. 
గరుడుడు “నెను ఈ అమృతాన్ని ఎవరికి ఇవ్వను. నను 
దీనిని పెట్టిన చోట నుండి నువ్వు ఎత్తుకుపోవచ్చు” అన్నాడు. 
గరుడుడు ఇంద్రుని మాటలకు సంతోషించి “వరం 
కోరుకో”అన్నాడు. అప్పుడు గరుడుడు “సర్పాలే తనకు 
ఆహారంగా కావాలని” కోరుకున్నాడు. “అట్లాగే అని ఇంద్రుడు 
వరం ఇచ్చాడు. 

గరుడుడు అమృతాన్ని తీసుకుని పాములున్న చోటకి 
వచ్చి, “ఇదిగో, అమృతం తెచ్చాను. తొందరపడకండి. నేను 
ఈ అమృతపాత్రను దర్భల మీద పెడుతున్నాను. మీరు స్నానం 
చేసి పవిత్రులై దానిని త్రాగండి” అని చెప్పి “నా తల్లి 
దాస్యవిముక్తురాలయ్యింది” అన్నాడు గరుడుడు. సర్పాలు 
వినత విముక్తిని అంగీకరించాయి. సర్పాలు పవిత్రులై 
వచ్చేసరికి అమృతభాండాన్ని అక్కడ నుండి ఇంద్రుడు 
తీసుకెళ్ళాడు. దర్భల మీద కొంతైనా పడి ఉంటుందన్న ఆశతో 
పాములు దర్భలను నాకాయి. అందుకని వాటి నాలుకలు 
రెండుగా చీలి ఉంటాయి. గరుడుడు అనుకున్న పని 


2 శ్రీమహాభారతం 
సాధించానన్న ఆనందంతో తల్లితో కలిసి జీవిస్తూ పక్షిజాతికి 
ఇం(ద్రుడయ్యాడు. 

శేషుడు అనే సర్పం ఘోరమైన తపస్సు చేసి, ఎల్లప్పుడూ 
తన మనస్సు ధర్మంమీదనే ఉండాలనీ, శాంతి యందు 
నిలకడగా ఉండాలనీ (బ్రహ్మదేవుడి నుండి వరం 
కోరుకున్నాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారంగా ప్రజాహితం 
కోసం ఈ భూమి కదలకుండా ఉండే విధంగా తన పడగలపై 
నిలుపుకుని మోస్తున్నాడు. వాసుకి తల్లి ఇచ్చిన శాపానికి 
దుఃఖించి, నివారణోపాయానికి ఆలోచిన్తున్నాడు. 
(ప్రపంచంలోని అన్ని శాపాలకూ నివారణోపాయాలు 
ఉన్నాయి. కానీ తల్లి ఇచ్చిన శాపానికి నివారణోపాయం లేదు 
అనుకున్నాడు. వాసుకి తమ్ములు తలా ఒక ఉపాయం 
చెప్పారు. ఎట్లా అయినా జనమెజయుడు చేసే యాగాన్ని 
ఆపడమే దానికి మార్గం అని నిర్ణయించుకున్నారు. కానీ 
అది సాధ్యం కానప్పుడు ఏలాపుత్రుడనే నాగుడు మన 
దురదృష్టాన్ని అదృష్టానికే వదిలెయ్యాలి. ఇతరులను 
ఆ(శ్రయించనందు వలన ఫలితం ఉండదు. మనకు వచ్చిన 
ఈ ఆపద నుండి గట్టు ఎక్కాలంటే “వాసుకీ! నీ చెల్లెలైన 
జరత్మారువును జరత్మారమునికి ఇచ్చి పెళ్ళీ చెయ్యి. ఆమెకు 
పుట్టె “ఆస్తీకుడు” అనేవాడు మాత్రమే జనమేజయుని యజ్ఞాన్ని 
ఆపగలిగినవాడు అన్నాడు. ఈ ఆపదకు ఇదే తగిన ఉపాయం” 
అన్నాడు. సర్పాలన్నీ ఏలా పుత్రుని మాటను ఒప్పుకుని 
సంతోషించాయి. వాసుకి సర్పాలను జరత్మారు మునిని 
వెతకమని, అతడు వివాహం చేసుకుంటానన్నప్పుడు నాకు 
చెప్పమని” పంపించాడు. 


శ్రీమహాభారతం ———— 23 
ఆస్తేకుని పుట్టుక - ఆస్తేకుడు జనమేజయుని 
య్రుగ౧ంన్సి ఆపుట 


మహర్షులంతా ఉగ్రశ్రవసుని “జరత్యారు బుషికి ఆ 
పేరు ఎట్లా వచ్చింది? దాని అర్ధం ఏమిటి? అతడికి ఆస్తీకుడు 
ఎట్లా పుట్టాడు?” అని అడిగారు. 

ఉగ్రశ్రవసుడు ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు. 
“జరా” అనే పదానికి క్షయం” అని, కారు? అనే పదానికి 
“దారుణం” అని అర్థం. మొట్టమొదట అతడి శరీరం 
దారుణంగా బలిష్టంగా ఉండేది. తరువాత అతడు తపస్సు 
చేసి అంత శరీరాన్ని క్షీణింప చేసుకున్నాడు. వాసుకి చెల్లెలు 
కూడా ఆ విధంగా తపస్సుతోనే శరీరాన్ని క్షీణింపచేసుకుంది. 
అందుకే ఆమె పేరు కూడా జరత్సారు. 

జరత్మారు చాలాకాలం బ్రహ్మచర్యాన్ని పాటించాడు. 
కఠినమైన నియమాలను పాటిస్తూ తిరుగుతుండేవాడు. 
ఒకనాడు అతడికి కొంతమంది పితరులు తలక్రిందులుగా 
వ్రేలాడుతూ కనిపించారు. వాళ్ళ స్థితిని చూసి దుఃఖించిన 
జరత్మారు వాళ్ళు అట్లా ఉండడానికి కారణం తెలుసుకున్నాడు. 
వాళ్లని రక్షిన్తానన్నాడు. “ముసలి (బ్రహ్మచారివి. నువ్వు 
మమ్మల్నేం రక్షిస్తావు? మా వంశం క్షీణించడంతో మేము 
ఇట్లా (వైలాడుతున్నాము. నువ్వు వివాహం చేసుకుని 
సంతానాన్ని కను. అప్పుడు నువ్వు పితరులను రక్షించగలవు” 
అని చెప్పారు. అప్పుడు జరత్మారు టం నను 
నా నిర్ణయాన్ని వం నా పేరే కలిగిన కన్య 
దొరికితే, భిక్షగా లభిస్తే ఆమెను తప్పక భార్యగా స్వీకరిస్తాను. 
కానీ ఆమె పోషణాభారం మాత్రం నెను తీసుకోను. ఈ 
సౌకర్యం లభిస్తేనే నేనే వివాహం చేసుకుంటాను. లేకపోతే 


24 లాలా గశ్రీమహాభారతం 
లేదు. మీరు నిశ్చంతగా పరలోకంలో సుఖంగా ఉండండి. 
మీ సుఖం కోసం నాకు కుమారుడు పుడతాడు” అని చెప్పాడు. 

భూలోకంలో కన్యకోసం తిరుగుతున్న జరత్సారుకి 
ముసలితనం కారణంగా కన్య దొరకలేదు. చివరకు నిరాశతో 
అడవిలో తిరుగుతూ “నేను నా పితరుల మేలు కోసం 
వివావాం చేనుకోదలచాను. కనుక ఇక్కడ ఉన్న 
సమస్తప్రాణలు నా మాట వినాలి. నేను పితరుల దుఃఖాన్ని 
పోగొట్టడానికి నా పేరే కలిగిన కన్యను భిక్షగా యాచిస్తున్నాను. 
నాకు ఆమె పోషణాభారం మాత్రం ఉండకూడదు. అటువంటి 
కన్యను నాకు ఇవ్వండి” అన్నాడు. 

వాసుకి చేత నియమించబడిన సర్పాలు జరత్యారుని 
ప్రకటన విని, వాసుకికి చెప్పారు. వాసుకి వెంటనే వచ్చి 
తన చెల్లెలైన జరత్మారుని జరత్మారుమునికి భిక్షగా ఇచ్చి 
వివాహం చేస్తానన్నాడు. జరత్సారు వాసుకితో “సీ చెల్లెలు 
నాకు ఎప్పుడూ అప్రియం చెయ్యకూడదు. ఎప్పుడు ఆమె 
అప్రియం చేస్తే అప్పుడే ఆమెను వదిలేసి వెళ్ళిపోతాను” అని 
కూడా చెప్పాడు. జరత్మారు నియమాలను ఒప్పుకుని వాసుకి 
తన చెల్లెలిని ఇచ్చి వివాహం చేశాడు. జరత్కారు భర్త 
నియమాలను అనుసరించి భర్తకు సేవలు చెస్తోంది. 
కొంతకాలానికి జరత్మారు గర్భం ధరించింది. ఆమెకు 
క్రమంగా నెలలు నిండుతున్నాయి. 

ఒకరోజున అలసిపోయి తన ఒడిలో నిద్రిస్తున్న 
జరత్సారును ధర్మ లోపం జరుగుతుందన్న భయంతో జరత్యారు 
నిద్ర లేపింది. అంతే..“నా నియమానికి భంగం చేశావు. 
నాకు అప్రియం చేశావు. అయినా నేను నిద్రపోతుంటే 
సూర్యుడు అస్తమించడు అని నాకు తెలుసు. నువ్వు నన్ను 


శ్రీమహాభారతం —— M25 
అవమానించావు. అందుకే నేను ఎక్కడి నుంచి వచ్చానో 
అక్కడికే వెళ్ళిపోతాను” అన్నాడు. జరత్మారు తనను వదిలి 
వెళ్ళద్దని, ఇంకా మనకు కుమారుడు పుట్టలేదని, ar 
వేళ్ళాపడింది. అంతట జరత్యారు భార్యతో Cy గర్భంం 
అగ్నితో సమానమైన తేజస్సంపన్నుడు ఉన్నాడు. మన మధ్య 
ఉన్న నియమం ప్రకారం నేను వెళ్ళిపోవాలి. నీ అన్నకు చెప్పు 
అతడు వెళ్ళిపోయాడని, ఇక్కడ నేను చాలా సుఖంగా 
ఉన్నానని, మ వెళ్ళినాకు నువ్వు నా గురంచి బాధపడకు. 
నీకు పుట్టెవాడు గొప్ప పందితుడు, ధర్మాత్ముడు అయిన బుషి 
అవుతాడు” అని చెప్పి జరత్మారు వెళ్ళిపోయాడు. 

జరత్మారు జరిగినదంతా అన్నకు చెప్పింది. అన్నను దుః 
ఖీంచవద్దని ఓదార్చింది. తగిన సమయం రాగానే జరత్మారు 
గర్భం నుండి మహా తేజస్సంపన్నుడైన దివ్య పుత్రుడు పుట్టాడు. 
అతడే ఆస్తీకుడు. 

ఉత్తంకుడి మాటలు విన్న జనమేజయుడు తండ్రి 
మరణానికి కారణం తెలుసుకున్నాడు. నెను తప్పక తక్షకుని 
దండిస్తాను అన్నాడు జనమేజయుడు. పట్టరాని కోపంతో 
“తండ్రి మరణానికి కారకుడైన తక్షకుడిపై ప్రతీకారం 
తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను” అని మంత్రులకు చెప్పి 
బుత్విక్కులను పిలిపించుకున్నాడు. ప్రతీకారం ఏం చెయ్యాలో 
చెప్పమన్నాడు. బ్రహ్మదేవుడు మ్‌కోనమె మండుతున్న అగ్నికి 
క్రూరమైన సర్పాన్ని ఆహుతి చేయగల యజ్ఞాన్ని సిద్దం చేశాడు. 
అది ఎలా చెయ్యాలో మాకు తెలుసు. మేం చేయిస్తామన్నారు. 
జనమేజయుడు సంభారాలన్నింటినీ సమకూర్చుకుని యజ్ఞం 
చెయ్యడానికి దీక్ష చేపట్టాడు. అదే సమయంలో ఒక వాస్తు 
విద్యానిపుణుడు వచ్చి యజ్ఞమండపం కట్టిన చోటు, అది 


26 లాలా ల్రీమహాభారతం 
కొలవడానికి నిర్ణయించుకున్న సమయాన్ని బట్టి “ఎవరో ఒక 
బ్రాహ్మణుని కలన యజ్ఞం ఆగిపోతుందని” చెప్పాడు. అది 
విన్న జనమేజయుడు 'నాతో చెప్పకుండా ఎవరినీ యజ్ఞ 
మండపం దగ్గరికి ఎవరినీ రానివ్వద్దని” చెప్పాడు 
ద్వారపాలకులకు. 

శాస్త ప్రకారంగా సర్ప్వయజ్ఞం మొదలయ్యింది. 
బుత్విక్కుల మంత్రోచ్చారణశక్తికి ఎక్కడెక్కడి సర్పాలూ వచ్చి 
అగ్నిగుండంలో పడుతున్నాయి. బరు చెప్పి మంత్రం 
చదవగానే పెద్ద పెద్ద సర్పాలూ వచ్చిపడుతున్నాయి. అగ్నిలో 
పడతానన్న భయంతో తక్షకుడు దేవేంద్రుని శరణువేడాడు. 
దేవేంద్రుడు తక్షకుడికి అభయమిచ్చాడు. “ఏమీ భయపడకు... 
నా మాట నమ్ము’ అన్నాడు. తక్షకుడు ఇంద్రుడి భవనంలోనే 
ఉంటున్నాడు. ఏవో కొన్ని సర్పాలు తప్ప మిగిలినవన్నీ అగ్నిలో 
ఆహుతి అయినాయి. అది చూసి వాసుకి దుఃఖిస్తూ తన 
చెల్లెలైన జరత్మారుతో “బాలుడైనా నీ కుమారుడు గొప్ప 
వేదవేత్త. పైగా పెద్దలందరికీ పూజనీయుడు. నీ కుమారుని 
పంపి జనమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని ఆపించు. 
మమ్మల్ని రక్షించమని చెప్పు” అన్నాడు. జరత్మారు కుమారుని 
ప్రోత్సహించింది. తల్లి ఆజ్ఞ (ప్రకారంగా ఆస్తీకుడు 
“భయపడవద్దు. నన్ను నమ్ము. ఆ యజ్ఞాన్ని ఆపుతాను” అని 
మేనమామకు మాట ఇచ్చి యజ్ఞస్థలానికి బయలుదేరాడు. 

యజ్ఞశాలకు వెళ్ళిన ఆస్తీకుని ద్వారపాలకులు లోపలికి 
వెళ్లనీయలేదు. ద్వారం దగ్గరే నిలబడీ ఆస్తీకుడు యజ్ఞాన్ని 
స్తోత్రం చేస్తున్నాడు. ఆస్తీకుడు చేసిన యజ్ఞ స్తుతిని విన్న 
జనమేజయుడు ఆస్తీకుడు లోపలికి రావడానికి అనుమతిని 
ఇచ్చాడు. రాజు అనుమతితో యజ్ఞ మండపంలోకి వెళ్ళిన 


శ్రీమహాభారతం ——M(27 

ఆస్తీకుడు యజమానిని, సభాసదులను, బుత్విక్కులను, అగ్నిని 
గొప్పగా స్తుతించాడు. ఆ స్తోత్రాలు విన్న వారంతా 
సంతృప్తలయ్యారు. జనమేజయుడు అతడు బాలుడైనా 
పెద్దవాడిలాగా భావించి, అతడికి వరం ఇవ్వాలనుకుని 
అక్కడి బ్రాహ్మణుల అనుమతి తీసుకున్నాడు. తరువాత 
ఇంద్రుడితో సహా తక్షకుడు యజ్ఞకుండానికి రావాలని 
హోమంతో ఆహుతులు ఇప్పించాడు. ఇంద్రుడు తక్షకుని 
వదిలేసి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాను రాను అగ్నికి 
దగ్గరైపోతున్నాడు. అప్పుడు బ్రాహ్మణులు “సీ పని పూర్తి 
అయ్యింది. కనుక ఈ బావ దానం ఇవ్వచ్చు” అని 
చెప్పారు. జనమేజయుడు ఆస్తికునితో “నీకు ఏం కావాలో 
కోరుకో. ఏం కోరినా ఇస్తాను. ఈ యజ్ఞం ఆపడం నాకు 
ఇష్టంలేదు” అన్నాడు. కానీ ఆస్తీకుడు మాత్రం “తన తల్లి 
వంశం మేలు కోరుకుని యజ్ఞం పూర్తి చేయించడమే నా 
కోరిక అన్నాడు. జనమేజయుడు ఎంతగా చెప్పినా ఆస్తీకుడు 
తాను అడిగింది తప్ప మరొకటి తీసుకోవడానికి ఒప్పుకోలేదు. 
అక్కడ ఉన్న వేదవెత్తలంతా “అతడు ఏది అడిగాడో అదే 
అతనికి ఇవ్వాలి” అన్నారు. జనమేజయుడు వదలగానే 
తక్షకుడు మూర్చపోయాడు. తక్షకుడు క్రింద అగ్నిలోకి 
పడకుండా ఉండాలని ఆస్తీకుడు అతడిని “ఆగు, ఆగు, ఆగు” 
అని మూడుసార్లు అన్నాడు. దాంతో తక్షకుడు అగ్నిలో 
పడకుండా ఉండిపోయాడు. జనమేజయుడు 'ఆస్తీకుని కోరిక 
తీరుతుంది” అన్నాడు. యజ్ఞం వూర్తి అయ్యింది. 
జనమేజయుడు చేసిన సత్మారాలను స్వీకరించి ఆస్తీకుడు 
వాసుకి ఇంటికి వెళ్ళీ తల్లికి, మేనమామకు జరిగింది చెప్పాడు. 
అందరూ సంతోషించారు. 


28 లాలా ల్రీమహాభారతం 

మిగిలిన సర్భాలన్నీ నీకు ప్రత్యుపకారంగా ఏం 
చెయ్యమంటావని ఆస్తీకుని అడిగాయి. అప్పుడు ఆస్తీకుడు 
“ఉదయం, సాయంత్రం ఎవరు ధర్మమయమైన ఈ కథను 
చదివుతారో వారికి సర్పభయం లేకుండా ఉండేట్లుగా వరం 
ఇవ్వమని” అడిగాడు. పాములన్నీ సంతోషించి ఆస్తీకుడితో 
“నీ కోరిక తీరుతుంది” అన్నాడు. అయితే క్రింద చెప్పే మూడు 
మంత్రాలలో ఏ ఒక్కదాన్ని చదివినా పాముల భయం 
ఉండదు. అవి 

1. యో జరత్సారుణా జాతో జరత్మారౌ మహాయశాః 

ఆస్తీకః సర్పసత్రే వః పన్నగాన్‌ యో2 భ్యరక్షత 11 

“జరత్నారువు” అనే బుపికి, “జరత్నారు’ అనె నాగకన్యకు 
“ఆస్తీకుడు” అనే ప్రసిద్ది పొందిన బుషి పుట్టాడు. అతడు 
సర్పయజ్ఞం నుండి మీ 'సర్పాలనన్నింటినీ రక్షించాడు. మేము 
అతడిని తలుచుకుంటున్నాము. మీరు మమ్మల్ని కాటు 
వెయ్యకండి. 

2. సర్పాపసర్ప భద్రంతే గచ్చ సర్ప మహా విష 

జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తకవచనం స్మర ॥ 

ఓ విషసర్పమా!నువ్వు ప్రక్కకు తొలగిపో! నికు శుభం 
కలుగుతుంది. నువు వెళ్ళపో.. జనమేజయుని యజ్ఞం 
పూర్తయ్యేటప్పుడు ఆస్తికుడు చెప్పినదానిని తలుచుకోండి. 

8. ఆస్తకస్య వచః శ్రుత్వా యః సర్పో న నివర్తతే । 

శతథా భిద్యతే మూర్శి శింశవృక్ష ఫలం యథా ॥ 

ఆస్తీకుని శపథం విని కూడా వెనక్కి తిరగని సర్పం 
తల శింశఫలం లాగ వెయ్యి ముక్కలవుతుంది. 

ఈ విధంగా తన శరీరధర్మం పూర్తి అయ్యాక ఆస్తీకుడు 
పుత్రపౌత్రులందరినీ వదిలి స్వర్గానికి వెళ్ళాడు. ఈ కథ విన్న 
వారికీ, చదివిన వారికీ పాముల వలన భయం ఉండదు. 


శ్రీమహాభారతం —— M29 
ముందత కథా ఆరంభం 

సర్పయాగం పూర్తి అయ్యాక జనమేజయుడు పవిత్రమైన 
మహాభారత కథను చెప్పమని వ్యాసమహర్షిని అడిగాడు. 
వ్యాసుడు ఆ కథను చెప్పమని వైశంపాయనుని ఆదేశించాడు. 
ఈ కథ వ్యాసుని నునోసముద్రంలో నురడి పుట్టింది. కాబట్టి 
సమస్త రత్నాలకు ఈ కథ నిలయం. వ్యాసుని శిష్యుడైన 
వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పడం మొదలు పెట్టాడు. 

“పాండవుల పితామహుడు వ్యాసుడు. అతడికి వేదాలూ, 
ఇతిహాసాలు తమంతట తాముగా అతడి బుద్ధిలో తోచినాయి. 
అతడు పొందిన అపారమైన జ్ఞానసంపదను పొందడం 
ఇతరులెవరకీ సాధ్యం కాదు. వ్యాసుడు నిర్మించిన ఈ 
ఇతిహాసం చాలా పెద్దది. పరమపవిత్రమైనది. దీనిలో 
లక్షశ్లోకాలు ఉన్నాయి. దీనిని చెప్పినవాడు, విన్నవాడు కూడా 
(బ్రహ్మలోకంలో తిరుగుతారు. పవిత్రమైన ఈ పురాణం 
వేదంతో నమానం. వినదగిన కథలన్నింటిలోకి 
ఉత్తమోత్తమమైనది. బుషులంతా దీన్ని పొగిడారు. ధర్మాను 
కూలంగా అర్జకామాలను ఎట్లా పొందాలో ఇందులో 
వివరించాడు. దీని వలన , మోక్ష తత్వాన్ని గుర్తించగల 
బుద్ది కూడా కలుగుతుంది. ఈ కథను వినడం వలన, 
చదవడం వలన మానవుల పాపాలన్నీ నశిస్తాయి. ఈ 
ఇతిహాసానికి 'జయంి అనే పేరు ఉంది. సంసారబంధాలను 
తొలగించుకోవాలనుకునే వాళ్లు ఈ కథను తప్పక వినాలి. 
దీన్ని విన్నా చదివినా వాళ్ళ పుత్రులు, సేవకులు, స్వామిభక్తి 
పరాయణులు అవుతారు. దీన్ని వింటే (త్రికరణ శుద్ధి 
ఏర్పడుతుంది. దీనిలో భరత వంశం వాళ్ళ పుట్టుక 
వర్ణించబడింది. అందుకే దీనికి “మహాభారత” మనే పేరు 


30 లాలా శ్రీమహాభారతం 
వచ్చింది. ఈ చెరు యొక్క సార్థకతను తెలుసుకున్నవారు 
పాపం నుండి విముక్తులవుతారు. వ్యాసుడు నిత్యం చేసే 
సంధ్యావందనాదులను పూర్తి చేసుకుని ప్రతిరోజూ ఈ 
(గంథాన్ని రాస్తుండేవాడు. అట్లా మూడు సంవత్సరాలలో ఈ 
(గ్రంథాన్ని పూర్తి చేశాడు వ్యాసమహర్షి కనుక బ్రాహ్మణులు 
కూడా ఈ గ్రంథాన్ని నియమంగానే చదవాలి. చెప్పాలి కూడా. 
ఈ మహాభారతం కథారత్నాలకు పుట్టినిల్లు. మహాభారతాన్ని 
దానం చేస్తే భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. 
ధర్వార కామమోక్షాల గురించి ఈ (గ్రంథంలో చెప్పబడిందే 
అన్ని చోట్లా ఉంది. “యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్‌ 
క్వబీక” ఇందులో లేనిది మరెక్కడా లేదు. ఇందులో ఉన్నదే 
ఎక్కడైనా ఉంటుంది” అందుకని ఈ కథను శ్రద్దగా 
సవిస్తరంగా వినండి” అన్నాడు. 

"జనమేజయా! జమదగ్ని కొడుకు ఇరవై కారు * భూమి 
మీద క్షత్రియులను సంహరించినాక మహేంద్రగిరిపై తపస్సు 
చేసుకుంటున్నాడు. బ్రాహ్మణుల వలన ఆ వంశం పునః 
ప్రతిష్టితమైంది. క్షత్రియులు ధర్మబద్ధంగా పాలిస్తున్నారు. 
మిగిలీన వర్ణాల వారంతా వాళ్ళ వాళ్ళ ధర్మాలను ఆచరిస్తూ 
సుఖంగా కాలం గడుపుతున్నారు. ఎక్కడా ధర్మానికి హాని 
అనేదే లేకుండాపోయింది. 

ఈ విధంగా ఆనందంగా కాలం గుడుస్తున్న రోజుల్లోనే 
క్షతియుల్లో రాక్షసులు పుట్టడం మొదలైంది. అందు దేవతలు 
దానవులను యుద్దాల్లో" ఓడించి శక్తిస ౦పన్న హీనులను 
చేశారు. ఇట్లా రాక్షసులు మనుషుల్లోనే కాదు అనేక రకాల 
జంతువుల్లోనూ పుట్టారు. వాళ్ళు 7 రకరకాల రూపాలలో భూమి 
మీద నిండీపోయి ప్రజలను పిడిస్తున్నారు. అలా వారి చేత 


షప భారతం లా 
పీడింపడుతున్న భూమి (బ్రహ్మదేవుడిని నాకనా? 
(బ్రహ్మదేవుడు భూభారాన్ని తగ్గించడానికి దేవతలను 
నియమిస్తానని భూమికి అభయమిచ్చాడు. భూమి తిరిగి 
వచ్చేసింది. 

బ్రహ్మదేవుడు భూభారం తగ్గించడం కోసం దేవతలను, 
గంధర్వులను, అప్సరసలను కూడా మీ మీ అం 
భూమిపై పుట్టమని ఆజ్ఞాపించాడు. సత్యము, హతము, 
ప్రయోజనకరమైన బ్రహ్మదేవుడి మాటను అందరూ 
ఒప్పుకున్నారు. తరువాత దేవతలంతా శ్రీమన్నారాయణుని 
దగ్గరకు వెళ్ళీ, పూజించి, భూభారం తగ్గించడానికి 
అరశావతారం౦ ధరించమని ప్రార్థించారు. విష్ణువు 
దేవేంద్రుడితో మాట్లాడి దేవతలను వెళ్ళమని ఆజ్ఞాపించి తానూ 
వైకుంఠం నుండి “బయలుదేరాడు. తరువాత భూభారం 
తగ్గించడం కోసం దేవతలంతా భూమి మీద ఆయా 
అంశాలతో రాజర్షి [బ్రహ్మర్షి వంశలలో పుట్టి అసురులను 
నాశనం చెయ్యడం మొదలు పెట్టారు. అసురులు వారిని ఏమీ 
చెయ్యలేకపోయారు. 

(బ్రహ్మదేవుడికి మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, 
పులహుడు, క్రతువు అనే మానస పుత్రులు ఆరుగురు పుట్టారు. 
మరీచి కొడుకు కశ్యపుడు. ఇతడి వలననే సమస్త ప్రాణులూ 
పుట్టాయి. 

దానవరాజు విప్రచిత్తి జరాసంధుడిగా, హిరణ్యకశిపుడు 
శిశుపాలుడిగా, సంహ్లోదుడు శల్యుడిగా, అనుహ్లోదుడు 
ధృష్టకేతునిగా, శిబి ద్రుమునిగా, బాష్మలుడు భగదత్తునిగా, 
కాలనేమి కంసుడిగా పుట్టారు. బృహస్పతి అంశతో 
భరద్వాజుడికి ద్రోణుడు, ద్రోణుడికి మహాదెవుడు, యముడు, 


32 లాలా గశ్రీమహాభారతం 
కాలుడు, కోధుడు అనే వారు అంశలతో అశ్వత్తామ పుట్టారు. 
వనిష్టమహాముని శావకారణంగా ఇంద్రుడి ఆజ్ఞపై 
ఎనిమిదిమంది వసువులు గంగాదేవి గర్భం నుండి శంతనుని 
పుత్రులుగా పుట్టారు. వారిలో చివరివాడే భీష్ముడు. అతడే 
కురువంశానికి రక్షకుడు. వేదవేత్త, జ్ఞాని, చక్కగా మాట్లాడగల 
నేర్పరి. పరశురాముడితో యుద్దం చేశాడు. కృపాచార్యుడు 
రుద్రగణాల అంశతో పుట్టాడు. ద్వాపరుని అంశతో శకుని, 
మరుద్గణాల అంశలతో సాత్యకి, రాజర్షి ద్రుపదుడు, కృతవర్మ, 
విరాటుడు పుట్టారు. హంసుడనే గంధర్వ రాజు యొక్క 
అంశతో ధృతరాష్ట్రుడు, మతి అనే దేవత గాంధారిగాను 
పుట్టారు. సూర్యుని యొక్క అంశ అయిన ధర్ముడే విదురునిగా 
పుట్టాడు. కురుకులానికి కళంకం తెచ్చిన దుష్టాత్ముడైన 
దుర్యోధనుడు కలి అంశతో పుట్టారు. ఇతడే వైరమనే అగ్నిని 
ప్రజ్వలింపచేసి ఈ భూమినే బూడిదగా మార్చాడు. పులస్య 
వంశానికి చెందిన రాక్షసులు దుర్యోధనుని తమ్ములుగా 
పుట్టారు. ధృతరాష్ర్రుడికి వైశ్యప్తీ గర్భం నుండి పుట్టాడు 
యయుత్సుడు. 

అట్లాగే ధర్ముని అంశతో యుధిష్టిరుడు (ధర్మరాజు), 
వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, 
అశ్వినీదేవతల అంశతో నకులసహదేవులు పుట్టారు. చంద్రుడి 
కొడుకు 'వర్చస్సు” అభీమన్యుడిగా పుట్టాడు. ఇంద్రుడి అంశతో 
నరావతారం అర్జునునిగా పుట్టి, శ్రీకృష్ణునితో స్నేహం చేశాడు. 
వర్చస్సుకు పుట్టినవాడే వంశకర్త అవుతాడని చంద్రుడు 
చెప్పాడు. అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు, ఒక రాక్షసుని 
అంశతో శిఖండి పుట్టారు. ఉపపాందవులు ఐదుగురు 
విశ్వదేవగణం వలన జన్మించారు. 


శ్రీమహాభారతం —— 33 
వసుదేవుని తండ్రి శూరసేనుడు. శూరసేనుని కుమార్తె 
పృథ. ఈమెను శూరసేనుడు తన కుమార్తె పృథను తన 
నత్త కొడుకైన కుంతిభోజుడికి దత్తత ఇచ్చాడు. పృథ 
చిన్నతనంలో కుంతి భోజుని ఇంట్లో అతిథి సత్కారాలు 
చేస్తుండేది. అట్లాగే ఒకసారి కుంతి దుర్వాసమహర్షికి సెవలు 
చేసింది. మహర్షి సంతోషించి ఆమెకు ఒక మంత్రాన్ని 
ఉపదేశించి “అమ్మాయీ.. ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతను 
పిలుస్తావో ఆ దేవతానుగ్రహం వలన నీకు కొడుకు పుడాడు. 
నీ సేవకు నేను చాలా సంతోషించాను” అన్నాడు. మహర్షి 
వెళ్ళిపోయాడు. కానీ ఆయన చెప్పిన మంత్రం ఎలా పని 
చేస్తుందో చూడాలన్న కోరిక కలిగింది. వెంటనే ఆమె ఆ 
మంత్రం చదివి సూర్యుని పిలిచింది. సూర్యుడు వచ్చి ఆమెకు 
గర్భాన్ని ప్రసాదించాడు. వెంటనే కుంతికి కవచకుండలాలతో, 
సూర్యుడి తేజస్సుతో ఒక కొడుకు పుట్టాడు. ఆమె ఆ పిల్లవాడిని 
రహస్యంగా తీసుకెళ్ళి గంగానదిలోకి వదిలిపెట్టింది. ఆ 
పిల్లవాడు '“అథధిరథుడు అనే పేరు గలవాడికి దొరికాడు. 
అథిరథుడు భార్య రాధ. వారిద్ధరూ ఆ విల్లవాడిని 
'వసుషేణుడు అనే పేరుతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. 
అతడే 'కర్ణుడు' అనే పేరుతో లోకంలో ఖ్యాతి గడించాడు. 
గొప్ప దాతగా పేరు పొందాడు. ఇతడు జపం చేసుకునే 
సమయంలో ఏ బ్రాహ్మణుడు వచ్చి ఏది అడిగినా తప్పక 
ఇచ్చేవాడు. 
ఒక రోజున అలా జపం చేసుకుంటున్న కర్ణుడి దగ్గరకు 
ఇంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. వస్తూనే నీకు 
సహజంగా ఉన్న కవచకుండాలలను ఇవ్వమని అడిగాడు. 
వెంటనే కుంతీపుత్రుడు తన శరీరానికి అంటుకుని ఉన్న 


34 లాలా శ్రీమహాభారతం 
కవచాన్ని ఒలిచి, కుండలాలని తెంపి ఇచ్చాడు. అతడి 
దానగుణానికి మెచ్చుకున్న ఇంద్రుడు అతడికి 'శక్తి అనే 
ఆయుధాన్ని ఇచ్చి “ఈ ఆయుధంతో దేవ, రాక్షస, మనుష్య, 
గంధర్వ, సర్ప, అసురులలో ఎవరిపైనానా సరే వెంటనే 
చంపవచ్చు” అని చెప్పాడు. 

అతడు గొప్ప యోధుడు. దుర్యోధనునికి మంత్రి, 
సఖుడు. ఇతడు సూర్యుని అంశతో పుట్టాడు. దేవాదిదేవడు 
సనాతనుడు అయిన నారాయణుని అంశతో వాసుదేవుడు 
పుట్టాడు. ఆదిశేషుని అంశతో బలరాముడు, సనత్ముమారుని 
అంశతో (ప్రద్యుమ్నుడు అవతరించారు. ఇంకా దేవతలెందరో 
యుదువంశంలో మానవులై పుట్టారు. ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం 
అప్పురసల అంశతో పదహారు వేలమంది స్త్రీలు పుట్టారు. 
లక్ష్మీదేవి భీష్మకుని కూతురు రుక్కిణిగాను, ఇంద్రుని భార్య 
శచీదెవి ద్రుపదుని యజ్ఞకుండం నుండి పుట్టిన ద్రౌపదిగాను 
అవతరించారు. సిద్ధి, ధృతి అనే వారు కుంతి, మాద్రిగా 
పుట్టారు. వీరిద్దరూ పాండవులకు తల్లులు. ఈ విధంగా 
సురాసురులు, గంధర్వులు, అప్సరసలు తమ తమ అంశలతో 
మానవులుగా పుట్టారు. 

పూరువంశాన్ని ప్రవర్తింవచేసేవాడు దుష్యంత 
మహారాజు. సర్వ సమర్వుడు. శక్తిమంతుడు. పరమ 
ధర్మాత్ముడు. ఇతడు అడవిలో తిరుగుతూ ఒక రోజున అడవి 
మధ్యలొ ఒక అందమైన ఉద్యానవనం చూసి ఆనందిస్తున్నాడు. 
ఆ(శమంలోకి వెళ్ళి అక్కడ మహర్షిని చూడాలనుకున్నాడు. 
అక్కడ మహర్షి లేడు. ఆ విషయం ఆయన కుమార్తె శకుంతల 
ద్వారా తెలుసుకున్నాడు. చూసిన క్షణంలోనే ఆమె 
సౌందర్యానికి ముగ్గుడై ఆమెను అడిగి ఆమె జన్మ వృత్తాంతాన్ని 


శ్రీమహాభారతం —— 35 
తెలుసుకుని, ఆమె రాజకన్యయే అని నిర్ధారణ చేసుకుని, 
శకుంతలకు నీకు పుట్టిన పుతునికే యువరాజుగా 
పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చి మరీ గాంధర్వ విధిన 
ఆమెను ధర్మ బద్దంగా వివాహం చేసుకున్నాడు. కొంతకాలం 
ఆమెతో ఇష్టభోగాలను అనుభవించిన తరువాత, నేను నిన్న 
తీసుకురావడానికి నా నాలుగు రకాల సైన్యాన్ని పంపి నా 
అంతఃపురానికి తొందరలోనే పిలిపించుకుంటానని నమ్మకం 
కలిగించి తన రాజధానికి వెళ్ళాడు. 

కణ్వుడు ఏమంటాడో అని దుఃభిస్తోంది శకుంతల. 
కానీ “నువ్వు చేసిన పని ధర్మసమ్మతమైనదే. అతడి వలన 
నీకు పుట్టబోయే బలవంతుడైన కుమారుడే ఈ సమస్త 
భూమండలానికి రాజు అవుతాడు. శత్రువులపై దండెత్తినపుడు 
అతడి రథానికి ఏ అడ్డూ ఉండదు”అన్నాడు. దుష్యంతుడు 
ధర్మాత్ముడు. తన రాజ్యం సుస్టిరంగా ఉంటుందని వరం 
ఇచ్చాడు. తరువాత ఆమెకు కొడుకు పట్టాడు. అతడికి 
“'సర్వదమనుడు” అని పేరు పెట్టాడు మహర్షి మహర్షి 
పెంపకంలో అతడు ధర్మాత్ముడే అయ్యాడు. అతడు చేసే 
అద్భుతమైన పనులు చూసి శకుంతలతో “నీ కుమారుడు 
యువరాజు కావడానికి తగిన అర్హతగలవాడయ్యాడు” 
అన్నాడు. వెంటనే శిష్యులను పిలిచి, శకుంతలని కుమారునితో 
సహా దుష్యంతుని వద్ద దింపి రమ్మని పంపించాడు. “స్రీలు 
చాలా రోజులు పుట్టింట్లో ఉంటే కిర్తి ప్రవర్తనకు, ధర్మానికి 
కూడా హాని కలుగుతుంది” అన్నాడు. 

మహర్షి శిష్యులు ఆమెను మహారాజు దగ్గరకు తీసుకెళ్ళి 
అప్పగించారు. శకుంతల రాజు తనకి చేసిన ప్రతిజ్ఞను గుర్తు 
చేసింది. రాజు ఆమె మాటలు విని “నాకు ఏమీ గుర్తు లేదు. 


36 లాలా శ్రీమహాభారతం 
నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. ఎక్కడనుంచి వచ్చావో 
అక్కడికే వెళ్ళు” అన్నాడు. శకుంతల రాజుతో “పరమాత్మ 
అందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఆయన అంతా చూస్తూనే, 
తెలుసుకుంటూనే ఉంటాడు. మానవుడు చేసే పాపపుణ్యాలను 
సూర్యచంద్రులు, వాయువు, అగ్ని అంతరిక్షం, భూమి, నీరు, 
హృదయం, యముడు, పగలు, రాత్రి, సంధ్య, ధర్మువు 
తెలుసుకుంటూనే ఉంటాయి. కనుక ఎవరూ చూడలేదనీ, 
చేసిన పని చెయ్యలేదని చెప్పడం మంచిది కాదు” అన్నది. 
“నేను ఆ(శ్రమానికే వెళ్ళిపోతాను. నీ కుమారుని మాత్రం 
విడిచి పెట్టద్దు” అని నచ్చ చెప్పింది. అయినా దుష్యంతుడు 
అతడినీ తిరస్మరిస్తున్నాడు. అప్పుడు శకుంతల “రాజా! 
అసత్యం చెప్పకు. వెయ్యి అశ్వమేధ యాగాలకన్నాా వేదాలు 
చదవడం కన్నా సమస్త తీర్తాల్లో స్నానం చెయ్యడం కన్నా 
సత్యం మాట్లాడటం ఎంతో గొప్పది. సత్యాన్ని మించిన 
ధర్మంలేదు. అసత్యాన్ని మించిన పాపమూ లేదు. సత్యమే 
పరమాత్మ, సత్యమే సర్వోత్కృష్టమైన ప్రతిజ్ఞ. నువ్వు ఆడిన 
మాట తప్పకు. సత్యం స్‌ వెన్నంటే ఉంటుంది. నేను చెప్పే 
మాటలు నీకు నచ్చకపోయినా, నీకు అన త్యవేం 
ఇష్టమైనప్పుడూ, నా మాట నువ్వు నమ్మనప్పుడూ ఇక్కడ 
నుండి వెళ్ళిపోతాను. అసత్యవాదులతో కలిసి ఉండలేను. 
నువ్వు ఇతడిని కుమారునిగా అంగీరించకపోయినా నేను కన్న 
ఇతడ తప్పకుండా ఈ రాజ్యాన్ని పాలిస్తాడు” అని చెప్పి 
వెళ్ళిపోబోతోంది. 

ఇంతలో ఆకాశవాణి దుష్యంతునితో “రాజా! తల్లి 
కేవలం బిడ్డను మోసే తోలుతిత్తి వంటిదే. తండ్రియే కొడుకు 
రూపంలో పుడతాడు. కనుక పుత్రుడు తండ్రికి చెందినవాడే 


శ్రీమహాభారతం —— 37 
అవుతాడు. కనుక నువ్వు ఆమెను స్వీకరించు. కన్న కుమారుడు 
యమదండం నుండి కాపాడతాడు. శకుంతల చెప్పింది 
సత్యం. నువ్వు ఇతడి భారం వహించు. “భరతుడు” అనే 
పేరుతో ప్రసిద్ది కక్కుతాడు”అని చెప్పింది. ఆకాశవాణి మాటలు 
విన్న దుష్యంతుడు పరమానందభరితుడయ్యాడు. సభలోని 
వారితో జరిగింది చెప్పి కుమారుని స్వీకరించాడు. శకుంతలతో 
“వీరెవ్వరూ నిన్ను వివాహం చేసుకున్న విషయం ఎరుగరు. 
నేను చెప్పినా నమ్మరు. నీ మీద పడే కళంకం పోదు. అందుకే 
నేను అంత దయలేని వాడిగా ప్రవర్తించి, నీకు కోపం 
తెప్పించాను” అంటూ ఆమెను ఓదార్చాడు. 

యుక్త వయసు రాగానే భరతునికి యువరాజుగా 
పట్టాభిషేకం జరిగింది. అతడు ధర్మబద్దంగా పాలించి గొప్ప 
కీర్తి గడించి భూమండలానికే చక్రవర్తి అయ్యాడు. 
ఇంద్రుడిలాగ అనేక యజ్ఞాలు చేశాడు. (బ్రాహ్మణులకు భూరి 
దక్షిణలిచ్చాడు. కణ్వునకు సహ(స్రపద్మ సంఖ్య గల బంగారు 
నాణాలు ఇచ్చాడు. భరతుని పేరు మీదగానే ఈ దేశానికి 
“భారతదేశమని” పేరు వచ్చింది. అతడు వంశకర్త కూడా 
అయ్యాడు. అతనికి ముందు, వెనుక రాజులందరూ 
'భారతులనే” పేరుతో విఖ్యాతి గడించారు. అతడి వంశంలో 
ఎందరో లెక్కలేనంతమంది (బ్రహ్మజ్ఞానులైన రాజర్నులు 

ఆ తరువాత దక్షప్రజాపతి నుండి యయాతి వరకూ 
గల వంశాన్ని వివరించాడు ఉగ్ర(శ్రవసుడు. (బ్రహ్మదేవుని 
నుండి యయాతి పదవవాడు. బ్రహ్మదేవుడు = దక్షుడు - 
అదితి - సూర్యుడు - మనువు - ఇల అనే కన్య - 
పురూరవుడు - ఆయువు - నహుషుడు - యయాతి. 


38 లాలా శ్రీమహాభారతం 
ఆ రోజుల్లో ముల్లోకాల ఆధిపత్యం పొందడం కోసం 
దేవతలు, అనురులు ఒకరితో ఒకరు యుద్దాలు 
చేస్తుండేవాళ్ళు. దేవతలు అంగిరసుడైన బృహస్పతిని, 
అసురులు భార్లవుడైన శుక్రాచార్యుని తమకు గురువులుగా 
ఎంచుకున్నారు. ఆ ఇద్దరు బ్రాహ్మణులు కూడా ఒకరిపై ఒకరు 
శ(త్రుత్వాన్ని పెంచుకున్నారు. యుద్దాల్లో చనిపోయిన 
రాక్షసులను శుక్రాచార్యుడు బ్రతికించేవాడు. బృహస్పతి 
దేవతలను బ్రతికించలేకపోతున్నాడు. దేవతలంతా ఆలోచించి, 
బృహస్పతి పెద్ద కుమారుడైన కచుడి దగ్గరకు వెళ్ళి, మీరు 
శుక్రాచార్యుని వద్దకు వెళ్ళ, ఆయన దగ్గర ఉన్న సంజీవినీ 
విద్యను వెంటనే సాధించుకురండి. మీకు యజ్ఞంలో భాగం 
కల్పిస్తాము. ఇప్పుడు శక్రాచార్యుడు వృషపర్వుడి దగ్గర 
ఉన్నాడన్న విషయమూ చెప్పి” ప్రార్థించారు. కచుడు దేవతల 
ప్రార్థనను అంగీకరించి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళాడు. 
“గురుశ్రేష్టా! నేను అంగిరసుని మనుమడిని. దేవగురువైన 
బృహస్పతి కుమారుడిని. నేను. “కుచుడు" అనే సెరుతో 
పిలవబడుతుంటాను. నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. 
ననే వెయ్యి సంవత్సరాలు మి దగ్గర బ్రహ్మచారిగా ఉంటాను. 
అనుమతించమని” వేడుకున్నాడు. అంతా విన్న శుక్రాచార్యుడు 
“నాయనా! నీకు స్వాగతం. నీ మాటను నేను గౌరవిస్తున్నాను. 
నువ్వు నాకు పూజ్యనీయుడవు. నిన్ను నేను సత్కరించి 
బృహస్పతిని గౌరవించినట్లే అనుకుంటాను” అన్నాడు. 
కచుడు శుక్రాచార్యుని అనుమతితో అ్రహ్మచర్యాన్మి 
స్వీకరించాడు. శుక్రాచార్యుని అనుగ్రహం సంపాదించడం 
పాటు, గురుపుత్రి దేవయానినీ సంతుష్టపరుస్తున్నాడు. ఇలా 
ఐదువందల సంవత్సరాలు గడిచాయి. అప్పటికి కచుడు 


శ్రీమహాభారతం —— 39 
అక్కడికి ఎందుకు వచ్చాడో తెలసింది. తమనూ, తన 
సంజీవినీ విద్యనూ రక్షించుకోవాలన్న కోరిక, బృహస్పతి 
ముద కొవయు రాక్షసుల్లో పెరిగింది. ఆవులను కాయడానికి 
వెళ్ళిన కచుని చంపేసి, ముక్కలు ముక్కలు చేసి తోడేళ్ళకు 
పడేశారు. ఆవులు మాత్రమే తిరిగిరావడం చూసిన దేవయాని 
తండ్రికి విషయం చెప్పి, అతడు లేనిదే తాను బ్రతకలేనని 
చెప్పింది. శుక్రాచార్యుడు జరిగినది తెలుసుకుని తన 
సంజివినీ విద్యతో కచుని బ్రతికించాడు. ఇలా అనేకసార్లు 
రాక్షసులు చంపడం, శుక్రుడు కచుని బ్రతికించడం 
జరిగింది. అది చూసి రాక్షసులు ఓర్చుకోలేకపోయారు. 
చివరికి రాక్షసులు కచుని చంపి, బూడిద చెసి, ఆ బూడిదను 
సురలో కలిపి శుక్రుని చేత త్రాగించారు. పూలకని వెళ్ళిన 
కచుడు రాలేదని దేవయాని తండ్రి దగ్గర గగ్గోలుపెట్టింది. 
శుక్రాచార్యుడు జరిగింది తెలుసుకున్నాడు. సంజీవినీ వీద్యను 
ప్రయోగించి కచుడిని పిలిచాడు. కచుడు తాను ఎక్కడ ఉన్నదీ 
చెప్పాడు. అప్పుడు శుక్రుడు అతనికి సంజీవినీ విద్యను 
we “నా పొట్టను చీల్చుకుని బయటకురా. నా 
కడుపులో ఉన్నావు కనుక నాకు కొడుకుతో సమానం. 
బయటికి వచ్చాక నీ వలే నన్ను మళ్ళీ బ్రతికించు”అని 
అన్నాడు. 

కచుడు శు[కుడు చెప్పినట్లే చేసి, ఆయనకు 
నమస్కరించి “అమృతధారతో సమానమైన సంజీవినీ విద్యను 
నాకు ఇచ్చిన మీరే నా తల్లిదండ్రులు. నేను మీకు కృతజ్ఞుడినే. 
మ్‌ పట్ల ఎన్నడూ కృతఘ్నుడను కాలేను. వేదపండితుడు, 
జ్ఞాన ప్రదాత అయిన గురువును ఆదరించనివాడు పాపాత్ముడై 
నరకలోకాన్నే పొందుతాడు” అన్నాడు. శుక్రుడు తాను 


40 లాలా గశ్రీమహాభారతం 
మద్యం త్రాగడం వలననే వివెకర కోల్పోయానన్న విషయం 
గుర్తించి తనపై తానే కోపగించుకున్నాడు. “ఈ రోజు నుండి 
మద్యపానం చేసిన బ్రాహ్మణుడు ధర్మ(భ్రష్ణుడు అవుతాదనీ, 
ఇహపర లోకాలకు రెండింటికీ చెడిపోతాడనీ (ప్రకటన చేశాడు. 
బ్రాహ్మణులు, దేవతలు, మానవులు అందరూ ఈ నాటి నుండి 
ఈ ధర్మమర్యాదను గుర్తించి పాటించాలని హెచ్చరించాడు. 

సంజీవిని విద్యను పొందినా కచుడు ఇచ్చిన మాట 
ప్రకారంగా వెయ్యి సంవత్సరాలు పూర్తి అయ్యవరకూ 
శుక్రాచార్యుని దగ్గరే వున్నాడు. అతడి సమయం పూర్తి కాగానే 
స్వర్గానికి వెళ్ళమని శుక్రుడు అనుమతిని ఇచ్చాడు. విషయం 
తెలిసిన దేవయాని కచుని వద్దకు వచ్చి తనను వివాహ 
మాడమంది. “నువ్వు నాకు సోదరితో సమానం. కనుక నేను 
నిన్ను వివాహం చేసుకోలేను” అని కచుడు చెప్పాడు. తన 
కోరికను తిరస రించాడన్న కోపంతో “నువ్వు సేర్చుకున్న 
సంజీవినీ విద్య నికు పనిచెయ్యదు” అని కచుని శపించింది. 
“గురుపుత్రివి కనుక నిన్ను తిరస్మరించాను. కనుకనే నన్ను 
గురువు కూడా శాసించలదు. నాకు పనిచెయ్యక పోయినా 
నేను నేర్చిన వారికి ఈ విద్య పని చేస్తుంది” అని చెప్పి 
వెళ్ళిపోయాడు కచుడు. 

ఒకసారి కొందరు స్రీలు అడవిలో వస్ర్తాలు గట్టు మీద 
పెట్టి చెరువులో జలక్రీడలాడారు. అప్పుడు ఇంద్రుడు గాలి 
రూపంలో వచ్చి ఆ వస్తాలన్నింటినీ కలిపేశాడు. కన్యలు 
జలక్రీడలు పూర్తి చేసకుని గట్టుకు వచ్చారు. అసుర 
రాజకుమార్తె శర్మిష్ట పొరపాటున దేవయాని వస్తాలు 
కట్టుకుంది. అది చూసి దేవయాని శకర్మిష్టని నిందించింది. 
శర్మిష్ట కూడా దేవయానిని “నీ తండ్రి నా తండ్రి దగ్గర 


శ్రీమహాభారతం —— M41 
భటుడిలా పొగుడుతాడు.. నీకెంత పొగరు?” అన్నది. 
దేవయాని దుఃఖిస్తూ “తాను వృషపర్వుని రాజ్యంలో 
అడుగుపెట్టనని” తండ్రికి కబురు పంపింది. దేవయాని దాసి 
శుక్రాచార్యునికి శర్మిష్ట చెసిన వని చెప్పింది. శుక్రాచార్యుడు 
దేవయానితో “తల్లీ! మానవులు తాము చేసిన పనులను 
అనుసరించే సుఖదుఃఖాలను పొందుతూ ఉంటారు. నువ్వు 
చేసిన అనుచితమైన పనికి ఇది ప్రాయశ్చిత్తమేమో” అని 
ఓదార్పాదు. 

అయినా ఆమె వినలేదు. అప్పుడు “నను నెం 
చెప్తున్నాను. తనను నిందిస్టున్నా సహించగలిగిన పురుషుడు 
లోకంలో విజయం పొందగలడని తెలుసుకో. కోపాన్ని 
అణచివేసే వాడే ఉత్తముడు. కోపాన్ని అరికట్టినవాడు, నిందను 
సహించేవాడు, ఇతరులు వేధించినా దుఃఖపడని వాడు 
పురుషారాలను పొందుతాడు. వంద ఏళ్ళు యజ్ఞం చేసినవాడి 
కంటే కోపాన్ని దగ్గరికే రానివ్వని వాడు ఉత్తముడు, డ్రేష్టుడు. 
మ్తూర్చులు, అల్పులు పరస్పరం పోట్లాడుకుంటూనే ఉంటారు. 
కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఎప్పుడూ అట్లా చెయ్యరు” 
అన్నాడు. శుక్రుడు ఎంతగా చెప్పినా వినలేదు. శుక్రుడు 
వృషవర్వుని వద్ధకు వెళి తాను ఇంక కొలువులో 
ఉండనన్నాడు. మీరు లేకపోతె మాకు చావే గతి వెళ్ళవలదని 
వృషపర్వుడు వారించాడు. “అలా అయితే దేవయానిని 
ప్రసన్నం చేసుకోమన్నాడు. 

వృషపర్వుడు దేవయాని దగరుకు వెళ్ళి 'అలకమానమని” 
ప్రార్థించాడు. “వెయ్యిమంది దాసీలతో శర్మిష్ట నాకు దాస్యం 
చెయ్యాలనీ, తాను ఎక్కడికి వెళ్ళినా తన వెంటే రావాలనీ” 
కోరింది. ఆ విషయాన్ని గాది ద్వారా శర్మిష్టకు కబురుచేశాడు 


42 లాలా గశ్రీమహాభారతం 
వృషపర్యుడు. అప్పుడు శర్షి ష్ట రాజ్యం, జాతి క్షేమం కోరుకుని 
తండ్రికి “ఆమె కోరిక న. తీరుస్తాను. శక్రాచార్యులు, 
దేవయాని ఎక్కడికీ వెళ్ళరు” అని ఒప్పుకుంది. శర్మిష్ట 
దేవయానితో “నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే కాదు అత్తవారింటికి 
వెళ్ళినా నేను నీ వెంటే ఉంటాను. విపత్తులో ఉన్న జాతిని 
రక్షించడం కోసం నేను నీకు దాసినై సేవ చేస్తానని” మాట 
ఇచ్చింది శర్శ్మివ్భ. దానితో దేవయాని అలకమాని 
శుక్రాచార్యుడితొ కలిసి ఆశ్రమానికి వచ్చింది. 

యయాతి నహుషుని పుత్రుడు. అతడు శుక్రాచార్యుని 
అంగీకారంతోనూ, అభయంతోనూ దేవయానిని వివాహం 
చేసుకున్నాడు. తరువాత అశోకవనంలో ఉంటున్న శర్మిష్ట 
కోరిక మేరకు ఆమెతో గడిపి ఆమెకు ముగ్గురు పుత్రులని 
ప్రసాదించాడు. విషయం తెలిసిన దేవయాని తండ్రితో 
మొరపెట్టుకుంది. శక్రుడు యయాతికి వృద్దావ్యాన్ని శాపంగా 
ఇచ్చాడు. యయాతి రాజధానికి తిరిగివచ్చి దెవయాని 
పుత్రులను తన వృద్దాప్యం తీసుకుని వాళ్ళ యవ్వనాన్ని తనకు 
ఇవ్వమని అడిగాడు. వాళ్ళు తిరస్కరించడంతో వాళ్ళని 
శపించాడు. శర్మిష్ట కొడుకులిద్దరూ కూడా ముసలితనం 
తీసుకోవడానికి ఒప్పుకోక తండ్రి శాపానికి గురి అయ్యారు. 
వివర పూరుదు తండి కోరికను మన్నించి ఆయన 
ముసలితనాన్ని తీసుకుని, తన యవ్వనాన్ని ఆయనకు 
ఇచ్చాడు. ఆ యవ్వనంతో సుఖభోగాలను ధర్మబద్ధంగా 
అనుభవించాడు. ఎన్నడూ ధర్మాన్ని అతిక్రమించకుడా 
పాలించి పోషించి అందరినీ సంతృప్తి పరుస్తూ ఇంద్రుడిలాగ 
ప్రజలను పాలించాడు. అతడు కోరుకున్నట్లుగా వెయ్యి 
సంవత్సరాలు యవ్వనంతో గడిపాడు. తరువాత కుమారుడైన 


శ్రీమహాభారతం ——M43 
పూరుని పిలిచి “కుమారా! నీ యవ్వనంతో నేను ఎన్నో 
సుఖబోగాలను అనుభవించాను. అయితే భోగాలు 
అనుభవించడం వలన వాటిని అనుభవించాలనే కోరిక 
చల్లారదు అని నాకు నిశ్చయం కలిగింది. అగ్నిలో వేసిన 
నెయ్యి అగ్నిని చల్లార్చకుండా మరింతగా ఎట్లా ప్రజ్వరిల్ల 
చేస్తుందో అనుభవించినకొద్దీ కోరికలు పెరుగుతూనే 
ఉంటాయి. ఈ లోకంలో ఉన్న ఆహారం, బంగారం, పశువుల, 
స్రీలు అన్నీ కలిసినా ఒక కాముకుని కోరికను పూర్తిగా 
తీర్చలేవు. కనుక సుఖం అనేది దానిని పొందడంలో లేదు. 
విడవడంలోనే ఉంది. దుర్భుద్దులైన వాళ్ళు తృష్ణను విడిచి 
పెట్టలేరు. వాళ్ళు ముసలివారైనా వాళ్ళ కోరిక మాత్రం 
ముసలిది కాదు. కోరిక అనేది ప్రాణాంతకమైన రోగం. కనుక 
ఆ తృష్ణను వదిలిపెడితేనే సుఖం లభిస్తుంది” అని చెప్పి 
కుమారునికి యవ్వనాన్ని ఇచ్చేసి, తన ముసలితనాన్ని తాను 
తీసుకుని, పూరుడికి రాజ్యాభిషేకం చేశాడు. ఇతడి వలననే 
నువ్వు పుట్టిన పౌరవవంశం ఏరుడింది. 

యయాతి అడవికి వెళ్ళి అనెక విధాలుగా తపస్సు చేసి, 
కోపం మీద విజయం సాధించి, వాక్కును, మనస్సును తన 
ఆధీనంలో ఉంచుకుని, శరీరం శిథిలమయ్యాక స్వర్గానికి 
వెళ్ళాడు. అక్కడ ఉన్నవారంతా తనకు చేస్తున్న గౌరవాలను 
అందుకుంటూ సుఖంగా వెయ్యి సంవత్సరాల కాలం 
గడిపాడు. ఇంద్రుడికి తన కుమారునికి పట్టాభి షేక 
సమయంలో చేసిన ఉపదేశం చెప్పాడు. అతడు చెప్పిన 
ఉపదేశమే సచ్చరిత్రకు మార్దం. ఇంద్రుడు యయాతితో “మీరు 
అందరినీ తిరస్మరించడం వలన, మీ నోటితో మీరే మిమ్మల్ని 
పొగుడుకున్నందువలన మీ పుణ్యం ఖర్చు అయిపోయింది. 


44 లాలా శ్రీమహాభారతం 
ఇక నువ్వు భూమిపైకి పడిపోతావఅన్నాడు. యయాతి 
“అయితే నెను ఇక్కడ నుండి సత్పురుషుల లోకానికి పోతాను” 
అని కోరుకున్నాడు. ఇంద్రుడు ఒప్పుకున్నాడు. 

యయాతి అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు, శిబి 
తపస్సు చేసే చోటకి వచ్చిపడ్డాడు. వారితో చర్చించి, అనేక 
ధార్మిక విషయాలు, రాజధర్మాలూ, మానవులు ఉత్తమ లోకాలు 
పొందడానికి కావలసిన విషయాలు చెప్పి, స్వర్గం మీద 
విజయం సాధించాడు. అందరూ కలిసి స్వర్గానికి వెళ్ళారు” 
అని చెప్పాడు ఉగ్రశ్రవసుడు. 

ఆ తరువాత పూరువంశం వర్ణించి చెప్తున్నాడు. 
అందులో ప్రతీపునికి సునంద వలన ముగ్గురు కొడుకులు 
పుట్టారు. వాళ్ళు దేవాపి, శాంతనుడు, బాహ్లీకుడు. దేవాపి 
చిన్నతనంలోనే తపస్సుకి వెళ్లిపోయాడు. అందుకని శంతనుడు 
రాజు అయ్యాడు. శంతనుడు తన రెండు చేతులతో 
ముసలివాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు యువకులై సుఖంగా 
ఉందేవాళ్ళు. అందుకని అతనికి శాంతనుడు అనే పేరు 
వచ్చింది. శంతనునికి గంగ వలన దేవవత్రుడు పుట్టి, 
భీష్ణుకుడిగా లోకటప్రసిద్దడయ్యాడు. భీష్ముడు తండ్రిని 
సంతోషపెట్టడం కోసం తాను వివాహం చేసుకోనని, 
రాజ్యపాలన చెయ్యనని ప్రతిజ్ఞ చేసి అతనికి సత్యవతితో 
వివాహం జరిపించాడు. 

సత్యవతికి విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అని ఇద్దరు 
పుత్రులు పుట్టారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే యుద్దంలో 
మరణించాడు. విచిత్రవీర్యుడు రాజయ్యాడు. అతడికి అంబిక, 
అంబాలిక అని ఇద్దరు భార్యలు. అయినా సంతానం 
కలగలేదు. కానీ అతడూ మరణించాడు. తల్లి సత్యవతి 


శ్రీమహాభారతం ——M45 
దుష్యంతుని వంశం అంతరించిపోతుందని భయపడి వ్యాసుని 
తలుచుకుంది. విచిత్రవీర్యుని వంశాన్ని రక్షించమని చెప్పింది. 
తల్లి ఆజ్ఞను తలదాల్చిన వ్యాసుడు అంబికకు ధృతరాషుని, 
అంబాలికకు పాండురాజుని, వాళ్ళ దాసికి విదురుని 
ప్రసాదించాడు. వ్యాసుడి వరప్రభావంతో ధృతరాష్ట్రుడికి 
వందమంది కొడుకులు పుట్టారు. వాళ్ళలో దుర్యోధనుడు, 
దుశ్శాసనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు అనే నలుగురు 
ప్రధానమైన వాళ్ళు. పాండురాజు భార్య కుంతి. ఆమెకు 
యుధిష్టిర, మసన; అర్జునులనే ముగ్గురు పుత్రులు, మరొక 
భార్య మాద్రికి నకుల సహదేవులనే ఇద్దరు పుత్రులు పుట్టారు. 
ఈ ఐదుగురు ద్రుపదరాజ కుమార్తె ద్రౌపదిని వివాహం 
చేసుకున్నారు. ద్రౌపది వలన వీరికి వరుసగా “ప్రతివింద్యుడు, 
సుతసోముడు, (శ్రుతకీర్తి, శతానీకుడు, (శ్రుతకర్శ అనే వాళ్ళు 

యుధిష్టిరునికి “దేవికి వలన “'యౌథేయుడు)”, 
భీమసేనునికి “జలంధరి వలన “సర్వగుదు”, అర్జునునికి 
'సుభ[ద్రి వలన అభిమన్యుడు, నకులునికి 'కరేణుమతి” వలన 
'నిరమిత్రుడు”, సహదేవుడికి 'విజయ వలన 'సుహోకత్రుడు” 
పుట్టారు. భీముడికి వీరందరికంటే ముందే “హిడింబి” వలన 
'ఘటోత్మచుడు” పుట్టాడు. ఇలా పాండవులకు పదకొండుమంది 
సంతానం. కానీ అభిమన్యుని వలననే వంశం విస్తరించింది. 
అభిమన్యుడు విరాటకన్య ఉత్తరను వివాహమాడాడు. ఉత్తరకు 
మరణించిన కుమారుడు పుట్టాడు. అతడిని శ్రీకృష్ణుడు 
బ్రతికించాడు. కురువంశం క్షీణించిపోయే దశలో పుట్టాడు 
కనుక అతడు పరీక్షిత్తు అనే పేరుతో ప్రసిద్దుడయ్యాడు. 
పరీక్షితుని భార్య మద్రవతి. ఆమె పుత్రుడు మీరే. (అనగా 


46 లాలా గశ్రీమహాభారతం 
జనమేజయుడు). మీకు “వపుష్టమి యందు “శతానీకుడు, 
శంకుకర్ణుడు” అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. శతానీకుడికి 
“అశ్వమేధదత్తుడు” అనే కొడుకు పుట్టాడు. ఈ విధంగా 
పూరువంశక్రమం అంతా చెప్పాను” అన్నాడు. 

ఆ తరువాత ఉగ్రశవసుడు ఇలా చెప్తున్నాడు. 
“జనమేజయా! భీమ్మడు రాకుమారులను చక్కగా 
పెంచుతున్నాడు. ధృతరాష్ట్రుడు గొప్ప బలవంతుడు. 
పాండురాజు గొప్ప విలుకాడు. విదురుడు ధర్శపరాయణుడు 
గాను ఆయా]. ధృతరాష్ట్రుడు పుట్టుకతో (గుడ్డివాడు. 
విదురుడు దాసీ పుత్రుడు. కనుక పాండురాజుకే రాజ్యాధికారం 
లభించి రాజయ్యాడు. 

భీష్ముడు సుబలుని పుత్రిక గాంధారిని ధృతరాష్టునకు 
ఇచ్చి వివాహం జరిపించాడు. గాంధారి భర్త చూడలేని 
లోకాన్ని తానూ చూడనని పతివ్రతా ధర్మంగా కళ్ళకు గంతలు 
కట్టుకుంది. “కుంతీదేవి పాండురాజును స్వయంవరంలో 
వరించింది. భీష్ముడు మద్ర దేశపు రాజు చెల్లెలు “మాద్రొ'ని 
ఇచ్చి పాండురాజుకు మరొక వివాహం చేశాడు. పాండురాజు 
హాయిగా కాలం గడుపుతున్నాడు. పాండురాజు చతురంగ 
బలాలతో జైత్రయాత్ర చేసి, దిగ్విజయం సాధించి, తెచ్చిన 
ధనాన్నంతటినీ భీమ్మడకీ, నాయనమ్మ నత్యవతికీ 
సమర్శించాడు. 

ష్ముడు దేవక మహరాజు దగ్గర ఉన్న అందమైన, 
యుక్త వయస్సులోఉన్న దాసీపుత్రికని తెచ్చి విదురుడికి ఇచ్చి 
వివాహం జరిపించాడు. 

గాంధారి వ్యాసమహర్షి అనుగ్రహంతో తన భర్త వలే 
బలవంతులైన నూటొక్క మంది కుమారులను పొందింది. 


శ్రీమహాభారతం లాలాలాలాలాలాలాలాాలాలాాాా డ/ 
దుర్యోధనుడు పుట్టిన రోజునే భీమసేనుడూ పుట్టాడు. 
ధృతరాటుడికి దుర్యోధనుడు పుట్టిన వెంటనే ఎన్నో 
అపశకునాలు వినిపించాయి. నక్నల అరుపులు వినిపించాయి. 
ఆ అపశకునాలు చూసిన బ్రాహ్మణులు కూడా ధృతరాషుడితో 
ఈ నీ కుమారుని వలన వంశనాశనమే అని, మీరు దుః 
ఖాల పాలు కావలసి వస్తుందని చెప్పి ఈ పిల్లవాడు పుట్టనేలేదు 
అనుకుని వదిలిపెట్టడం మంచిది అని చెప్పారు. అయినా 
దుర్యోధనుని వదిలి పెట్టలేకపోయాడు ధృతరాష్టుడు. “కులం 
కోసం ' మునీషిని, గ్రామర. కోసం కులాన్ని _ కోసం 
గ్రామాన్ని తన సుఖం కోసం సమస్త భూమండలాన్ని 
వదలాలని శాస్త్రం చెప్తోంది అని పెద్దలు ఎంతగా చెప్పినా 
ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. 
ధృతరాష్ట్రుడికి దుర్యోధనునిపై ఉన్నది విపరీతమైన 
వ్యామోహం. తరువాత గాంధారి ఒక కుమార్తెను కన్నది. 

పాండురాజు అడవిలో తిరుగుతూ మృగరూపంలో 
మైథున క్రియ జరుపుతన్న మృగం మీద ఐదు బాణాలు 
వేశాడు. ఆ మృగరూపంలో ఉన్నది 'కిందముడు” అనే ముని. 
ఆ ముని నీకు తెలియక నన్ను చంపావు కనుక నీకు 
(బ్రహ్మహత్యా దోషం రాదు. కానీ నేను ఈ స్లితిలో ఉండగా 
నన్ను కొట్టావు. కనుక నువ్వు కూడా నీ భార్యతో కలిసినప్పుడు 
ఈ స్టితిలోనే మరణిస్తావు. ఆమె కూడా నీతో పాటుగా 
సహగమనం చేస్తుంది అని శాపం పెట్టాడు. 

- © 

ఒక రోజున పాండురాజు కుమారుల కోసం కుంతీదేవిని 
ప్రయత్నించమన్నాడు. ఆమె పూర్వం తనకు దుర్వాసుడు 
ఇచ్చిన మంత్రంతో యముడిని పూజించి ధర్మరాజును, 
వాయుదేవుని పూజించి భీమసేనుని, ఇంద్రుని పూజించి 


48 లాలా గశ్రీమహాభారతం 
అర్జునుని పొందింది. తరువాత మాద్రి కూడా ఆ మంత్రం 
సహాయంతో అశ్వినీకుమారులను ధ్యానించి నకుల 
సహదేవులను పొందింది. పాండురాజు పిల్లలతో ఆనందంగా 
గడుపుతున్నాడు. 

ఆ తరువాత వసంతబుతుకాలంలో అడవిలో మాద్రితో 
సవో తిరుగుతున్న పాండురాజు మనను మాదిపై 
లగ్నమయ్యింది. కిందముని శాపం గుర్తు చేసింది మాద్రి. 
అయినా పాండురాజు వినకుండా ఆమెతో తన కోరిక 
తీర్చుకునే ప్రయత్నం చేశాడు. ఆ కారణంగానే ఆ పని 
చేయబోతూనే పాండురాజు మరణించాడు. మాద్రి తన 
కొడుకులను కుంతికి అప్పగించి భర్తతో పాటు సహగమనం 
చేసింది. 

పాండురాజు మరణం చూసిన దివ్యజ్ఞాన సంపన్నులైన 
మునులు వారిలో వారే ఆలోచించుకుని కుంతిని, 
కుమారులను భీష్ముడికి, ధృతరాష్రుడికి అప్పగించాలనుకుని 
హస్తినాపురానికి వెళ్ళారు. భీమ్మాదులకు పాండురాజు 
కుమారుల పుట్టుకలను వివరించి, కుంతినీ పిల్లలను వాళ్ళకు 
అప్పగించి జాగ్రత్తగా చూడమని చెప్పి, పాండురాజు అస్టికలను 
కూడా ఇచ్చి పితృమేధ యజ్ఞం చేయించమని చెప్పి అక్కడ 
నుండి అంతర్జానమైపోయారు. 

సత్యవతి అంబిక, అంబాలికలను తీసుకుని వ్యాసుని 
అనుమతితో అడవికి వెళ్ళిపోయింది. అక్కడ ముగ్గురూ తపస్సు 
చేసి, దేహాలను వదలెసి, తాము కోరుకున్న గతులను 
పొందారు. 

పాండవులకు వైదిక సంస్కారాలు జరిగినాయి. వాళ్ళు 
దర్యోధనాదులతో కలిసి ఆడుకుంటూ, వాళ్ళతో కలిసిమెలిసి 


శ్రీమహాభారతం —— M49 
ఉండేవారు. భీమసేనుడు పరుగుపందెంలోనూ, లక్ష్యాన్ని 
చేరుకోవడంలోను, తినడంలోను, దుమ్మును రేగగొట్టడంలోను 
ధృతరాష్టుని పుత్రులను ఓడించేవాడు. ఒకసారి దుర్యోధనుడు 
ఈర్ష్య అసూయలతో భీముడు తినే అన్నంలో విషం కలిపాడు. 
తరువాత కదలకుండా పడి ఉన్న భీముడిని నీళ్ళలోకి తోసి 
పారేశాడు. భీముడు నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ 
పాములు భీముడిని కరిచినాయి. దాంతో దుర్యోధనుడు అతడి 
శరీరంలోకి ఎక్కించిన విషం కాస్తా దిగిపోయింది. ఇలా 
పాండవులు ధార్తరాష్రుల వలన అనేక కష్టాలు పడ్డారు. అనేక 
దుఃఖాలను అనుభవించారు. ధృతరాష్టుడు మాత్రం అందరూ 
హాయిగా అడుతూ పాడుతూ ఉన్నారనుకున్నాడు. కానీ 
కౌరవులు పాండవుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్నారు. అందరూ 
కృపాచార్యుని దగ్గర అస్త్ర విద్యను అభ్యసించారు. 

ద్రోణుడు భీష్ముడు చేసిన సన్మానాన్ని పొంది హస్తినలోనే 
నివసిస్తున్నాడు. పాండవులు, కౌరవులు, సూతపుత్రుడైన 
కర్ణుడు, యదువంశీయులు ఎందరో ద్రోణాచార్యుని దగ్గర 
అస్త విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒకరోజు రాత్రి అర్జునుని 
ధనుష్టంకారం విన్న ద్రోణాచార్యుడు అతడి దగ్గరకు వచ్చి 
“ఈ లోకంలో నిన్ను మించిన దనుర్గారులు లేకుండా = 
విధంగా నిన్ను తయారుచేస్తాను. ఈమాట నేను నిజంగానే 
చెప్తున్నాను” అని అన్నాడు. ద్రోణాచార్యుని నైపుణ్యం 
దేశదేశాల్లో వ్యాపించింది. ఒక రోజు నిషాదరాజ పుత్రుడు 
ఏకలవ్యుడు ద్రోణుని దగ్గర విద్యాభ్యాసం చేయడానికి వచ్చాడు. 
కానీ అతడు నిషాదజాతివాడైన కారణంగా విద్య 
నేర్పించనన్నాడు ద్రోణుడు. అతడు మారు మాట్లాడకుండా 
తిరిగి వెళ్ళిపోయాడు. అడవిలోనే ద్రోణుని మట్టిబొమ్మను 


50 లారా శ్రీమహాభారతం 
చేసి, అందులో నిజంగానే ఆచార్యుడు ఉన్నాదని భావించుకుని 
మిక్కిలి శ్రద్ధాభక్తులతో అస్రాభ్యాసం చేస్తూ, కొద్ది కాలంలోనే 
మిక్కిలి గొప్ప నైపుణ్యం సాధించాడు. ఒకరోజు అతడు అస్త్ర 
విద్యాభ్యాసం చేసే చోటికి ఒక కుక్క వచ్చి అరుస్తోంది. దాని 
నోటిలో ఏడు బాణాలు వేశాడు. దాని నోటి నుండి ఒక 
చుక్క నెత్తురు రాలేదు. అది చూశారు పాండ వాదులు. 
అర్జునుడు ద్రోణుని వద్దకు వెళ్ళి pn శిష్యులలో నన్ను మించిన 
వాడు ఉండడని నాకు మాట ఇచ్చారు. కానీ మీ శిష్యుడైన 
ఏకలవ్యుడు అందరికంటే కాదు నా కంటే కూడా విద్యలో 
గొప్పవాడు” అన్నాడు. ద్రోణుడు వెంటనే ఏకలవ్యుని వద్దకు 
వెళ్ళి “నిజంగా నువ్వ నా శిష్యుడవే అయితే గురుదక్షిణగా 
నీ కుడిచేతి బొటనవైలు ఇవ్వమని అడిగాడు. ఏకలవ్యుడు 
ఆనందంతోనూ, ఉత్సాహంతోనూ తన బొటనవేలు కోసి 
ద్రోణునికి గురుదక్షిణగా సమర్పించాడు. 

తరువాత ద్రోణుడు చెట్టు మిద ఒక కృత్రిమమైన పక్షిని 
(వేలాడదీయించాడు. తన శిష్యులందరికీ పరీక్ష పెట్టి “చెట్టు 
మీద పక్షిని చూశారా?”అని అడిగాడు. అందరూ ఏవేవో 
సమాధానాలు చెప్పారు. కానీ అర్జునుడు మత్రం “పక్షి తల 
మాత్రమే కనిపిస్తోంది” అని చెప్పి, ద్రోణుని ఆజ్ఞతో దాని 
తలను నేలపై పదగొట్టాడు. అది చూసి ద్రోణుడు సంతోషించి 
అమోఘమైన బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగ ఉప 
సంహారాలతో సహా ఉపదేశించాడు. 

ద్రోణుడు ఒకసారి కృప, భీష్మ, సోమదత్త, బాహ్లిక, 
వ్యాస, విదురాదుల సమక్షంలో ధృతరాష్టుని అనుమతితో 
కుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనం ఏర్పాటు చేయించాడు. 
అందరూ రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇంతలో ఆ 


శ్రీమహాభారతం —— M1 
రంగ భూమిలోకి కర్ణుడు వచ్చాడు. వస్తూనే అర్జునునితో 
“నువ్వే గొప్పవాడినని గర్వపడకు. నీ కంటే ఎక్కువ 
విన్యాసాలు, విశేషాలు చేసి చూపించగలను” అని అన్నాడు. 
ఇంకా అర్జునునితో ద్వంద్వ యుద్దం చేయాలని ఉందని 
కోరాడు. అర్జునుడు సిద్దవడ్డాడు. కానీ కృపుడు 
“రాజకుమారుడు కులశీలాదులు తెలియనవారితో ద్వంద్వ 
యుద్దం చెయ్యడు” అని చెప్పాడు. కర్ణుడి ఉత్సాహం 
నీరుకారింది. అది చూసి దుర్యోధనుడు అతడికి అంగరాజ్యం 
కట్టబెట్టి రాజును చేశాడు. అప్పటి నుండే కర్ణునికి అర్జునునిపై 
పగ పెరిగింది. దానికి దుర్యోధనుని మనసు తోడైంది. 
అర్జునుడు [ద్రుపదుని బంధించి తెచ్చి గురుదక్షిణగా 
ద్రోణాచార్యుని దగ్గర పడేశాడు. ఈవిధంగా ద్రుపదుడు 
పరాజయం పాలయ్యాడు. 

తరువాత ఒక సంవత్సర కాలం గడిచింది. ధృతరాష్రుడు 
యుథిస్టిరుని యువరాజుగా అభిషేకించాడు. అతడు తనలోని 
ఉత్తమగుణాల వలన తండ్రి పాండురాజును కూడా ప్రజలు 
మరిచిపోయేలా చేశాడు. అన్ని రాజ్యాలనూ జయించి అపార 
ధనరాశిని సంపాదించాడు. ఇదంతా చూసి, వినేసరికి 
ధృతరాష్ట్రుని మనసు మారిపోయింది. దురాలోచనలు 
ఎక్కువైన కారణంగా ఆయనకి మిక్కిలి విచారం కలుగుతోంది. 
బాధ పెరుగుతోంది. “పాండవులు వృద్ధిని చూసి నాకు చాలా 
అసూయగా ఉంది. వాళ్ళతో పొత్తు పెట్టుకోనా? విరోధం 
పెట్టుకోనా? నువ్వే నిర్ణయించి చెప్పు.. నీ మాట వింటాను” 
అని అడిగాడు ధృతరాష్రుడు కణికుని. 

అతడి ద్వారా సామ దాన భేద దండోపాయాలతో 
ఎలాంటి శత్రువులను నాశనం చేయవచ్చునో తెలుసు 


రి శ్రీమహాభారతం 
కున్నాడు. ఆ ఉపాయాలతో అనేక విధాలుగా ఆలోచిస్తూ 
దు ధనుడితో మాట్లాడాడు. దుర్యోధనుడు “కుంతితో పాటు 
పాండవులను వారణావతానికి పంపే ఏర్పాట్లు చెయ్యమని” 
చెప్పాడు తండ్రికి. తరువాత దుర్యోధనుడు (ప్రజలను తన 
వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో మునిగిపోయాడు. ధృతరాషుడు 
పాండవులకే వారణావతం వెళ్ళాలి అనిపించేలా గొప్పగా 
చెప్పమని మంత్రులను నియోగించాడు. పాండవులు 
వారణావతం వెళ్ళి చూడాలనే ఉత్సాహం చూపించారు. 
ధృతరాష్రుడు పురు అక్కడ దివ్వులైన దేవతల్లాగా విహరించి 
మళ్ళీ తిరిగి రండి” అన్నాడు. కానీ యుధిష్టిరుడికి ధృతరాషుడి 
పన్నాగం అర్థమయ్యింది. గురువులతో “ధృతరాష్ట్రుడి ఆజ్ఞ 
ప్రకారం వారణావతానికి వెళ్తున్నాము. అక్కడి పాపాలు 
మమ్మల్నేమీ చేయకుండా ఉండే విధంగా మమ ల్ని దయతో 
మీరు ఆశీర్వదించండి” అని వేడుకున్నాడు. మికు ఎవరి 
వలన ఎటువంటి వోని కలగకుండా ఉండంగాక! 
మంగళమగుగాక!” అని ఆశీర్వదించాడు. 

దుర్యోధనుడు పాండవులు వారణావతానికి 
వెళ్ళినందుకు సంతోషించాడు. అక్కడే వాళ్ళని ఎవరికీ 
తెలియకుండా మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ 
లక్క ఇంటిని నిర్మింప చేశాడు దుర్యోధనుడు. అనేక రకాల 
భాషలు తెలిసిన విదురుడు యుధిష్టిరునికి శత్రువుల పన్నాగం 
సాంకేతిక భాషలో తెలియచేసి, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి” 


అని హెచ్చరించాడు. పాండవులు వారణావతంలో అక్క 


ఇంటిలో నివాసం ఉంటున్నారు. పాండవులు కౌరవుల మోసం 
వాళ్ళకి తెలిసినట్లుగా కాకుండా (ప్రవర్తిస్తున్నారు. 
దుర్యోధనాదులు విషయాలు తెలుసుకుని ఆనందిస్తున్నారు. 


శ్రీమహాభారతం —— M53 
ఎవరికీ తెలయనివ్వకుండా, అనుమానం రాకుండా లక్క 
ఇంటి లోపలి భాగంలో నుండి ఒక సొరంగం తవ్వుకున్నారు 
పాండవులు. అది పూర్తి అయ్యే సమయానికే పాండవులను 
లక్క ఇంట్లో తగలపెట్టి చంపెయ్యాలన్న ఆలోచనతో ఉన్న 
దుర్యోధనాదులు ఆ ఇంటికి నిప్పు పెట్టించారు. పాండవులు 
తాము కత్రవ్వకున్న సొరంగ మార్గం ద్వారా ప్రాణాలతో బయట 
పడ్డారు. అది తెలియని కౌరవులు పాండవులు మరణించారని 
భావించి వాళ్ళకు అపరకర్మలు చేశారు. 
పాండవులు దక్షిణదిశగా ముందుకు సాగి సాగి 
అలసిపోయారు. కుంతికి దాహం తీర్చాడు భీముడు. తరువాత 
అందరూ అక్కడే నిద్రించారు. అక్కడ యుధిష్టిరాదులు నిద్రించే 
అడవికి దగ్గరలో ఉన్న మర్రిచెట్టు మీద హిడింబాసురుడు 
ఉన్నాడు. వాడికి నరవాసన తగిలి, తన చెల్లెలు హిడింబిను 
పిలిచి వాళ్ళను తినడానికి తీసుకురమ్మని పంపించాడు. 
హిడింబ భీముని బలిష్టమైన శకీరాన్ని, సౌందర్యాన్ని 
చూసి, మామూలు అందమైన మానవకాంతగా మారి భీముని 
కోరుకున్నది. అది చూసి అతని పైకి విజృంభించిన 
హిడింబాసురుని భీముడు మట్టుపెట్టాడు. తరువాత అందరూ 
ప్రయాణం సాగిస్తున్నారు. వారితో పాటు హిడింబ కూడా 
వెళ్ళింది. భీమడు తిరస్మరించాడు. ఆమె భీముడు చేపట్టకపోతే 
మరణిస్తానని, తన మీద దయ చూపి తనను చేపట్టమని 
ప్రార్థించింది. ఎటువంటి కష్టమైన ఆపదలోనైనా మిమ్మల్ని 
కాపాడతాను అని చెప్పింది. అన్నగారి అనుమతితో భీముడు 
హిడింబిను చేపట్టాడు. హిడింబీ భీమసేనులకు కుమారుడు 
పుట్టాడు. అతడే ఘటోత్మచుడు. ఆ తరువాత రాక్షసుడికి 
ఆహారం కావలసిన బ్రాహ్మణ కుమారునికి బదులుగా భీముని 


54 లాలా ల్రీమహాభారతం 
పంపించి బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడింది కుంతి. భీముడు 
ఆహారం తీసుకుని వెళ్ళి బకాసురుని సంహరించాడు. 

ఆ తరువాత పాండవులు వేదాధ్యయనం చేస్తూ ఆ 
బ్రాహ్మణుల ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. ఆ ఇంటికి 
మరొక బ్రాహ్మణుడు వచ్చి ద్రుపదుడు యజ్ఞం చేశాడనీ, 
అందులో నుండి తల మీద కిరీటం, శరీరానికి “కవచంతోను, 
చేతిలో ధనరా వ “దృష్టద్యుమ్నుడు” అనే కుమారుడు, 
ద్రౌపది” అనె కుమార్తె పుట్టారన్న విషయం చెప్పాడు. 
(దుపదుడు ఆమెకు స్వయంవరం ప్రకటించాదన్న వార్త కూడా 
చెప్పాడు. ఆ మాట విన్న పాండవులకు ద్రౌపది పట్ల ప్రీతి 
కలిగింది. అది గమనించింది కుంతి. అందరూ పాంచాల 
దేశానికి వెళ్లామని చెప్పింది యుధిష్టిరాదులకు. ఆ 
సమయానికే పాండవులను కలసుకోవడానికి వ్యాసుడు 
వచ్చాడు. వారికి ధర్మనీతులను ఉపదేశించి, చిత్రవిచిత్రమైన 
కథలను చెప్పాడు. ద్రౌపది యొక్క పూర్వజన్మ గురించి 
వివరించాడు. కనుక పాంచాల నగరం వెళ్ళి అక్కడ ఉండండి 
అని చేయవలసిన పనిని సూచించి వ్యాసుడు వెళ్ళిపోయాడు. 

వ్యాసుడు వెళ్ళిన తరువాత పాండవులు పాంచాల 
నగరానికి బయలుదేరాడు. ధౌమ్యుని పురోహితునిగా 
నిర్ణయించుకున్నారు. ద్రుపదుడి నగరానికి బయలుదేరారు. 
ఆ నగరానికి దగ్గరలో ఉన్న ఒక కుమ్మరి వాడి ఇంట్లో బస 
చేశారు పాండవులు. (ద్రుపదుడు కుమార్తె వివాహాన్ని 
అర్జునునితోనే జరపాలనుకున్నాడు. కానీ ఆ విషయం మాత్రం 
అతడు బయట పెట్టకుండా, అర్జునుని గుర్తించడం కోతను 
ఎవరూ ఎక్కుపెట్టలేని ధనస్సును తల రుక్‌ యురి, 
ఆకాశంలో నిరంతరం తిరుగుతుండే ఒక యంత్రాన్ని బిగింప 


శ్రీమహాభారతం —— M5 
చేసి, దానిపై ఛేదించాల్సిన లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ 
ధనస్సుకు నారి బిగించి, అక్కడున్న బాణాలను ఎక్కుపెట్టి, 
తిరుగుతున్న యంత్ర మధ్యం నుండి ఏ వీరుడు ఆ లక్ష్యాన్ని 
ఛేదిస్తాడో అతడికే తన పుత్రిక దక్కుతుందని ప్రకటన 
చేయించాడు (ద్రుపదుడు. దుర్యోధనుడు, అతడి సోదరులు 
మరెందరో రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు. 
శ్రీకృష్ణుడు మొదలైన వారు స్వయంవరం చూడడానికి 
వచ్చారు. ద్రౌపది స స్వయంవర మండపానికి వచ్చి 

సోదరుడు ఆమెకు అందరినీ పరిచయం చేస్తూ స య. 
కర్ణుని పరిచయం చేశాడు. కర్ణుడు లేచి క్షణకాలంలో లక్ష్యాన్ని 
కొట్టబోతాడనగా (ద్రౌపది నేన్స సూత "పుత్రుని వరించను” 
అన్నది. కోపంతో కర్షుడు ధనస్సుని కింద: పెట్టేశాడు. అదుగో 
ఆ క్షణం నుండి ఆమెపై కర్ణుడికి కోపం. కొందరు 
వెనుతిరిగారు. కొందరు ధనస్సే పట్టలేకపోయారు. సభ అంతా 
మూగబోయింది. ఆ సమయంలో అర్జునుడు తాను 
లక్ష గఛేదనం చెయ్యాలనుకున్నాడు. బ్రాహ్మణ సమూహం 
మర్మేలో ఉన్న అర్జునుడు లక క్ష్యఛదనానికి సిద్ధపడుతున్నాడు. 
అతడిని బ్రాహ్మణులంతా అశీర్వదించారు. అందరూ 
అర్జునుడు ఎట్లా కొడతాడో అనుకుంటూ వాళ్ళ చూపులను 
అతడివైపు ఇంకా పూర్తిగా తిప్పుకోనేలేదు.. అంతలోనే 
అర్జునుడు ధనస్సు ఎక్కుపెట్టడం, లక్ష్యాన్ని చేదించడం జరిగి 
పోయింది. దేవతలు అర్షునునిపై పూలవాన కురిపించారు. 
(ద్రుపదుడు అంతులేని " ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. 
క్షతియులందరూ ద్రుపదుడు తన కుమార్తెను బ్రాహ్మణునికి 
కట్ట పడుతున్నాడని వరివానిన్తూ నిందిస్తున్నారు. 
అధర్మమంటూ అర్జునుని | పైకి వచ్చిన కర్పుడికి మూర్భవచ్చేంత 


56 లాలా శ్రీమహాభారతం 
పని చేశాడు అర్జునుడు. వాళ్ళు పాండవులే అని గుర్తించాడు 
కర్ణుడు. కౌరవసేనను భీముడు నేలపడగొట్టి కూడా 
చంపకుండా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

బ్రాహ్మణులందరూ ద్రౌపదిని వెంటబెట్టుకుని కుమ్మరి 
వాని ఇంటికి వెళ్ళారు. భిక్ష తీసుకునే సమయం అయినా 
తన కుమారులు రాలేదని ఆందోళన పడుతోంది కుంతి. 
అర్జునుడు ద్రౌపదిని వెంటబెట్టుకు వచ్చి అమ్మా! ఈ రోజు 
ఈ భిక్ష తెచ్చాం” అంటూ తల్లిని పిలిచాడు. లొపల పనిలో 
ఉన్న కుంతి భిక్ష ఏమిటో చూడకుండానే 'కుమారా! ఐదుగురూ 
కలిసి ఆ భిక్షను అనుభవించండి” అంది. ఇవతలికి వచ్చి 
చూసి ఎంత పొరపాటు మాటలను అన్నానో కదా అనుకుంటా 
కంగారుపడుతోంది. యుధిష్టిరుడు వ్యాసుడు చెప్పిన 
మాటలను గుర్తు చేసుకుంటూ “ఈమె మనందరికీ భార్య 
అవుతుంది” అన్నాడు. 

వీళ్ళని వెన్నంటే వస్తున్న దృష్టద్యుమ్నుడు పాండవులు 
మాట్లాడుకునే మాటలు విని, వారిని పరిశీలనగా చూసి 
“పాండవులే వీళ్ళు అని నిర్దారణ చేసుకున్నాడు. విషయం 
తెలిసిన ద్రుపదుడు యుధిష్టిరుని పిలిచి విషయం అడిగాడు. 
యుధిష్టిరుడు తనను పరిచయం చేసుకుని, మీ కుమార్తె 
ద్రౌపది మా తల్లి కుంతితో పాటు రాణివాసంలో ఉంది అని 
చెప్పాడు. (ద్రుపదుడు ఆనందంతో మాట్లాడలేకపోయాడు. 
తరువాత ఐదుగురికీ ఆమెను ఇచ్చి వివాహం చేయడానికి 
సందేహిస్తూ యుధిష్టిరుని ప్రశ్నిస్తున్నాడు. ఇంతలో వ్యాసుడు 
అక్కడికి వచ్చాడు. ద్రుపదునికి వ్యాసుడు రహస్యంగా ద్రౌపది 
రెండు జన్మల కథ చెప్పాడు. శంకరుని వరం కారణంగా ఈ 
ఐదుగురూ ఈమెకు భర్తలు అవుతారు. ఆమె “పతిని 


శ్రీమహాభారతం —— M57 
అనుగ్రహించు” అని ఈశ్వరుని ఐదుసార్లు అడిగింది. ఆయన 
అనుగ్రహించాడు” అని చెప్పాడు. ద్రుపదుడికి వ్యాసుడు 
దివ్యదృష్టిని ఇచ్చి పాండవుల పూర్వజన్మ దేహాలను 
చూపించాడు. 

అప్పటికి ద్రుపదుడి సందేహం తొలగిపోయింది. 
వ్యాసుని నిర్ణయం (ప్రకారం ఆ రోజే ఉన్న మంచి 
ముహూర్తంలో పాండవులు ఐదుగురికీ ద్రౌపదిని ఇచ్చి 
వివాహం చేశాడు. ద్రౌపదితో కలిసి పాండవులు (ద్రుపదుని 
దగ్గరకే సుఖంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు పాండవులకు ఎన్నో 
బహుమానాలను పంపించాడు. శ్రీకృష్ణుని సంతోషపెట్టడం 
కోసం ఆ కానుకలను తీసుకున్నారు పాండవులు. 

విషయమంతా కౌరవులకు తెలిసింది. వాళ్ళ దుర్చీతికి 
వాళ్ళకి విచారం, తిరస్మారం కలిగాయి. దుర్యోధనుడు ఆ 
వార్త విని మిక్కిలి దుఃఖించాడు. ధృతరాష్టుడు విషయం 
విని సంతోషించాడు. విదురుడు జన్మంతా మీ బుద్ది ఇట్లాగే 
ఉండాలి అన్నాడు. విదురుడు వెళ్ళిపోగానే కర్ణదుర్యోధనులు 
ధృతరాష్టుని దగ్గరకు వచ్చి “శత్రువుల వృద్ది మీ వృద్దిగా 
భావించి సంతోషాన్ని ప్రకటిస్తున్నారా? ఇకపై శత్రువుల 
బలాన్ని నాశనం చెయ్యడంలోనే రాత్రింబవళ్ళు మనం మునిగి 
ఉండాలి. వాళ్ళు ముందుకొచ్చి మన రాజ్యసంపదను నాశనం 
చెయ్యకుండా ఉండాలని అనుకుంటున్నాను. కనుక మనం 
ఇప్పటినుండే తగిన ఉపాయం ఆలోచించాలి” అన్నాడు. 
ధృతరాష్ట్రుడు “కుమారా! నేనూ అదే చెప్తున్నాను. అయితే 
విదురుడి ముందు నోటితో గాని, ముఖంలో గానీ నీలో ఉన్న 
ఈ భావాన్ని బయట పెట్టకూడదు. అతడు ఎటువంటి 
పరిస్థితుల్లోనూ నా ఆలోచనను పసికట్టకూడదు. అందుకే 


58 లాలా శ్రీమహాభారతం 
నేను పాండవులను మెచ్చుకుంటూ మాట్లాడాను” అన్నాడు. 

ఏదో విధంగా పాండవులను రానివ్వకూడదు. వాళ్ళకి 
రాజ్యం ఇవ్వకూడదు అన్న ఆలోచనను బయటపెట్లాడు 
ధృతరాష్టుడు. భీష్ముడు వారితో “మీరు పాండవులతో విరోధం 
పెట్టుకోవద్దు. పాండవులు బ్రతికి ఉండగా వాళ్ళ రాజ్యాన్ని 
వారి నుండి ఇంద్రుడు కూడా విడదియ్యలేడు. కురువంశ 
వినాశనానికి దారి తీసే పనులు చెయ్యకండి. పాండవులు 
అర్థరాజ్యం వాళ్ళకి ఇవ్వు” అని హితం చెప్పాడు. ద్రోణుడు, 
విదురుడు, కూడా భీష్ముడు చెప్పిన మాటలనే బలపరిచారు. 
అప్పుడు భృతరాదుడు పెద్దలు చెప్పినది ఒప్పుకుని 
“పాంచాలితో సహా కుంతినీ, పాండవులను ద్రుపదుని 
అనుమతితో సగౌరవంగా ఇక్కడకు తీసుకురమ్మని” 
ఆజ్ఞాపించాడు. విదురుడు ఆయన ఆజ్ఞను పాటించి 
పాండవులను హస్తినాపురానికి తీసుకువచ్చాడు. 

పాండవులు ఇంధద్రప్రసంలో రాజ్యాన్ని ఏర్పాటు 
చేసుకున్నారు. వ్యాసాది మహర్షులు రాజ భవన నిర్మాణానికి 
పునాదులు వేయించారు. అతిత్వరలో పనులన్నీ పూరి 
అయ్యాయి. నగరనిర్మాణం జరిగింది. వాళ్లకి రోజు రోజుకీ 
వృద్ది కలుగుతోంది. పాండవులు నిరాటంకంగా రాజ్యాన్ని 
అనుభవిస్తున్నారు. బలరామ శ్రీకృష్ణులు ద్వారకకు 
వెళ్ళిపోయారు. 

ఒకరోజున నారదుడు ఇంద్రప్రస్థానానికి వచ్చాడు. 
శరీరాలు వేరైనా ప్రాణనమానంగా ఒకటిగా ఉన్న 
అన్నదమ్ములైన సుందోపసుందులకు ఒక ప్రీ కారణంగా 
తగాదా వచ్చింది. అదే వారి సర్వనాశనానికి కారణమైంది 
అంటూ సుందోపసుందుల కథను పాండవులకు చెప్పాడు. 


శ్రీమహాభారతం —— M59 
కనుక అలాంటి తగాదాలు రాకుండా ఉండడం కోసం “ద్రౌపది 
ఒక నియమిత సమయం దాకా ఒకరి దగ్గర ఉంటుంది. 
ఒకరి దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వేరొకరు (మరొకరు) 
అక్కడకు వెళ్ళకూడదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆమె 
ఏకాంతవాసం ఎవరైనా చూస్తే చూసిన వాళ్ళు పన్నెండేళ్ళు 
బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అడవులలో ఉండాలని” నారదుని 
ఎదురుగానె పాండవులు ప్రతిజ్ఞ చేశారు. అది విన్న నారదుడు 
ఆనందంగా వెళ్ళిపోయాడు. ద్రౌపదీ పాండవులు వారి మధ్య 
ఏ విధమైన పొరపొచ్చాలు లేకుండా కాలం గుడుపుతున్నారు. 

పాండవులు తమ భుజబలంతో రాజులందరినీ 
వశపరుచుకున్నారు. ద్రౌపది ఐదుగురికీ అనుకూలంగా ఉంది. 
ఒక బ్రాహ్మణుని గోవులను రక్షించాల్సి వచ్చింది అర్జునుడికి. 
అప్పుడు ద్రౌపది యుధిష్టిరుని ఆధీనంలోఉంది. ఆయుధాలనీ 
ఆ యుధిష్షిరుని ఇంట్లో ఉన్న కారణంగా చేసేదిలేక తప్పని 
పరిస్థితుల్లో అర్జునుడు అటుగా వెళ్ళాడు. తరువాత నియమం 
ప్రకారం తీర్థయాత్రలు చేశాడు. దారిలో అర్జునుడు 
చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు 
పుట్టాడు. అతడే బభ్రువాహనుడు. అర్జునుడు ఆ పుత్రిని 
నియమం ప్రకారం చిత్రాంగునికి ఇచ్చేశాడు. తీర్థయాత్రలు 
చేస్తూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు అర్జునుని రాకకు 
సంతోషించాడు. ఆయన అనుమతితో అర్జునుడు సుభద్రను 
వివాహం చేసుకున్నాడు. పంచపాండవుల వలన ద్రౌపదికి 
ఐదుగురు కొడుకులు పుట్టారు. యుధిష్టిరుని పాలనలో ప్రజలు 
సుఖశాంతులతో ఉన్న స్థితిని పొందారు. 

అర్హునుడు శ్రీక్ష షు వరుణుల అనుగ్రహంతో అక్షయ 
తూణీరాన్నీ, గాండీవమనే ధనన్సునూ పొందాడు. 


60 లాలా శ్రీమహాభారతం 
ఖాండవవనాన్ని దహింప చేయడంలో కృష్ణార్ణునులు అగ్నికి 
సహాయపడ్డారు. అది చూసి ఇంద్రుడు అర్జునుడితో పా 
మహాదేవుడు దయ చూపినప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను 
అడిగిన అస్తాలన్నింటినీ ఇస్తాను” అని మాట ఇచ్చాడు. ఆ 
కముళుతతలో అక్కడికి వచ్చిన దేవతలంతా తిరిగి 
వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు, అర్జునుడు, మయుడు యమునా 
నదితీరాన పవిత్రమైన ఇసుక తీన్నెలపై కూర్చున్నారు. 

ఆదిపర్వము పరిసమాప్తము. 
సభాపర్వము 

శ్రీకృష్ణుని దగ్గర కూర్చున్న మయుడు “తనను 
చావకుండా కాపాడినందుకు (ప్రత్యుపకారంగా ఏమి 
చెయ్యమంటావు” అని అర్జునుని అడిగాడు. అర్జునుడు 
మయుడితో “నేను చేసిన పనిని మెచ్చుకుని కృతజ్ఞతను 
తెలియచేశావు. అదే పెద్ద ప్రత్యుపకారం” అన్నాడు. అయినా 
మీకు ఏదైనా చెయ్యాలని ఉంది అన్నాడు. అయితే ఏదైనా 
ఉపకారం చెయ్యమన్నాడు అర్జునుడు. అప్పుడు మయడు 
శ్రీకృష్ణుని ప్రార్ధించాడు. శ్రీకృష్ణుడు “ధర్మరాజు కోసం సేకు 
నచ్చిన విధంగో స సభా భవనాన్ని నిర్శ్మించు”అని ఆదేశించాడు. 
మయుడు తన కళా కౌశలాన్నంతటినీ ఉపయోగించి సభను 
నిర్మించడానికి సిద్ధపడుతున్నాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు 
వెళ్ళాడు. 

మయుడు అందమైన సభాభవనాన్ని నిర్మించాడు. 
దానిని ధర్మరాజుకు సమర్పించాడు. ఆ సభ యుధిష్టిరుడు 
సత్యలోకంలో (బ్రహ్మదేవుడి ఆగా విరాజిల్లుతున్నాడు. ఆ దివ్య 
సభలోకి ఒక రోజున నారదుడు వచ్చాడు. ఎన్నో రాజనీతి 
విషయాలను వివరించాడు. “వర్ణాశ్రమ ధర్మాలను రక్షించిన 


శ్రీమహాభారతం —— 61 
రాజు ఈ లోకంలో నుఖంగా (బతకడమే కాదు 
పరలోకంలోనూ సుఖాలను పొందుతాడు” అంటూ ఎన్నో 
ధర్మాలను ఉపదేశించాడు. 

అంతా విన్న ధర్మరాజు నారదమహర్షిని గౌరవించి 
పూజించాడు. తరువాత నారదుడి చేత మరెనో సభల 
గొప్పదనాలను చెప్పించుకుని విన్నాడు ధర్మరాజు. జ తండ్రి 
కోరిక మేరకు నువ్వు రాజసూయయాగం చెయ్యాలి” అని 
చెప్పి నారదుడు ద్వారకకు వెళ్ళాడు. ధర్మరాజు రాజసూయ 
యాగం చెయ్యాలనే ఆలోచన పడ్డాడు. శ్రీకృష్ణుని సలహా 
అడిగాడు. శ్రీకృష ష్టుడు తప్పక రాజసూయం చెయ్యమన్నాడు 
he eh కష ధర్మ రాజులు జరాసంధుని గురించి 

చించారు. శ్రీక్ష: వృష్ణుడు య. పుట్టుక, అతడి ర్‌ 
సామార్థ్యలను వివరంగా చెప్పాడు అర్జునుడికి. శ్రీకృష్ణుడు 
భీమార్జునులు మగధకు బయలుదేరారు" జరాసంధునీ కోరిక 
మేరకు భీముడు అతడితో యుద్ధం చేశాడు. భీముడు 
జరాసంధుని వధించాడు. అతడు ఏంధించిన రాజులంరికీ 
విముక్తిని కలిగించాడు. అన్నదమ్ములు నలుగురూ జైత్రయాత్ర 
చేని, నాలుగు దిక్కులనూ జయించి సాధించిన 
సంపదనంతటినీ ధర్మరాజు అప్పగించారు. 

యుధిష్టిరుడు రాజసూయ యాగం మొదలు పెట్టాడు. 
యాగం పూర్తి అయ్యింది. “నీ యాగానికి వచ్చిన వారిలో 
సర్వకేష్ణ ని ముందుగా సతృరించి పూజించు” అన్నాడు 
భీష్మ డు ధర్మరాజుతో. ఎవరిని పూజించాలో మీరే నిర్ణయించి 
చెప్తమని' ష్ముని అడిగాడు ధర్మరాజు. 

'యదువంశానికే శిరోమణి వంటి శ్రీకృష డే ఎప్పుడూ, 
ఎల్లరకూ పూజనీయుడు. కనుక అ సతృ్మరించి 


62 లాలా శ్రీమహాభారతం 
పూజించు” అని చెప్పాడు భీష్ముడు. ధర్మరాజు శ్రీకృష్ణునికి 
ఆరం ఇచ్చాడు. అది తీసుకున్నాడు శ్రీకృష్ణుడు. అందరూ 
ఆనందిస్తున్నారు. 

అది చూసి చేది దేశపురాజు శిశుపాలుడు మండి 
పడ్డాడు. శ్రీకృష్ణుని నిందించడం మొదలుపెట్టాడు. భీష్మాదులు 
శిశుపాలునికి అడ్డుపడుతున్నారు. అయినా అతడు వారిని 
లెక్కచెయ్యలేదు. శ్రీకృష్ణుడిని నిందుస్తూనే ఉన్నాడు. అది చూసి 
మండిపడుతున్న భీముని భీష్ముడు ఆపుతున్నాడు. శ్రీకృష్ణుడు 
శిశుపాలుడి పాపపు పనులు గుర్తు చేస్తూ అతడిని తన 
చక్రంతో సంహరించాడు. అతడి పుత్రడిని చేది రాజ్యానికి 
రాజుగా చేశాడు. ధర్మరాజు రాజసూయ యాగాన్ని పూర్తి 
చేశాడు. 

తరువాత శిష్యులతో కలిసి వ్యాసుడు ధర్మరాజు దగ్గరకు 
వచ్చాడు. ధర్మజుడు “నారదుడు ఏవో ఉత్పాతాలు 
దైవికంగానూ, భూసంబంధమైనది, అంతరిక్ష సంబంధమైనవి 
ఎన్నో వస్తాయి అన్నాడు. అవి అన్నీ శిశుపాలుని వధతో 
పోయినాయా? లేదా ఇంకా రావలసినవి గానీ, వచ్చేవి గానీ 
ఉన్నాయా? చెప్పమని” వ్యాసమహర్షిని అడిగాడు. అప్పుడు 
వ్యాసుడు “ఈ ఉత్పాతాల ప్రభావం నీకు, పదమూడు 
సంవత్సరాలు తర్వాత కనిపిస్తుంది. సమస్త క్షత్రియ సంహారం 
జరుగవచ్చు. దు సఫథనుని అపరాధం వలన నువ్వే దానికి 
కారణ భూతమవుతావు. క్షత్రియులంతా ఒక్కచోటికే చేరుకుని 
ఖీమార్దునుల చేతిలో మరణిస్తారు” అంటూ జరగబోయే 
దానిని వివరంగా చెప్పాడు ధర్మరాజుకి. 

వ్యాసుడు వెళ్ళిపోయాడు. ధర్మరాజు అందరూ 
సుఖశాంతులతో క్షేమంగా ఉండాలని అనుకున్నాడు. “నేను 


శ్రీమహాభారతం —— M63 
ఈ రోజు నుండి ఎవరిపైనా కోపగించను. ఎవరినీ పరుషంగా 
మాట్లాడను. మిత్రులనూ, శత్రువులనూ సమానంగా 
చూస్తాను. అట్లా ఇద్దరినీ సమానంగా చూడలేకపోవడమే 
భేదభావం కలిగి ఉండడం. ఈ భేదభావమే సమస్త 
తగాదాలకూ మూలకారణం కదా!” అని అలా ఉండడానికి 
నిర్ణయించుకున్నాడు. 

అందరూ వెళ్ళిపోయారు. కానీ దుర్యోధనుడు, శకుని 
మాత్రం ధర్మరాజు దగ్గరే ఉన్నారు. ధర్మరాజు వైభవం చూసి 
దుర్యోధనుడికి అసూయ పుట్టింది. ఎట్లా అయినా పాండవుల 
సంపదను దోచుకోవాలని ఉంది. ఆ దుర్యోధనుడి కోరికకు 
తగినట్లుగా శకుని అతనితో “నువ్వు యుద్దం చేసి వారిని 
జయించలేవు. కనుక నేను ఒక ఉపాయం చెప్తాను. విను. 
ధర్మరాజుకి జూదం ఆడడం ఇష్టం. కానీ అతనికి ఆ ఆటలో 
నేర్పులేదు. నేను జూదం ఆడడంలో బహునేర్చరిని. జూదంలో 
నన్ను జయించగలవాడు మూడులోకాల్లోనూ లేడు.కనుక 
నువ్వు ధర్మరాజుని జూదానికి పిలువు. అతడిని నా నేర్చుతో 
ఓడించి, అతడి సంపదను నీ వశం చేస్తాను. ముందు నా 
సలహాని నీ తండ్రి ధృతరాషుడికి చెప్పు. నువ్వ ఆయన 
అనుమతి తీసుకుంటే నెను ధర్మరాజును జూదంలో గెలవడం 
ఖాయం” అని చెప్పాడు. 

దుర్యోధనుడు ఈ విషయం ధృతరాష్రుడికి చెప్పాడు. 
మయసభలో తనకు జరిగిన పరాభవం వివరించాడు. 
ఎట్లాగైనా ధర్మరాజుని జూదానికి పిలిపించమన్నాడు 
దుర్యోధనుడు. అక్కడే ఉన్న విదురుడు కలియుగం కలహాల 
యుగం కాబోతోంది అనుకున్నాడు. వెంటనే లేచి అన్నగారికి 
నమస్మరించి “జూదమాడడానికి సిద్ధపడడం అశుభసూచికం 


64 లాలా శ్రీమహాభారతం 
అనిపిస్తోంది. జూదం కారణంగా నీ కుమారులకూ, నీ 
తమ్ముడి కుమారులకూ తగాదా రాకుండా చూడు” అని 
చెప్పాడు. 

ధృతరాష్ట్రుడు “జూదం మానమని” దుర్యోధనుడికి 
చెప్పాడు. “జూదం ఆడడం మానడం కంటే నేను చావడం 
మేలు” అన్నాడు. దుర్యోధనుని పట్టుదలతో విదురుడి 
ఉపదేశాన్ని పెడచెవిన పెట్టాడు ధృతరాషుడు. ధర్మరాజును 
జూదం ఆడడానికి రమ్మని కబురు పంపాడు. ధర్మరాజు 
హస్తినాపురానికి వచ్చాడు. శకుని చేసిన మోసం కారణంగా 
పాండవులు జూదంలో ఓడిపోయారు. ధర్మరాజు భార్య 
ద్రౌపదిని పందెంగా పెట్టి, ఆమెనూ పోగొట్టుకున్నాడు. 
పాండవులకు పరాజయం, దుర్యోధనాదులకు విజయం 
లభించాయి. దుర్యోధనాదుల అహంకారానికి పట్టపగ్గాలు 
లేకుండా పోయాయి. దుర్యోధనుని ఆజ్ఞతో ఏకవస్తగా ఉన్న 
ద్రౌపదిని జుట్టు పట్టి కౌరవసభలోకి లాక్కుంటూ ఈడ్చుకు 
వచ్చాడు దుశ్శాసనుడు. ఆమె వస్త్రాలను ఊడదీస్తూ ఆమెను 
పరాభవిస్తున్నాడు దుశ్శాసనుడు. అది చూసి మైమరిచి 
ఆనందిస్తున్నారు దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు. 
సభలోని పెద్దలు చేసేది లేక మౌనంగా ఉండిపోయారు. 
తన మాటలతో, వరాలతో ద్రౌపది అందరినీ విముక్తులను 
చేసింది. ద్రౌపది మాటలకు, తెలివికి కర్ణుడు మెచ్చుకున్నాడు. 
ధర్మరాజు ధృతరాష్రుడి దగ్గరకు వెళ్ళీ “ఇప్పుడు మెము ఏం 
చెయ్యాలో చెప్పమని” అడిగాడు. 

ధృతరాష్టుడు “ఓ అజాతశత్రూ! నువ్వు బుద్దిమంతుడివి. 
ధర్మ రహస్యాలు తెలిసినవాడివి. దయగల వాడివి. ఉత్తముడు 
ఎవరితోనూ విరోధం పెట్టుకోడు. ఇతరులలోని దోషాలను 


శ్రీమహాభారతం —— M65 
సుగుణాలుగానే చూస్తాడు. ఎవరైనా వారితో విరోధం 
పెట్టుకున్నా వారు దానిని మరిచిపోతారు. శత్రువుకి కూడా 
మేలు కలగాలనే కోరుకుంటారు గానీ ప్రతీకారం చెయ్యడానికి 
ప్రయత్నించరు. నీచులు మామూలుగానే కఠినంగా 
మాట్లాడతారు. మధ్యములు కఠినమైన మాటలు విని, పడి 
కఠినంగా మాట్లాడతారు. ఉత్తములు ఎటువంటి 
పరిస్థితిలోనూ ఎవరినీ కఠినంగా మాట్లాడరు. సత్పురుషులు 
ఎటువంటి దురవస్థలోనూ మర్యాదను అతిక్రమించి 
ప్రవర్తించరు. కనుక నీ తమ్ముడు చేసిన దుండగాన్ని మన్నించి 
మరిచిపో. పుత్రుల బలాబలాలు ఎంతటివో చూడాలని ఈ 
జూదానికి ఒప్పుకున్నాను. మీకు శుభం కలుగుతుంది. ఇకపై 
మీరు ఖాండవ ప్రన్నానికి బయలుదేరండి” అంటూ నీతులు 
చెప్పి ఓదార్చాడు. 

పాండవుల ధనరాశినంతటినీ తిరిగి తీసుకువెళ్ళడానికి 
ధృతరాష్రుడు అంగీకరించాడు. కానీ దుర్యోధనాదులకు అది 
పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది. పాండవులు 
సభనుండి బయలుదేరారు. వెళ్ళబోయేముందు భీమార్జున 
నకుల సహదేవులు ప్రతిజ్ఞలు చెసి మరీ బయలుదేరారు. 
భీముడు “నేను దుర్యోధనుని, అర్జునుడు కర్షుని, సహదేవుడు 
శకునిని చంపుతాం” అన్నాడు. వాళ్ళు బయలుదేరి 
కొంతదూరం వెళ్ళారు. 

దుర్యోధనాదులు మళ్ళీ మరో పన్నాగం పన్నారు. ఈసారి 
వారు ఓడిపోతే పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక సంవత్సర 
అజ్ఞాతవాసం చేయించాలి. అప్పుడు వారి సంపద మన 
ఆధినము అవుతుందని నిర్ణయించుకున్నారు. వెంటనే 
ధృతరాషుని బలవంతపెట్టి, పాండవులను మళ్ళీ జూదం 


66 లాలా శ్రీమహాభారతం 
ఆడదానికి వెనక్కి రప్పించారు. మళ్ళీ అన్నదమ్ములు జూదం 
ఆడారు. పాండవులు ఓడిపోయారు. అప్పుడు తాను పెట్టిన 
నియమం (ప్రకారంగా పాండవులు అడవులకు వెళ్ళాలి అని 
నిర్ణయించారు. ఈ అజ్ఞాతవాసంలో ఒకవేళ పాండవులు 
బయటవడితే మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక 
సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలన్నారు కౌరవులు. ఓడిన 
పాండవులు పందానికి తలవంచి అడవుల పాలయ్యారు. 

సభాపర్వము పరిసమాప్తము. 
ఎనపర్వము 

హస్తినాపుర వాసులు ధర్మరాజాదులతో “మహాత్ములారా! 
మీరు మమ్మల్ని ఈ వాన్మినావురంలో దుఃఖాలు 
అనుభవిస్తూందమని వెళ్ళిపోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్తే 
మేమూ అక్కడికే వస్తాము. మీతో పాటే ఉంటాము” అన్నారు. 
కొందరు బ్రాహ్మణులు కూడా వాత్సల్యంతో పాండవుల 
దగ్గరకు వచ్చారు. ఆ రాత్రి పాండవులు మర్రిచెట్టు క్రింద 
నీళ్లు మాత్రమే తాగి కాలం గడిపారు. మరునాడు ఉదయాన 
ధర్మరాజు బ్రాహ్మణులతో “నా సంపద, రాజ్యము అంతా 
శత్రువుల ఆధీనమైపోయాయి. మేము కందమూలాలు తింటూ 
అడవులలో నివసించడానికి వెళ్తున్నాం. మీరు ఆ కష్టాలను 
భరించలేరు. కనుక మీరంతా మీమీ ఇళ్ళకు వెళ్ళండి” 
అన్నాడు. 

అప్పుడు శౌనకుడు అనే ఆత్మజ్ఞాన సంపన్నుడు సు 
వంటి సత్పురుషులు ఇటువంటి పరిస్థితుల్లో కర్మబంధాలకి 
చిక్కుకోకూడదు. సత్పురుషులు ఎప్పుడూ ముక్తులే. నీ వంటి 
నిశ్చలమైన బుద్ధి గలవారికి సంపదలు పోవడం వలనగానీ, 


శ్రీమహాభారతం —— 67 
అన్న వస్త్రాలు దొరక్కపోవడం వలన గాసీ, ఘోరమైన ఆపదలు 
వచ్చినప్పుడు గానీ దుఃఖం రాదు. 

శారీరికమైన, మానసికమైన దుఃఖాలు ఏవీ అతడిని 
(ప్రభావితం చెయ్యలేవు. బంధుస్నేహతుల కారణంగానే 
మానవులు అనేక రకాల దుఃఖాలను అనుభవిస్తారు. సంగం 
కారణంగానే దుఃఖం, భయం, శోకం వంటి అనేకరకాల 
వికారాలు కలుగుతాయి. విషయాల ఉనికి అనుభవానికి 
వస్తుంది. చెట్టును తొర్రలో నిప్పు చెట్టును కాల్చినట్లుగా 
మనలోని రాగం కొంచెమే అయినా అది ధర్మార్లాలను నాశనం 
చేస్తుంది. విషయాలు లేనప్పుడు తనను తాను త్యాగిగా 
చెప్పుకునే వాడికంటే అన్ని విషయాలూ అందుబాటులో 
ఉన్నప్పుడు కూడా వాటికి దూరంగా ఉండేవాడే నిజమైన 
త్యాగి. ధనాన్ని సంపాదించాలి గాని దానిలో ఆసక్తి 
ఉండకూడదు. విషయాలను చూడడం వల్లనే వాటిని మళ్ళీ 
మళ్ళీ పొందాలనే కోరిక పుడుతుంది. ఆ కోరికే సమస్త 
పాపాలకూ మూలం. ఈ కోరిక శరీరంతో పాటే నశించే 
రోగం. దీనిని వదిలినప్పుడే సుఖం లభిస్తుంది. ఇనుముతో 
చేరిన అగ్ని ఇనుమునే కాల్చినట్టుగా మానవులలోని కోరికే 
మానవుని నాశనం చేస్తుంది. కోరిక తనంత తానుగా మాత్రం 
నశించదు. ప్రాణుల తలలపై మృత్యుభయం నిరంతరం ఎట్లా 
ఉంటుందో అట్లాగే ధనవంతుడికి రాజు, నీరు, అగ్ని దొంగ, 
కుటుంబం వీళ్ళ భయం ఎప్పుడూ ఉంటుంది. కేవలం 
మూర్చులకే కాదు గొప్ప బుద్ధిమంతులకూ ధనం అనర్ధాలకే 
కారణమవుతుంది. ధనంతో లభించే ఫలాల కోసమే కర్మలలో 
చిక్కుకుంటారు. శుభాలనిచ్చే పనులు చెయ్యడంలో 


68 లాలా శ్రీమహాభారతం 
అసమర్లులైతారు. ఏ రకమైన ధనమైనా లోభం, పిసినారితనం, 
మోహం, గర్వం, భయం, ఉద్వేగం మైదలైన వాటిని 
పెంచుతుంది. ధనాన్ని సంపాదించడంలోనూ, దాచడంలోనూ, 
ఖర్చుచెయ్యడంలోనూ ఎంతో దుఃఖాన్ని భరించాలి. ధనం 
కోసమె (ప్రజలు ఒకరినొకరు చంపుకుంటారు. ధనం ఒకడి 
దగ్గర పెరిగిందంటే అది శత్రువును పెంచుకుంటున్న ట్రే. 
దానిని వదిలిపెట్టడమూ కష్టమే. 

ధనాన్ని గురించి ఆలోచించడమంటే తనను తానే 
నశింవచేనుకున్నట్లే. అందుకే అజ్ఞాని ఎవ్వుడూ 
అసంతృవ్మితోనూ, జ్ఞాని ఎప్పుడూ సంతృవ్నితోనూ 
జీవిస్తుంటాడు. ధన దాహమనేది ఎప్పటికీ తీరదు. కనుక 
ధనం పట్ల విముఖుడై ఉండడం వలననే పరమ సుఖము. 
పరమ శాంతి. నిజమైన సంతోషం. ధర్మరాజా! యౌవనం, 
సౌందర్యం, జీవితం, రత్నరాశులు అన్నీ అనిత్యాలే. 
బుద్దిమంతుడు వీటిని ఎప్పుడూ కోరుకోడు. కనుక అన్ని 
రకాల సంపాదనలు, పరిగ్రహాలు వదిలిపెట్టాలి. ఎంతటి 
కష్టమైన ఆ కష్టాన్ని ఆనందంగా భరించి, ఇంతవరకూ ఈ 
ప్రపంచంలో ఎప్పుడూ తాను సంపాదించిన దానితో సుఖాన్ని 
పొందలేకపోయాడు. కనుక దొరికిన దానితోనే సంతృప్తి 
పడాలి. అటువంటి వాడినే ధర్మాత్ములు మెచ్చుకుంటారు. 
ధర్మం ఆచరించడానికి సంపాదించాలని కోరుకోవడం కంటే 
సంపాదించకుండా ఉండడమే ఉత్తమం. అడుసు తొక్కడం 
దేనికి? కాలు కడగడం దేనికి? కనుక ధర్మరాజా! నీకై నువ్వు 
ఏ వస్తువునూ కోరవద్దు. నువ్వు న్‌ ధర్మానికి నిశ్చయంగా 
నిశ్చలంగా కట్టుబడి ఉండాలనుకుంటే ధనం మీద కోరికను 
వదిలిపెట్టు” అని హితబోధ చేశాడు. శౌనకుని ద్వారా 


శ్రీమహాభారతం —— 69 
ధర్మరాజు మరెన్నో విషయాలు తెలుసుకున్నాడు. చివరగా 
శౌనకుడు “తపస్సు ద్వారా బ్రాహ్మణులను పోషించే శక్తిని 
సిద్దింపచేసుకో” అని ధర్మరాజుకు ఉపదేశించాడు. 

తరువాత ధర్మరాజు తమ పురోహితుడైన ధౌమ్యుని 
వద్దకు వెళ్ళీ “నాతో పాటు అడవులకు వచ్చిన బ్రాహ్మణులను 
పోషించ లేకపోవడం నన్ను బాధిస్తోంది. ఈ బాధను 
పోగొట్టుకునే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమని” 
ప్రార్థించాడు. అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజుకు సూర్యుని 
యొక్క షు చెప్పాడు. సూర్యోదయ 
సమయంలో ఏకాగ్రమనస్ముడై ఈ “స్తోత్రాన్ని పఠించే 
మానవుడు ప్రీ, పుత్ర ధనరత్నరాశులను పొందడం మాత్రమే 
కాదు పూర్వజన్మ స్మృతి, ధైర్యము, చురుకైన బుద్ది కూడా 
లభిస్తాయి. పవిత్రుడై, పవిత్రమైన ఏకాగ్రమైన మనస్సుతో 
సూర్యభగవానుని స్తుతిస్తే సమస్త శోకాలూ నశించి 
కోరుకున్నవి లభిస్తాయి” అని చెప్పాడు. 

ధౌమ్యుడి మాటలు విన్న ధర్మరాజు సూర్యోపాసన చేసి 
మహిమాన్వితమైన అక్షయ పాత్రను పొంది గృహస్తు ధర్మాన్ని 
చక్కగా నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక ధర్మరాజు 
'కామ్యకి వనానికి బయలుదేరాడు. 

పాండవులు అడవికి వెళ్ళినాక ధృతరాష్రుని మనస్సు 
ఉద్విగ్నతతో తపించిపోతోంది. ధృతరాష్రుడు విదురుని పిలిచి 
“బుద్దిసూక్ష్మత కలిగిన నువ్వు ఏదైనా ఉపాయం ఆలోచించి 
ప్రజలు మాకు అనుకూలంగా, మాపట్ల ఇష్టతతో ఎట్లా 
ఉంటారోచెప్పు. అట్లాగే పాండవులు కూడా మా మీద కోపంతో 
మాకు ఏ విధమైన అపకారమూ, హానీ తల పెట్టకుండా 
ఉపాయం కూడా ఏదైనా ఉంటే చెప్పు” అని అడిగాడు. 


70 లాలా శ్రీమహాభారతం 
అప్పుడు విదురుడు “ధర్మార్ధకామాలు మూడింటికీ 
ఫలితం ధర్మం వల్లనే లభిస్తుంది. శకుని మాటలు విని నిండు 
సభలో ధర్మాన్ని అవమానించారు. మోసం చేసి ధర్వజుని 
ఓడించారు. వాళ్ళ సంపదనంతటినీ హరించారు. మీరు 
అడిగిన దానికి ఒకే ఒక ఉపాయం ఉంది నా బుద్ధిలో. 
మీరు పాండవులును పిలిపించి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ 
సంపదను వారికి తిరిగి ఇవ్వడం తప్ప మరొక మార్గమేమీ 
కనపడడం లేదు” అన్నాడు. ఇంకా ఎన్నో హితోక్తులు చెప్పాడు. 
అంతా విన్న ధృతరాష్ట్రుడు కోపంతో “నువ్వు 
పాండవులకు హితాన్ని. నా కుమారులకు అహితాన్ని 
మాట్లాడుతున్నావు. ఇక నీ అవసరం నాకు లేదు. నీకు 
ఇష్టమైతే ఇక్కడు ఉండు. లేకపోతే వెళ్ళిపో” అంటూ తన 
భవనంలోకి వెళ్ళిపోయాడు. విదురుడు కౌరవ వంశ నాశనం 
తప్పదు” అనుకుంటూ పాండవుల దగ్గరకు వెళ్ళాడు. 

ఆ తరువాత ధృతరాష్ష్ణుడికి తాను చెసినవనికి 
పశ్చాత్తాపం కలిగింది. వెంటనె సంజయుని పిలిపించి 
విదురుని వెంట బెట్టుకుని తీసుకురమ్మని పంపించాడు. 
సంజయుడు వెళ్ళీ విదురుని తీసుకువచ్చాడు. ధృతరాష్రుడు 
విదురునితో “అనుచితంగా మాట్లాడినందుకు క్షమించమని” 
అడిగాడు. విదురుడు “అసహాయస్థితిలో ఉన్న పాండవులకు 
సహాయం చెయ్యాలనిపించి చెప్పాను. నాకు వాళ్ళూ, నీ 
పుత్రులూ సమానమె. నాకు నీ పుత్రులపై ఎటువంటి ద్వేషమూ 
లేదు” అని అన్నాడు. అందరూ సంతోషంతో సుఖంగా 
ఉన్నారు. 

తరువాత దుర్యోధనుడు పాండవులను చంపెయ్యాలన్న 
దురాలోచనతో అడవులకు వెళ్ళడానికి సిద్దపడ్డాడు. కౌరవుల 


శ్రీమహాభారతం ——M(71 
దుర్భుద్దిని దివ్యదృష్టితో ల చం ధృతరాష్ట్రుడి 
దగ్గరకు వచ్చాడు “రాజా! మీ మెలుకోరి చెప్తున్నాను. 
పాండవులకు మిరు పెటిన కష్టాలు అనుభవించడం పూర్తి 
అయ్యాక వారు ఉగ్రులై ని పుత్రులపై బాణవర్నాలు కురిపించి 
నాశనం చేస్తారు. దుర్యోధనుడు రాజ్య భయంతో వారినే 
చంపాలని చూస్తున్నాడు. అదే జరిగితే అతడి ప్రాణలకే ముప్పు 
వస్తుంది. కనుక దుర్యోధనుని ఒక్కడినీ పాండవులతో కలిసి 
మెలిసి ఉండే ఏర్పాటు చెయ్యి. అప్పుడైనా అతడి బుద్ది 
మారుతుందేమో” అంటూ హితం చెప్పాడు. 

ధృతరాష్రుడు “వ్యాసమహర్షీ! మీరే నా కుమారునికి 
అటువంటి శిక్షణను ఇవ్వమని” అడిగాడు. “మైత్రేయ మహర్షి 
వచ్చి నీ కుమారునికి సంధి వచనాలు చెప్తాడు. మీరు అతడు 
చెప్పినట్లు చెయ్యాలి. లేదా అతడు మిమ్మల్ని శపిస్తాడు” అని 
వెళ్ళిపోయాడు. మైత్రేయుడు వచ్చి “రాజా! నీ కుమారులు 
మోసం చేసి పాండవులను అడవికి పంపారన్న విషయం 
తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. నువ్వు, భీష్ముడు బ్రతికి 
ఉండగానే అన్నదమ్ములు పోట్లాడుకోవడం మంచిది కాదు. 
నువ్వు అన్యాయాన్ని చూస్తూ ఎట్లా ఊరుకున్నావు? నీ 
కుమారుని మార్గాన్ని ఇప్పటికైనా మార్చు” మ. 

ధృతరాషుడు దుర్యోధనునితో “నాయనా! నీ మేలుకోరి 
చెప్తున్నాను. పాండవులకు [ద్రోహం చెయ్యకుండా ఉంటేనే 
పాండవులకు, కురువంశానికి, ప్రజానీకానికి, చివరకు నీకు 
కూడా హితం, ప్రియం కలుగుతాయి. కాబట్టి వారి మీద 
కోపం పోగొట్టుకుని అనరాలు జరగకుండా చూసుకో” అని 
చెప్పాడు. దుర్యోధనుడు కిమ్మీరుని చంపిన వార్త మైత్రేయుని 
ద్వారా విని దుఃఖించాడు. ధృతరాష్ట్రుడు విదురుడితో కిమ్మీరుని 
వధ ఎట్లా జరిగిందో చెప్పించుకుని విన్నాడు. 


72 లాలా గశ్రీమహాభారతం 

శ్రీకృష్ణుడు, ఇతర రాజులు కామ్యక వనంలో ఉన్న 
ధర్మరాజును కలుసుకున్నారు. శ్రీకృష్ణుడు వారితో “రాజులారా! 
ఇకపై ఈ భూమి దుర్మార్గులైన దుర్యోధన, కర్ణ, శకుని, 
దుశ్శాసనుల రక్తాన్ని (తాగుతుంది. ఇది తప్పక జరిగి 
తీరుతుంది. ఎవరైనా, ఎవరినైనా మోసగించి, సుఖాలు 
అనుభవిస్తుంటే వారిని తుదముట్టించాలనేది సనాతన ధర్మం. 
కనుక ఇపుడు మనమందరం కలిసి కౌరవులను, వారికి 
సహాయపడి వారిని యుద్దంలో చంపి, యుధిష్టిరునికి పట్టం 
కట్టి సింహాసనం ఎక్కించాలి” అన్నాడు. శ్రీకృష్ణుడు 
ధర్మరాజుకు ధైర్యం చెప్పి ద్వారకకు వెళ్లాడు. తరువాత 
యుధిష్టిరుడు (బ్రాహ్మణులను సత్కరించి, ముందుకు 
సాగడానికి వారి అనుమతి తీసుకుని, రథాలని సిద్ధం 
చెయ్యమని ఆజ్ఞాపించాడు. 

తరువాత తమ్ముళ్ళతో “మనం పన్నెండేళ్ళు 
నిర్ణనారణ్యంలో నివసించాలి. కనుక పూలు, పండ్లు, నీరు 
నిండుగా ఉండే పవిత్రమైన ఆశ్రమాలు ఉండే చోటు 
చూసుకోవాలి” అన్నాడు. అర్హునుడు దైషతవనానికి 
వెళ్లామన్నాడు. యుధిష్టిరుడు అంగీకరించాడు. ఆ రోజుల్లో 
వాళ్ళు అక్కడ ఉండగానే మార్కందేయ, దాల్జ్యమునులు 
పాండవులు వద్దకు వచ్చారు. వాళ్ళు ధర రాజుతో “ధర్మ 
అర్ధశాస్తాల్లో ప్రవీణుడైన, లోభ గుణంలెని బ్రాహ్మణుని 
ఆ(థభ్రయించిన రాజు తన శత్రువులను రూపమాపగలుగుతాడు. 
బలిచక్రవర్తికి బ్రాహ్మణుని సహాయంతోనే ఉన్నత స్థితి 
లభించింది. బ్రాహ్మణుని యొక్క దృష్టి, క్షత్రియుని బలం 
సాటిలేనివి. ఇవి రెండూ తోడైతే ప్రపంచంలో సుఖ సంపదలు 
పెరుగుతాయి. కనుక తెలివైన క్షత్రియుడు పొంద సాధ్యం 


శ్రీమహాభారతం ——M7 
కాని వస్తువును పొందాలన్నా, పొందిన వస్తువును 
వృద్దిపరచుకోవాలన్న బ్రాహ్మణులను సేవించి, వారి నుండి 
జ్ఞానాన్ని పొందాలి” అని ఉపదేశించాడు. 

ఒకరోజు పాండవులు విచార హృదయులై ద్రౌపదితో 
కలిసి మాట్లాడుతున్నారు. అప్పుడు ద్రౌపది “దుర్యోధనుడు 
ఎంతటి (కూరుడో. అతడి వృదయం ఉక్కుతో 
చేయబడిందేమో! అందువలననే మీ వంటి వారికి కష్టాలు 
కలిగించి, అతడు ఏ మాత్రం దుఃఖించకుండా సుఖంగా 
విలాసంగా కాలం గుడుపుతున్నాడు” అంది. అతడికి తగిన 
బుద్ధి చెప్పకుండా మీరంతా పరాక్రమవంతులై ఉండి కూడా 
మౌనంగా ఎట్లా ఉంటున్నారు? ఎట్లా బాధలను భరిస్తున్నారు? 
"కమ. గొప్పదా? (కోభం గొప్పదా” చెప్పమని అడిగిన 
బలిచక్రవర్తికి ప్రహ్లాదుడు 'క్షమ-క్రోధం” ఈ రెండింటికీ దేని 
అవసరం దానికే ఉంటుంది. ఎప్పుడూ కోపంగానూ 
ఉండకూడదు. ఎప్పుడూ ఓర్పును చూపించడమూ మంచిది 
కాదని” చెప్పాడు అని అన్నది. కౌరవులపై కోపం 
చూపించమని భర్తలను వేడుకుంది. అప్పుడు ధర్మరాజు 
“మానవుడు కోపానికి వశుడైపోకూడదు. కోపాన్ని తన 
వశంలోనే ఉంచుకోవాలి. కోపాన్ని జయించినవ వారికే 
శుభాలు కలుగుతాయి. కోపగించిన వాడి మీద కూడా కోపం 
చూపించని వాడు తనను, అతడిని కూడా కష్టం నుండి 
బయట పడవెయ్యగలుగుతాడు. క్షమగలవాడికి బ్రహ్మలోకం 
లభిస్తుంది. క్షమయే లోకోపకారకము. క్షమయే శాంతి. 
సమస్తలోకాలూ,యజ్ఞాలూ, సత్యము, బ్రహ్మ అన్నీ క్షమలోనే 
ఉన్నాయి. కనుక నేను క్షమను ఎట్లా వదిలిపెట్టను” అన్నాడు 
ద్రౌపదితో. 


74 లాలా గశ్రీమహాభారతం 
“ఏది ఎట్లా ఉన్నా మన ప్రయత్నం మనం చెయ్యాలి 
గదా!” అని సూచించింది ద్రౌపది. ఆ తరువాత కర్తవ్యమును 
గురించి ధర్మరాజు, భీమసేనుడు మాట్లాడుకున్నారు. వారు 
మాట్లాడుకుంటుండగానే వారి దగ్గరికి వ్యాసుడు వచ్చాడు. 
యుధిష్టిరునికి “ప్రతిస్మృతి” అనే “విద్యను ప్రసాదించి, ఆ 
విద్యను అర్జునునికి ర సం అప్పుడు అతడు నీ రాజా న్ని 
శత్రువుల నుండి తన ఆధీనం చేసుకుంటాడు. అర్జునుడు 
తన తపస్సుతోనూ, పరాక్రమంతోనూ దేవతలను చూడడానికి 
య. అర్జునుడు “నారాయణుడనే। మునికి 
హొచరుడైన “నరుడు” అనే ముని. అతడిని ఎవరూ 
జయంల అచ్యుత స్వరూపుడు. కనుక అస్త విద్యలు 
సంపాదించడానికి అతడిని శంకర, ఇంద్ర, వరుణ, కుబెర, 
ధర్మరాజుల దగ్గరకు పంపించు. అతడు వారి నుండి 
దివ్యాస్తాలను పొంది, మహాపరాక్రమవంతుడై కార్యసాధన 
చేస్తాడు. ఇకపై మీరు మరొక వనానికి వెళ్ళీ నివసించండి” 
అని ఉవదేశం చేశాడు. వెంటనే వ్యాసుడు అక్కదే 
అంతర్జానమయ్యాడు. తరువాత యుధిష్టిరుడు వ్యాసుడు 
చెప్పినట్లే చేసి, అర్జునుని ఇంధద్రకీలాద్రికి వెళ్లమని 
ఆదేశించాడు. అర్జునుడు సంసిద్ధుడయ్యాడు. అర్జునుడు 
= నం చేయించగలిగే మం(త్రవిద్యను పొంద్‌ ఒక్క 
అ హిమాలయానికి చేరుకుని, అక్కడ ఇంద్రుని 
మ. పాత్రుడైనాడు. 
తరువాత అర్జునుడు కఠినమైన తపస్సు చేసి, శంకరుని 
(ప్రత్యక్షం చేసుకుని, “అతడితో యుద్ధం చేసి, ఆయన నుండి 
పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. మరెన్నో దివ్యాస్తాలనూ 
దేవతల నుండి పొందాడు. తరువాత స్వర్గానికి వెళ్ళాడు. 


శ్రీమహాభారతం —— 
ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం అక్కదే ఐదేళ్ళు తూ... 
అర్జునుడు. అకడ ఇంద్రాజ్ఞతో సమస్త శ(స్తాసప్రాలనూ 
పొందాడు. చిత్రసేనుడనే గంధర్వుడి దగ్గర సంగీత నాట్యాలను 
నేర్చుకున్నాడు. ఊర్వళి అర్జునుని వరించింది. అర్జునుడు 
ఆమెను తిరస్మరించాడు. ఆమె కోపంతో “స్త్రీల మధ్యలో 
నాట్యగానిలాగా, నపుంసకుడవై గౌరవం లేని వాడిగా 
ప శవించింది. అర్జునుడు జరిగినదంతా 
చిత్రసేనుడికి చెప్పాడు. చిత్రసే సేనుడు ఇంద్రుడికి చెప్పాడు. 
ఇంద్రుడు అర్జునుని పిలిచి “నువ్వు నీ ధీరత్వంతో బుషులనూ 
జయించావు. “ఊర్వశి శాపం నీకు అవసరమైనపుడు వరంగానే 
మారుతుంది. ఒక సంవత్సర కాలం నువ్వు ఆ రూపంలో 
గుప్తంగా కాలం గడిపినాక నీకు పురుషత్వం లభిస్తుంది” 
అని చెప్పాడు. అర్జునుని ఇంద్రుడు అర్జసింహాసనంలో 
కూర్చోబెట్టాడు. అప్పుడు స్వర్గానికి వచ్చిన తోమశమహర్షి 
అర్జునుని చూసి సంతోషించాడు. ఇంద్రుడు మీరు భూలోక 
సంచారం చేసే సెటప్పుడు పాండవులను కనిపెట్టుకుని ఉండమని 
చెప్పాడు మహర్షికి. 

వ్యాసుడి “ఆకే ధృతరాష్ర్యుడికి అర్జునుడు స రాని 
వెళ్ళాడన్న విషయం తెలిసింది. సంజయుడి 
కుమారుడు మందబుద్ధి. విషయ విలాసాల్లో sr 
రాజ్యాన్ని నాశనం చేస్తున్నాడు. పాండవులకు ఎదురు వ. 
ఎవరు పోరాడగలరు” అంటూ దుఃఖించాడు. భీమసేను 
కామ్యక వనంలో “దుర్యోధనాదులను చంపాలి” bs 
మండిపడుతున్నాదడు. ధర్మరాజు “పదమూడు సంవత్సరాలు 
పూర్తి అయినాక నువ్వు అర్జునుడు కలిసి దుర్యోధనుని నాశనం 
చెయ్యచ్చు. ఏ మోసం “చెయ్యకుండానే వారిని చంప 


76 లాలా శ్రీమహాభారతం 
oe మోసంతో పని ఏముంది?” అంటూ భీముని 
సముదాయిస్తున్నాడు. ఇంతలో తోమశ మహర్షి వచ్చాడు 
అక్కడికి. ధర్మరాజు తోమశ మహర్షిని సత్కరించి “మహర్షీ 
నాకంటే దురదృష్టవంతులెవరైనా ఉన్నారా? ఈ లోకంలో 
నాలాగా దుః ౩ఖించేవాడిని ఎక్కడైనా చూశారా? విన్నారా?” 
అని అడిగాడు. 

అప్పుడు తోమశమహరి ్న ధర్మరాజుకి నలదమయంతుల 
కథ చెప్పాడు. నలుడు స్వయంవరంలో దమయంతిని 
వివాహం చెసుకోవడం, కలి ప్రభావంతో నలుడు జూదంలో 
ఓడిపోవడం, నలుడు దమయంతిని వదిలి పెట్టడం, 
దమయంతి సుబాహపురం చేరుకోవడం, నలుడి రూపం 
మారిపోవడం, బుతుపర్లుని చేరుకోవడం, దమయంతి 
పుట్టింటికి చేరుకోవడం దమయంతి తండ్రి నలుని 
వెతికించడం, బుతుపర్గుడు విదర్భకు వెళ్ళడం, నల 
దమయంతులు మళ్ళీ కలుసుకోవడం, దేవతలు పెట్టిన 
పరీక్షలో దమయంతి కడం మొదలైన ఎన్నో విషయాలు, 
శలదమయుంతులు పడిన కష్టాలు వివరించాడు. 

పాండవులు అర్జునుడు లేకపోవడంతో నిరాశగా, 
నిరుత్సాహంగా కాలం “గడుపుతున్నారు. ఆ సమయంలో 
నారదమహర్షి అ వచ్చాడు. ధర్మరాజు మహర్షికి 
స్వాగతసత్మారాలు చెసి పూజించాడు. నారదుడు ధర్మజుని 
ర. తీర్థయాత్రల మహిమను వర్ణించి చెప్పాడు. 
ధర్మరాజుకు “ఏదైనా మణ్యప్రదమైన వనంతో 
ఉండాలనిపించింది. "అప్పుడు ధౌమ్యుడు తీరాల గురించి 
వర్ణించి చెప్పాడు. ఆ మహిమ వలన పాండవులు ఉత్సాహాన్ని 
పొందారు. ఇంతలో తోమశమహార్తి ్న వచ్చి ఇంద్రుడు చెప్పిన 


శ్రీమహాభారతం —— 
సందేశం ధర్మరాజుకి చెప్పాడు. తీర్ణయా(త్రలు చేసి 


బదరికాశ్రమానికి చేరుకుని దుఃఖాన్ని పోగొట్టుకో. నీ కోరిక 
తీర్చుకో” అని చెప్పాడు. మహర్షి ఆదేశం ప్రకారంగా 
త తీర్థయాత్రలు చేస్తున్నారు. దారిలో పాండవులు 
నైమిశారణ్యం చేరుకున్నారు. అగస్త్య లోపాముద్రల 
వకాంతం చెప్పించుకున్నారు తోమశమహర్షి చేత. అగుస్తుడు 
న అద్భుతమైనపనులను గురించి చెప్పించుకుని విన్నారు. 
నా. సముద్రాన్ని ఎతటేతటి చనన విషయ 
తెలుసుకున్నారు. సగర కుమారుల మరణం, గంగావతారణ 
గాథలను విన్నారు. బుష్యశ్చంగచరిత్ర, పరశురాముని పుట్టుక, 
అతని చరిత్రలను విన్నారు. 
ధర్మరాజు సముద్రతీరంలోని తీర్గాలన్నింటినీ సేవిస్తూ 
ముందుకు సాగిపోతున్నాడు. అన్ని తీర్తాల్లోనూ తమ్ములతో 
కలిసి స్నానం చేసి, *“ప్రశస్తా నదిని చేరుకున్నాడు. ఆ నది 
సముద్రంలో కలిసే చోట స్నానతర్పణలు పూర్తి చేసి 
(బ్రాహ్మణులకు దానధర్మాలు చెశాడు. తోమశమహార్షి 
ధర్మరాజుకి సుకన్యా వృత్తాంతం చెప్పాడు. హూ 
ఉశీనరుల వృత్తాంతాలూ విన్నాడు. అపష్టావక్రుని చరిత్ర 
విన్నారు.అ తని స్పర్శతో పవిత్రమైన మథువిలానదిలో స్నానం 
చేశారు. తరువాత పాండవులు గంధమాదనానికి 
చేరుకున్నారు. అక్కడ భీమసేనుడు హనుమంతుని 
కలుసుకున్నాడు. హనుమంతుడి వ పాత్రుడైన 
భీముడితో హనుమ “నేను నీకు సోదరుడిని. య. 
కనుక నీకు ప్రియం చేస్తాను. నువ్వు శత్రుసేన మధ 
ప్రవేశించి సింహనాదం చేసే సెటప్పుడు నెనునా ధ్వని . 
గర్జనను మరింతగా పెంచుతాను. అర్జునుని ధ్వజం మీద 


78 లాలా ల్రీమహాభారతం 
కూర్చుని శత్రువుల ప్రాణాలు ఆర్చుకుపోయేట్లుగా గర్జిస్తాను. 
అప్పుడు నువ్వు వారిని సులభంగా సంహరించగలుగుతావు” 
అనిచెప్పి, భీముడికి దారి చూపి, హనుమ అంతర్జాన 
మయ్యాడు. 

తరువాత భీముడు యక్షరాక్షసులతో పోరాటం 
సాగించాడు. తరువాత ధర్మరాజాదులు అక్కడ నుండి వెనక్కి 
తిరిగి నరనారాయణుల ఆశమానికి చేరుకున్నారు. ఒకసారి 
ధర్మరాజు దగ్గరకు అనుకోకుండా జటాసురుడు అనే ఒక 
రాక్షసుడు వచ్చి, (బ్రాహ్మణుడనని చెప్పి, ధర్మరాజు వెంటే 
తిరుగుతూ పాండవుల ధనస్సును, అమ్మలపొదిని, ద్రౌపదిని 
ఎత్తుకు పోవాలని చూస్తున్నాడు. భీమసేనుడు ఆ జటాసురుని 
సంహరించాడు. తరువాత పాండవులు వృషపర్వుని, 
ఆర్షిసేనుని ఆశ్రమాలకు వెళ్ళారు. గంధమాదన పర్వతము 
పైన భీమసేనుడు యక్షరాక్షసులతో మళ్ళీ పోరాడాడు. 
అలకాపురికి చేరుకున్నారు పాండవులు. కుబేరుడు 
భీమసేనుని ఆశీర్వదించాడు. ధర్మరాజుతో “ఇప్పటికి 
అర్జునుడు అస్తవిద్యలో నైపుణ్యం సంపాదించాడు. ఇంద్రుడు 
అతడు ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు.” పాండవులు 
ఆ రాత్రి కుబేరుని భవనంలో అపరిమితమైన ఆనందంగా 
గడిపాడు. ధౌమ్యుడు ధర్మరాజుకు అనేక స్థలాలను గురించి 
వివరించాడు. అర్జునుడు గంధమాదన పర్వతానికి తిరిగి 
వచ్చాడు. జరిగినదంతా అన్నదమ్ములకు చెప్పాడు. అర్జునుడు 
తాను సంపాదించిన అస్త్ర విద్యా లాభాన్ని గురించి చెప్పాడు. 

అర్హునుడు నివాతకవచులతో యుద్దం చేశాడు. మాతలి 

జ ధ్‌ 

అర్జునుని “నీలో నేను చూసిన పరాక్రమం దేవతలలో కూడా 
లేదు” అని మెచ్చుకున్నాడు. తరువాత అర్జునుడు పోలోమ 


శ్రీమహాభారతం ——M79 
కాలికేయులతో యుద్ధం చేశాడు. తిరిగి పాండవులు 
ద్వైతవనానికి చేరుకున్నారు. అక్కడ ద్వైతమనే పేరుతో 
అందమైన సరోవరం ఉంది. 

ఒక రోజున భీముడు మృత్యువు లాగా భయంకరమైన, 
ఆకలితోఉన్న కొండచిలువ ఉన్న కొండగుహలోకి వెళ్ళాడు. 
ఆ కొండచిలువ భీముని చుట్టెసింది. అప్పుడు ధర్మరాజే 
భీముని కొండచిలువ బారి నుండి విడిపించాడు. అప్పుడు 
కొండచిలువ అడిగిన ప్రశ్నలను సమాధానాలు చెప్పి, 
తమ్ముడిని రక్షించుకున్నాడు. ఆ కొండచిలువ నహుషుడు 
అనే రాజు. అతడు స్వర్గాన్ని పొంది కూడా బ్రహ్మర్నుల చేత 
పల్లకీ మోయించుకున్న కారణంగా భ్రష్టుడై కొండచిలువ 
అయ్యాడు. 

ధర్మరాజుతో మాట్లాడిన కారణంగా శాపవిముక్తుడై, 
దివ్యదేహాన్ని ధరించి స్వర్గానికి వెళ్ళాడు. కామ్యకవనంలో 
ఉన్న పాండవుల దగ్గరకు శ్రీకృష్ణుడు, మార్శ్మండేయుడు 
వచ్చారు. ఇద్దరూ “ఇప్పుడు నువ్వు అనుభవించే ఈ దుః 
ఖమే రాబోయే కాలంలో నీ సుఖానికి కారణం అవుతుందని” 
ధర్మరాజుకు ధైర్యం చెప్పారు. 

పాండవులు మార్మ్కండేయం మవార్షిని అడిగి 
(బ్రాహ్మణోత్తముల మహిమలను విన్నారు. తార్మ్‌క్ష్యముని, 
సరస్వ దేవిల సంవాదం, వైవస్వత మనువు చరిత్ర, శ్రీ కృష్ణుని 
మహిమ, ప్రళయకాల వర్ణనము, మార్శ్మండేయుడు తాను 
బాలముకుందుని చూడడం, కలిధర్మం, కల్మి అవతారం 
మొదలైన విషయాలను వివరంగా చెప్పాడు మార్మండేయుడు. 
తరువాత ధర్మరాజుకి ధర్మోపదేశం శాడు. ఇంద్రబకుల 
సంవాదం, క్షత్రియుల మహిమ, శిబి చక్రవర్తి కథ, దాన 


80 లాలా శ్రీమహాభారతం 
మహిమ, దానము, పవిత్రత, తపస్సు, మోక్షములను గురించి 
తెలుసుకున్నారు. దుంధుమారుని కథను విన్నారు. 
దుంధుమారుని చంపమని బృహదశ్వుని ఉత్తంకుడు బలవంత 
పెట్టడం, దుంధుని వధ, పతివ్రతా కాశికుల సంవాదం, 
ధర్మవ్యాధుడు కౌశికునికి ఉపదేశించడం, ధర్మం యొక్క 
సూక్ష్మగతి, ఫలభోగాలనుభవించడంలో జీవుని యొక్క 
స్వతంత్రతా రాహిత్యం, జీవాత్మ నిత్యత్వం, పుణ్య పాపాల 
శుభ పరిణామం, ఇంద్రియ నిగ్రహం వలన కలిగే లాభాలు, 
అది లేకపోతే కలిగే అనార్దలూ, వచ్చే నష్టాలు, (క్రిగుణాల 
స్వరూపం, బ్రహ్మ సాక్షాత్మారానికి ఉపాయం, ధర్మవ్యాధునికి 
తల్లిదండ్రుల యందు గల భక్తి, కౌశికుడికి ధర్మవ్యాధుడు 
తల్లిదండ్రులను సేవించమని చెప్పడం, కార్తికేయుని పుట్టుక, 
ఆయన దేవసేనాపతి అయిన విధము, కార్తికేయుడు చేసిన 
ఉదారమైన పనులు మొదలైన విశేషాలు, విషయాలు ఎన్నో 
విన్నారు పాండవులు. తరువాత కార్తికేయుని ప్రఖ్యాత 
నామాలను చెప్పించుకుని విన్నారు. 

ఒక రోజున పాండవులు బ్రాహ్మణా[శ్రమంలో ఉండగా 
ద్రౌపది సత్యభామలు ఒకచోట కూర్చున్నారు. “పాండవులకు 
కోపం రాకుండా నువ్వు ఎలా ప్రవర్తిసావు” అని అడిగిన 
సత్యభామకు ద్రౌపది తన దినచర్యను చెప్పింది. తరువాత 
ద్రౌపది సత్యభామకు వీడ్కోలు పలికింది. 

ద్యైతవనంలో ద్వైతసరస్సు దగ్గర పాండవులు ఉన్నారన్న 
విషయం ధృతరా్ష్రుని మాటల ద్వారా విన్నాడు శకుని. ఆ 
విషయాన్ని అతడు కర్ణదుర్యోధనులకు చేరవేశాదు. ఘఫఘోషయాత్ర 
చేస్తున్నామనే నెపంతో అక్కడికి వెళ్ళి పాండవులను 
ఏడిపించాలి అనే ఆలోచన చేశారు. ముగ్గురూ కలిసి 


శ్రీమహాభారతం —— M81 
ద్వైతవనానికి వెళ్ళారు. అక్కడ గంధర్వుల చేతిలో ఓడిపోయి 
బందీలయ్యారు. అయినా పాండవులు గంధరు లతోయుద్ధం 
చేసి దుర్యోధనాదులను రక్షించారు. పాండవుల చెత రక్షింపబడ్డ 
దుర్యోధనుడు తనకు జరిగిన మంచిని అవమానంగా భావించి 
సిగ్గుతో కుంగిపోతూ మరణించాలని నిశ్చయించుకున్నాడు. 
దుర్యోధనుని ప్రాయోపవేశం చూసి పాతాళంలోఉన్న 
రాక్షసులు అతడు మరణిస్తే మన వైపు బలం తగ్గిపోతుందని 
భావించి అతడి చేత ప్రాయోపవేశాన్ని విరమింపచేశారు. 

దుర్యోధనుని అంగీకారంతో కర్ణుడు దిగ్విజయ యాత్రకు 
వెళ్ళాడు. దుర్యోధనుడు వైష్ణవ యాగం చేశాడు. య. 
యుధిష్టిరునికి తపోదానముల గొప్పదనమును తెలియచెశాడు 
వ్యాసుని చేత యుద్దలుని కథను చెప్పించుకుని విన్నాడు 
ధర్మరాజు. 

పాండవులు అడవులోనూ వోయిగా కాలం 
గడుపుతున్నారన్న వార్త విన్న దుర్యోధనుడు వారికి హాని 
తల పెట్టాలను ఆలోచిస్తున్నాడు. పదివేలమంది శిష్యులతో 
తన ఇంటికి వచ్చిన దుర్వాసుని దగ్గరకు తమ్ములతో కలిసి 
వినయంగా వచ్చి సేవలు చేస్తున్నాడు. దుర్వాసుడు అక్కడ 
చాలాకాలం ఉన్నాడు. శపిస్తాడన్న భయంతో దుర్యోధనుడు 
సేవిస్తున్నాడు. దుర్వాసుని వ్యవహారాల్లోని మార్పులకు 
దుర్యోధనుడు కోపం తెచ్చుకోలేదు. అది చూసి దుర్వాసుడు 
దుర్యోధనునికి వరం ఇస్తానన్నాడు. దుర్యోధనుడు మాకు 
మీరు అతిథులైనట్లే అడవిలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళి 
వారికీ అతిథులుగా ఉండండి. [ద్రౌపది భోజనం కూడా 
అయిపోయినాక విశ్రాంతి తీసుకునే సమయంలో వెళ్ళమని” 
కోరుకున్నాడు. దుర్వాసుడు అలాగే అని వచ్చిన దారినే 
వెళ్ళిపోయాడు. 


82 లాలా శ్రీమహాభారతం 

ఆ తరువాత ఒకరోజు దుర్యోధనుడు చెప్పినట్లుగానే 
పాండవులు యొక్క, ద్రౌపది యొక్క భొజనాలు పూర్తి అయినాక 
విశ్రాంతి తీసుకునే సం పదివేలమంది శిష్యులతో 
సహా దుర్మసమహర్షి అడవిలోని ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. 
ధర్మరాజు శ్రికృష్ణుని అనుగ్రహంతో దుర్వాసాదులకు ఆతిథ్యం 
ఇచ్చాడు. ఆ తరువాత ఒకప్పుడు ధౌమ్యుని ఆజ్ఞప్రకారంగా 
పాండవులు [ద్రౌపదిని ఆ(శమంలో ఒంటరిగా వదిలి 
(బ్రాహ్మణులకు ఆహారం సేకరించడానికి అడవిలోకి వెళ్ళారు. 
అప్పుడు జయుద్రథుడు (ద్రౌవదిని అవహరించుకుని 
తీసుకుపోయాడు. ధౌమ్యుడు కూడా ఆమె వెంటే వెళ్ళాడు. 
పాండవులు ఆశ్రమానికి తిరిగి వచ్చి, విషయం తెలుసుకుని 
జయధద్రథుని పైకి దండెత్తారు. అర్జునుని పరాక్రమానికి 
నిలువలేక పొందిన వరాభివం చాలు అనుకుని 
పారిపోతున్నాడు. అయినా భీముడు అతడిని పట్టుకుని 
మూర్చపోయేదాకా కొట్టాడు. దుశ్ళల వైధవ్యం చూడలేమని 
మళ్ళీ వదిలిపెట్టాడు. పాండవులు చేతిలో పరాభవం 
సహించలేక హరిద్వారం వెళ్ళీ అక్కడ శివుని గూర్చి తపస్సు 
చేసి, శివునిని ప్రత్వక్షం చేసుకున్నాడు. “పంచపాండవులను 
యుద్దంలో జయింటేట్తుగో వరం ఇవ్వమని అడిగాడు. “అది 
ఎవరికైనా అసాధ్యమే. కనుక ఒక్కరోజు యుద్ధంలో అర్జునుని 
తప్ప మిగిలిన నలుగురినీ వెనక్కు మాత్రం పంపగలవు” 
అని వరం ఇచ్చాడు శివుడు. పాండవులు కామ్యకవనంలోనే 
ఉంటున్నారు. 

ఒకరోజున మునుల మధ్యలో కూర్చున్న ధర్మరాజు 
మార్మండేయ మహర్షితో అము ఇన్ని కష్టాలు పడుతున్నాము. 
(దాపదికి ఎంతటి పరాభవం జరిగింది? అంతటి 


శ్రీమహాభారతం —— M3 
వవి(తురాలికి ఎందుకిన్ని కష్టాలు? మావంటి 
దురదృష్టవంతులను మీరు ఎక్కడైనా చూశారా? విన్నారా?” 
అని అడిగాడు. అప్పుడు మార్మండేయుడు ధర్మరాజుకి 
శ్రీరామాదుల పుట్టుక, రావణుడు తపస్సు చేసి వరాలు 
పొందడం, దేవతలు బుక్షవానరులుగా పుట్టడం, రాముని 
వనవాసం, ఖరదూషణలను సంహరించడం, రావణుడు 
సీతను అపహరించడం, జటాయువును చంపడం, రాముడు 
కబంధునికి శాపవిముక్తిని కలిగించడం, సుగ్రీవునితో స్నేహం 
చెయ్యడం, వాలిని చంపడం, త్రిజటకు వచ్చిన కల, రావణుని 
తలు సీత లొంగకపోవడం, వానరులు సీతను 
వెతకడం, హనుమ శ్రీరామునికి సీత జాడను తెలియచెప్పడం, 
రాముడు సముద్రంపై వారధి కట్టడం, దాని ద్వారా 
వానర సైన్యం లంకలో ప్రవేశించడం, రాముడు అంగదుని 
రాయబారిగా పంపండం, యుద్దం ప్రారంభం కావడం, 
ప్రహస్త, ధూమ్రూక్ష కుంభకర్ణులు మరణించడం, ఇంద్రజిత్తు 
యుద్దంలో చంపబడటం, రామరావణుల మధ్య యుద్దం 
జరగడం, రావణుని త్రీరాముడు నంవారంచడ 6; 
సీతారాములు మళ్ళీ కలుసుకోవడం, శ్రీరాముడు అయోధ్యకు 
తిరిగి వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవడం వరకూ రామాయణ 
కథ అంతా చెప్పి, ధైర్యం నూరిపోశాడు. తరువాత ధర్మరాజు 
మార్మండేయునితో “మహా పతివ్రత అయిన ద్రౌపది గురించే 
నా విచారమంతా. మీరు ఈమె వంటి ప్రీని మరొకరిని 
ఎవరినైనా చూశారా?” అని అడిగాడు. అప్పుడు 
మార్మండేయుడు సావిత్రి కథను చెప్పాడు ధర్మరాజుకి. సావిత్రి 
వలననే సత్యవంతుడు (బ్రతికిన విషయం వివరించాడు. 
ద్యుమత్సేనుడు రాజ్యాన్ని పొందిన వైనాన్ని వినిపించాడు. 


84 లాలా శ్రీమహాభారతం 
ధర్మరాజా! సావిత్రితో సమానమైన సౌశీల్యవతి ద్రౌపది. ఈమె 
కూడా మిమ్మల్నిందరినీ ఉద్దరిస్తుంది” అని చెప్పాడు. సావిత్రి 
కథ విన్న వారి మనోభీష్టాలన్నీ సిద్దించి సుఖంగా ఉంటారు. 
ఎప్పుడూ దుఃఖాన్ని పొందరు” అని ధైర్యం చెప్పాడు. 

ఒక బ్రాహ్మణునికి అరణిని తెవడం కోసం వెళ్ళారు 
పాండవులు. అక్కడ దాహం తీర్చుకోడానికి వెళ్ళిన తమ్ములు 
చనిపోయి పడి ఉండడం చూశాడు. అసలు ఇది ఎలా 
జరిగిందని ఆలోచిస్తూ యుధిష్టిరుడు కూడా నీటిలోకి 
దిగబోతుండగా భీమాదులను చంపిన యక్షుడు “నేనే మహా 
శక్తివంతమైన నీ తుమ్ములను చంపాను. నా మాట వినకుండా 
నీళ్ళు తీసుకెళ్ళే ప్రయత్నం చేసి దుస్థితిని పొందారు. కనుక 
నువ్వు అయినా నేను అడిగే ప్రశ్నలకు బదులు ఇచ్చి నీళ్ళు 
(త్రాగి తీసుకెళ్ళు” అన్నాడు. అప్పుడు యక్షుడు అడిగిన 
ప్రశ్నలకు సమాధాలను చెప్పి, నీరు (త్రాగి, ధర్మబద్ధంగా 
నకులుని బ్రతికించమని అడిగి, యక్షుని అనుగ్రహంతో 
తమ్ముళ్ళు నలుగురినీ (బ్రతికించుకున్నాడు. అప్పటికి 
పాండవుల అరణ్యవాసం పూర్తి అయ్యింది. మరుసటి రోజు 
నుండి అజ్ఞాతవాసం ప్రారంభించాలి. కనుక వాళ్ళలో వారు 
మాట్లాడుకోవడానికి కూర్చున్నారు. 

వనపర్వము పరిసమాప్తము. 
విరాట పర్వము 

ధర్మరాజాదులు విరాట రాజు కొలువులో ఎవరెవరు 
ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో నిర్ణయించుకుని ధౌమ్యునికి 
చెప్పారు. అప్పటివరకూ రాజుగా, రాణిగా, యువరాజుల్లా 
ఉన్న ధర్మరాజాదులకు సేవా ధర్మాలను వివరించి, విజయం 
సాధించమని ఆశీర్వదించాడు ధౌమ్యుడు. 


శ్రీమహాభారతం —— M5 
ధర్మరాజు తమ్ములతోను, (దౌపదితోను కలిని 
అతికష్టమైన అజ్ఞాతవాస కాలాన్ని మత్స్యదేశానికి రాజైన 
విరాటుని కొలువులో గడపాలని నిర్ణయించాడు. అక్కడ 
యుథిష్టిరుడు 'కంకుడనే” పేరుతో (బ్రాహ్మణుడి వేషంలో 
పాచికలాడుతూ రాజుని ఆనందపెట్టే పనిలో చేరాడు. వంట 
చెయ్యడంలోనూ నేర్చరితనం కలిగిన భీముడు “వల్లవుడు” 
అనే పేరుతో రాజుగారి వంటశాలలో వంటవానిగా చేరాడు. 
అర్జునుడు తనను నపుంసకునిగా ప్రకటించుకుని “బృహన్నల” 
అనే పేరుతో రాజుగారి అంతఃపుర స్రీలకు సంగీతనృత్యాలలో 
శిక్షణ ఇచ్చేవాడిగా చేరాడు. ఇక నకులుడు తనకు గల 
అశ్వవిద్యా విశేషాలతో గుజ్బాలకు నడకనేర్చడం, వాటిని 
రక్షించడం, పెంచడం, వాటి రోగాలకు వైద్యం చేయడం 
వృత్తిగా ఎంచుకుని “'గ్రంథికుడు” అనే పేరుతో రాజుగా 
అశ్వశాలలో అశపాలకునిగా చేరాడు. సహదేవుడు 
'తం్రీపాలుడు’ అనె పేరుతో గోసేవ చెయ్యడానికి రాజుగారి 
గోశాలలో చేరాడు. ఇక (ద్రౌపది తనకు గల కేశాలంకరణ 
నైపుణ్యంతో రాణి సుధేష్ట దగ్గర “సైరంధ్రిగా' గా చేరింది. 
ఈ విధంగా విరాటరాజు కొలువులో చేరిన పాండవులు 
రాజుగారి చేత గౌరవింపబడి అక్కడే రహస్యంగా కాలం 
గడుపుతున్నారు. భీమసేనుడు జీమూతమల్లుని వధించి 
విరాటరాజుకు స్నేహపాత్రుడయ్యాడు. కాలం గడుస్తోంది. 
అలా పదినెలలు కాలం గడిచింది. విరాటుని బావమరిది 
కీచకుడు ద్రౌపదిని పరాభవించాడు. (ద్రౌపది భయపడిపోతే 
భీముడికి కీచకుడి గురించి చెప్పింది. రహస్యంగా ఉండి 
కీచకుని చంపమన్నది. తాను అనుకున్న పథకం ప్రకారం 
భీముడు నర్తనశాలకు చేరి రహస్యంగా దాక్కుని ఉండి 


86 లాలా శ్రీమహాభారతం 
కీచకుని, అతని పుత్రులైన ఉపకీచకులను చంపాడు. సుధేష్ట 
సైరంధ్రిని నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపొమ్మంది. సైరంధ్రి 
ఒక పదమూడు రోజులు మహారాజు నన్ను క్షమించి మ్‌ 
దగ్గర ఉండే అవకాశం ఇవ్వాలి. ఆ తరువాత నా గంధర్వ 
భర్తలు వచ్చి నన్ను తీసుకువెళతారు. వారి వలన మీకూ, మీ 
బంధువులకూ, మిత్రులకూ కూడా మేలు జరుగుతుందని” 
అడిగింది. రాణి అంగీకరించింది. 

ఇంతలో ఎలాగైనా ఈ అజ్ఞాతవాస కాలం ముగిసే 
లోపల పాండవులను గుర్తించి, మళ్ళీ పదమూడేళ్ళ పాటు 
అరణ్య అజ్ఞాత వాస జీవితం గడిపించాలని నిశ్చయించుకున్న 
కౌరవులు విరాట నగరంపై దండయాత్ర చెయ్యాలని కౌరవ 
సభలో నిర్ణయించారు. విరాట, సుశర్మల మధ్య యుద్ధం 
జరిగింది. భీముడు సుశర్మను పరాభవించాడు. విరాటుడు 
గోవులను విడిపించడానికి త్రిగర్తసేనల మీదకి దాడికి 
బయలుదేరాడు. ఆ సమయం కనిపెట్టిన దుర్యోధనుడు ఇదే 
అదను అనుకుని భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, శకుని, 
దుశ్శాసనాదులను వెంట తీసుకుని విరాటరాజ్యం ప్రవేశించి 
ఆయన యొక్క అరవైవేల గోవులను తీసుకుపోయారు. వాళ్ళపై 
దాడి చెయ్యడానికి విరాటుని కుమారుడు ఉత్తరుడు 
బృహన్నలను సారథిగా చేసుకుని బయలుదేరాడు. ఉత్తరుడు 
భయపడుతున్నాడు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడికి తానెవరో 
తెలియచెప్పాడు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని కౌరవ 
వీరులు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ఉత్తరుడికి 
అర్జునుడు కౌరవ వీరులను పరిచయం చేశాడు. అర్జునుడు 
కర్ణ అశ్వత్తాములను ఓడించాడు. అర్జునుడు భీష్మునితో 
యుద్ధం “చేశాడు. అర్జునుని ధాటికి కౌరవసేన మూర్చ 


శ్రీమహాభారతం —— M87 
పోయింది. తేరుకున్నాక దుర్యోధనాదులు హస్తినకు 
చేరుకున్నారు. ఉత్తరుడు విజయంతో నగరంలోకి 
ప్రవేశించాడు. పదమూడవ రోజున పాండవులు ఎవరో 
బయటపడింది. విరాటుడు తన కుమార్తె ఉత్తరను అర్జునుని 
తనయుడైన అభిమన్యునకు ఇచ్చి వివాహం చేశాడు. 
విరాటపర్వము పరిసమాప్తము 
ఉద గ పర్వము 

శ్రీకృష్ణుడు “పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయ్యింది. 
ఇకపై వీళ్ల రాజ్యం వీరికి ఇచ్చే ఆలోచన దుర్యోధనాదులకు 
ఉన్నదో లేదో అనే విషయం తెలుసుకోవాలి. సమర్గుడైన 
వ్యక్తి దూతగా వారి దగ్గరకు వెళ్ళాలి” అని రాజులందరి 
ముందు తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. బలరాముడు 
శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని మెచ్చుకున్నాడు. తరువాత 
ద్రుపదుడు శ్రీకృష్ణుని అనుజ్ఞతో పాండవులకు మెలు జరగాలనే 
ఉద్దేశ్యంతో తన పురోహితుడిని అతడి శిష్యులతో పాటు 
దుర్యోధనుడి అభిప్రాయం తెలుసుకోవడానికి హస్తినాపురానికి 
పంపించాడు. విరాట నగరం నుంది శ్రీకృష్ణుడు ద్వారకకు 
వెళ్ళాడు. అర్జునుడు శ్రీకృష్ణుని పిలవడానికి ద్వారకకు వెళ్ళాడు. 
జరుగుతున్నదంతా గూఢచారుల ద్వారా తెలుసుకున్న 
దుర్యోధనుడూ ద్వారకకు వెళ్ళాడు. అర్జున, దుర్యోధనాదులు 
ఇద్దరూ శ్రీకృష్ణుని సహాయం అడిగారు. శ్రీకృష్ణుడు 'నేను 
యుద్దం చెయ్యను. ఏం జరుగుతుందో ఉరికే చూస్తుంటాను. 
నా సైన్యం మాత్రం యుద్దం చేస్తుంది. కాబట్టి మీ ఇద్దరిలో 
ఎవరికి ఎవరు కావాలో మేరే నిర్ణయించుకోండి అన్నాడు. 
అర్జునుడు ముందుగా కోరుకుంటాడు అన్నాడు దుర్యోధనునితో 
శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు అంగీకరించాడు కానీ మనసులో 


88 లాలా శ్రీమహాభారతం 
కాస్త దిగులుపడ్డాడు. కానీ చేసేదిలేక చూస్తుండిపోయాడు. 
అర్జునుడు శ్రీక ష్టుడినే తనకు సహాయంగా ఉండి తన రథం 
నడుపమని కొరుకున్నాడు. మిగిలిన యాదవ సైన్యం తన 
వంతని చెప్పాడు దుర్యోధనుడు. శల్యుడు తాను కర్గుడికి 
సారథ్యం చేస్తానని ధర్మరాజుకీ, నీకు సేనానాయకుడిగా 
ఉంటానని దుర్యోధనుడి మాట ఇచ్చాడు. ఆ తరువాత 
శల్యుడు యుధిష్టిరునికి వృత్రాసురుడు భయపడి మడుగులో 
దాగి ఉండడం, తరువాత విష్ణువు అనుగ్రహంతో వృత్రాసురుని 
చంపిన వైనం చెప్పాడు. ఆ తరువాత ఇంద్రుడు మళ్ళీ 
స్వర్ణాధిపతిగా పునఃప్రతిష్టితుడైన విషయం చెప్పించుకుని 
విన్నాడు. ధర్మరాజుకి శల్యుడు ధైర్యం చెప్పాడు. కౌరవ 
పాండవులు సైన్య సమీకరణం చేస్తున్నారు. 

ద్రుపద పురోహితుడు తాను తెచ్చిన సందేశాన్ని 
ధృతరాష్ట్రాదులకు చెప్పాడు. ధృతరాష్రుడు, భీష్ముడు (ద్రుపద 
పురోహితునితో “మేము కూడా సంధి కోసమే ప్రయత్నించి 
సంజయుని పాందవుల వద్దకు పంపుతాము” అని చెప్పారు. 
తరువాత ధృతరాష్ట్రుడు జరిగినది, జరుగుతున్నది 
సంజయునితో చెప్పాడు. “యుద్దానికి దారి తీయకుండా ఉండే 
విధంగా మాట్లాడు” అని చెప్పి సంజయుని పాండవుల వద్దకు 
పంపించాడు. సంజయుడు రాజులందరి సమక్షంలో 
“ధృతరాష్ట్రుడు సంధి మాత్రమే కోరుకుంటున్నాడు. యుదం 
కాదు. సంధియే శాంతికి, సర్వోత్తమమైన ఉపాయము. భీష్మ 
పితామహుడు కూడా ఈ ఉద్దేశ్యంతోనే ఉన్నారు” అని 
ధృతరాషుడు పంపిన సందేశం చెప్పాడు. ధర్మరాజు అంతా 
విని “లోకంలో ఉన్న ధనమంతా నా అధీనమవుతుందన్నా 
నెను అధర్మంగా తీసుకోడానికి ఇష్టపడను. నను యుద్దం 


శ్రీమహాభారతం —— M89 
చేసినా, సంధి చేసినా ధర్మం నుండి నేను (భ్రష్టుడినౌతానో 
లేదో శ్రీకృష్ణుడే నిర్ణయించాలి. ఆయన ఏది చెప్తే అది చేస్తాను. 
ఆయన మాటను జవదాటను. అధర్మం చెయ్యను. 
మాట్లాడను అన్నాడు సంజయుడితో. శ్రీకృష్ణుడు “నేను కూడా 
ఇద్దరి మేలునే కోరుకుంటాను. ఈ రెండు పక్షాల వాళ్లూ 
శాంతిని వహించడమే నా కోరిక. యుధిష్టిరుడూ శాంతి 
కోరుకుంటాడు. కానీ సంజయా! శాంతి వహించడం కష్టమే 
అనిపిస్తోంది. ధృతరాష్ట్రుడు లోభంతో తన పుత్రులతో పాటు 
తానూ వీళ్ళ రాజ్యాన్ని తన వంశంలోనే 
ఉంచుకోవాలనుకున్నప్పుడు తగాదా ముదరకుండా 
ఉంటుందా? నా వలనగాని, యుధిష్టిరుడి వలన గాని 
ధర్మలోపం జరగదని తెలుసు నీకు. అతడు తన రాజ్యాన్ని 
తాను పొందాలని ప్రయత్నించడంలో నీకు ధర్మ లోపం ఎలా 
కనిపించింది? యుద్ధం అవసరమైనప్పుడు చెయ్యడం 
రాజధర్మమా? వదిలేసి పారిపోవడం రాజధర్మమా? నువ్వే 
చెప్పు” అని అన్నాడు సంజయుడితో. “శక్తి సంపన్నులైనా 
పాండవులు సంధి చేసుకోవడానికి సంసిద్దంగానే ఉన్నారని 
చెప్పు” అని కూడా చెప్పాడు. ధృతరాషునికి “అందరూ విధికి 
తలవంచవలనిన వారమే. ఈ రాజ్యం ఒక్కడికే 
సంబంధించింది కాదు. అందరం కలిసిమెలిసి జీవిద్దాం. అట్లా 
అయితే మీకు శతృబాధ ఎప్పటికీ ఉండదు” అని నా మాటగా 
చెప్పు. పెదతండిని, పెదతల్లిని కుళలమడిగానని 
చెప్పు...భీష్మాదులకు నా నమస్కారాలు తెలుపు” అని 
సంజయుని ద్వారా సందేశం పంపించాడు. 

సంజయుడు ధృతరా్షుని వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడు, 
ధర్మరాజు చెప్పిన విషయాలను వివరించాడు. తరువాత క్స్‌ 


90 లాలా శ్రీమహాభారతం 
వుతులు వాళ్ళ రాజ్యాన్ని వారికి ఇవ్వకూడదని 
నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మాత్రం కౌరవ వినాశనానికే 
కారణమవుతుంది. ఈ జగత్తులో ప్రియం - అప్రియం - 
సుఖం - దుఃఖం - నింద - ప్రశంస అనేవి మనుష్యులకు 
కలుగుతూనే ఉంటాయి. అపరాధం చేసినవాడికి నింద, 
ఉత్తమంగా ప్రవర్తించే వారికి ప్రశంస సహజంగానే లభిస్తాయి. 
భరతవంశంలో విరోధం పెట్టినందుకు నేను మీదే తప్పని 
అంటాను. ఈ విరోధం కారణంగా సర్వప్రజానాశనం తప్పదు. 
మీలాగా కొడుకులకు లొంగిపోయిన వారిని ఈ లోకంలో 
ఇంతకుముందెన్నడూ నేను చూడలేదు. మీరు నమ్మకూడని 
వారిని నమ్మారు. వారిని దండించారు. ఈ 
దుర్భలత్వం మూలంగా మీరు రాజ్యభూమిని కాపాదగల 
సమర్థతను పోగొట్టుకున్నారు. సభలో అజాతశత్రువు చెప్పిన 
మాటలు విందురుగాని” అన్నాడు. సంజయుడు ధృతరాషుని 
అనుమతి తీసుకుని తన నివాసానికి వెళ్ళాడు. 

తరువాత ధృతరాషుడు విదురుని తన వద్దకు 
పిలిపించుకున్నాడు. విదురునితో “ధర్మరాజు చెప్పిన మాటలు 
రేపు సభలో వినిపిస్తానన్నాడు సంజయుడు. ఆ ధర్మరాజు 
ఏం చెప్పాడో తెలుసుకోలేకపోవడమే కాదు కనిసం 
ఊహించుకోలేకపోతున్నాను కూడా. రేపు ఏం చెబుతాడో 
అన్న ఆలోచనే నా శరీరంలో మంటలు రేపుతోంది. నాకు 
నిద్రపట్టకుండా చేస్తోంది. సంజయుడు పాండవుల దగ్గర 
నుంది తిరిగి వచ్చినప్పటినుండి నా మనసుకి శాంతి అ దే 
లేకుండా పోయింది” అన్నాడు విచారంగా. అప్పుడు విదురుడు 
ఈ విధమైన నీతివాక్యాలు ధృతరాష్రుడికి ఉపదేశించాడు. 

“బలవంతుడితో విరోధం పెట్టుకున్న బలహీనుడికి, తన 


శ్రీమహాభారతం —— 81 
సమస్తం పోగొట్టుకున్న వాడికి, కామంతో నిండిన మనసుగల 
వాడికి, దొంగకు రాత్రులందు నిద్రపట్టని రోగం ఉంటుంది. 
ఈ మహాదోషాలలో ఏ ఒక్కదానితోనూ మీకు సంబంధం 
లేదుగా! పరుల ధనం మీద ఆశతో మీరు బాధపడటం లేదుగా! 

మూడులోకాలకూ ప్రభువు కాదగినవాడైన ధర్మరాజు 
క్‌ ఆజ్ఞానుసారంగానే నడుచుకునేవాడు. కానీ మీరు అతడిని 
అడవులపాలు చేశారు. మీరు ధర్మాత్ములు, ధర్మం తెలిసిన 
వాళ్ళే. అయినా కళ్ళు లేని (గుడ్డి వాళ్ళవటం వలన అతడిని 
మీరు గుర్తించలేక అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. అతడికి 
రాజ్యంలో భాగం ఇవ్వడం మీకు కూడా ఇష్టం లేదు. 
ధర్మరాజులో కూరత్వం లేకపోవడం, దయ, ధర్మం, సత్యం, 
పరాక్రమం అన్నీ ఉన్నాయి. అతడు మిమ్మల్ని పూజ్యభావంతో 
చూస్తున్న కారణంగానూ, అతడిలోని సద్దుణాల కారణంగాను 
బాగా ఆలోచించి మీకు ఎదురు చెప్పకుండా ఎన్నోకష్టాలు 
అనుభవించాడు. మీరు దుర్యోధన, శకుని, కర్ణ, దుశ్శాసనుల 
వంటి యోగ్యతలేని వారి మీద రాజ్య భారం ఉంచి ఐశ్వర్యం 
పెరగాలని ఎట్లా కోరుకుంటున్నారు. అసలైన స్వరూపజ్ఞానం, 
ప్రయత్నం, దుఃఖ సహిష్టుత్వం, మనసు ధర్మమునందు స్థిరంగా 
ఉండడం అనే ఈ గుణాలు ఎవరిని పురుషార్ధం నుండి 
జారనివ్వవో అతడినే పండితుడు అంటారు. మంచిపనులే 
చెయ్యడం, చెడ్డ పనులకు దూరంగా ఉండడం, ఆస్తీకుడవడం, 
శ్రద్ద కలిగి ఉండడం అనేవి సద్దుణాలు. అవే పండితుడికి 
ఉండే లక్షణాలు. పండితుడికే ఉత్తమ కర్మల పట్ల ఆసక్తి, 
అభిరుచి ఉంటాయి. కష్టపడకుండానే ధనం పొందాలనకునే 
వాడిని మూర్చుడని అంటారు పండతులు. మిత్రునిపట్ల 
మంచిగా వ్యవహరించని వాడు, కాని వారిని కావాలనుకునే 


92 లాలా శ్రీమహాభారతం 
వాడు, అయిన వారిని వదిలిపెట్టేవాడు, తన కంటే 
కం క విరోధం పెట్టుకునేవాడు మూరే అవుతాడు. 

సముద్రం దాటటానికీ నావ ఒక్కటే ఎట్లా ఉపయోగ 
పడుతుందో అట్లాగే స్వర్ణం పొందడానికి ఒకే ఒక మెట్టు 
సత్యం. మీరు దీనినే న ఎడం లేదు. క్షమగలవాడిని లోకం 
అసమర్థుడనుకుంటుంది. అది ఒక్కటే అతనిలో ఉన్న దోషం. 
కానీ క్షమ గొప్ప బలం. కనుకనే అతనిలో దోషం ఉంది 
అనుకోకూడదు. క్షమ అసమర్గులకు గుణం. సమర్హులకు 
ఆభరణం. శాంతి రూపమైన కత్తి “చేతిలో ఉన్నవాదిని దుష్టులు 
ఏమీ చెయ్యలేరు. గడ్డిలేని చోట; పడిన నిప్పు రవ్వ దానంతట 
అదే ఆరిపోతుంది. క్షమలేనివాడు తనను, ఎదుటివారిని కూడా 
దోషంలో భాగస్టులను చేస్తాడు. కేవలం ధర్మం ఒక్కటే పరమ 
శుభాలను పైసాదిన్తుంది. క్షవు ఒక్కటే శాంతికి 
ఉత్తమోత్తమమైన ఉపాయం. శక్తి కలిగి క్షమించేవాడు, ధనం 
లేకపోయినా దానం చేసేవాడు ఈ ఇద్దరే స్వర్గం కంటే 
ఉన్నతమైన లోకాలను పొందగలుగుతాడు ఇతరుల ధనాన్ని 
అపహరించడం, పరప్రీని కోరుకుని అనుభవించిడం, మంచి 
మిత్రుని వదులుకోవడం అనే ఈ మూడూ నాశనానికే 
కారణాలు. వరాన్ని పొందడం, రాజ్యం లభించడం, పుత్రుడు 
కలగడం ఈ మూడు ఒక ఎత్తు. అయితే శతృబంధాల నుండి 
విముక్తి పొందడం ఒక్కటే ఒక ఎత్తు. నెను భక్తుడను - 
సేవకుడను - నీ వాడను అని చెప్పుకునే వ్యక్తులను ఎటువంటి 
కష్ట ప పరిస్థితుల్లోనూ విడిచి? పెట్టకూడదు. సంపన్నుడైన 
గృహస్థుడు తన 'దాయాది అయిన ముసలివాడిని, ఆపదలో 
ఉన్న ఉత్తమ కులస్టుడినీ, ధనహీనుడైన మిత్రుని, సంతానం 
లేని సోదరిని తన 'ఇంట్లో ఉంచుకోవాలి. 


శ్రీమహాభారతం ——M(9౩3 
దేవతల సంకల్పం, బుద్దిమంతుల ప్రభావం, పండితుల 


వినయం, పాపాత్ముల వినాశనం ఈ నాలుగూ తక్షణమే 
ఫలితాలను ఇస్తాయి. తన ఉన్నతిని కోరుకునేవాడు నిద్ర, 
కునికిపాట్లు పడడం, భయం, కొపం, సోమరితనం, త్వరగా 
అయిపోయే పనిని సాగదీస్తూ చెయ్యడం అనే ఈ ఆరు 
దుర్గుణాలనూ వదిలిపెట్టాలి. వినాశనం పొందాలనుకునే 
వాడిలో ఎనిమిది దోషాలు ఉంటాయి. మొదట బ్రాహ్మణులను 
ద్వేషిస్తాడు. తరువాత వారికి విరోధి పాత్రుడవుతాడు. 
బ్రాహ్మణుల సొమ్మును అపహరిస్తాడు. వారిని చంపాలని 
అనుకుంటాడు. బ్రాహ్మణులను నిందించడంలోనే ఆనందం 
పొందుతాడు. వారిని ఎవరైనా మెచ్చుకోవడమూ చూడలేడు. 
వినలేడు. తాను చేసే పనులలో వాళ్ళను తలుచుకోడు. పైగా 
వారిలో ఏ ఏ దోషాలున్నాయా అని వెతుకుతుంటాదు. తెలివి, 
ఉన్నత వంశంలో పుట్టడం, ఇంద్రియ నిగ్రహం, శాస్తజ్ఞానం, 
పరాక్రమం, మితభాషీత్వం, శక్తి క్షా దానం చెయ్య డం, 
కృతజ్ఞత అనే ఈ ఎనిమిది గుణాలు మానవుని కీర్తిని 
మరింతగా పెంచుతాయి. మత్తులో మునిగినవాడు, కోపం 
గలవాడు, జాగ్రత్త లేనివాడు, పిచ్చివాడు, అలసిపోయిన వాడు, 
ఆకలితో ఉన్నవాడు, తొందరపడి మాట్లాడేవాడు, లోభి, 
భయాశ్చర్యాలను పొందినవాడు, కాముకుడు ఈ పదిమంది 
ధర్మాన్ని తెలుసుకోలేరు. కనుక విద్వాంసులు వీరితో స్నేహం 
చెయ్యడం గాని, కలిసి ఉండడం గాని చెయ్యకూడదు. 
పాండురాజుకు అడవిలో పుట్టిన ఐదుగురు కొడుకులు 
నీ చేతుల్లోనే పెరిగారు. వారు ఎప్పుడూ నీ ఆజ్ఞను 
అతిక్రమించి (ప్రవర్తించరు. న్యాయంగా వారికి చెందవలసిన 
భాగాన్ని వారికి ఇచ్చి, నీ పుత్రులతో కలిసి ఆనందంగా ఉండు. 


94 లాలా శ్రీమహాభారతం 
ఈ విధంగా చేస్తే నువ్వు దేవతల చేతగాని, మానవుల చేతగాని 
విమర్శింపబడవు. 

మనం ఎవరి మంచిని, గెలుపుని కోరుకుంటున్నామో 
వారికి అడగకుండానే మంచైనా, చెడైనా, శుభం కలిగించేదైనా, 
అపకారం చేసేదైనా చెప్పి తీరాలి. తన ఉన్నతిని బాగా 
ఆలోచించుకుని ఆ తరువాతనే పని మొదలుపెట్టడమో, 
మానడమో చెయ్యడం ధీరులకు తగినది. దుష్టులకు 
నహాయవడేదీ సత్పురుషులే. కానీ దుష్టులు మాత్రం 
సత్సురుషులకు సహాయం చెయ్యరు. మంచి వనాలు ధరించిన 
వాడు సభను ఆకట్టుకోగలుగుతాడు. గోవులు ఉన్నవాడు 
మధుర పదార్దాలను తినాలనే కోరికను గెలవగలుగుతాడు. 
వాహనంపై వెళ్ళేవాడు మార్గాన్ని త్వరగా జయిస్తాడు. కానీ 
శీలవంతుడు మా[తం అన్నింటి నీ జయించగలడదు. 
మానవులకు శీలమే ప్రధానం. అదే గనుక నశించిపోతే ఈ 
లోకంలో అతడి జీవితం, ధనం, బంధువులు అన్నీ వ్యర్థమే. 
వాటి వలన ఎటువంటి ప్రయోజనము లభించదు. అధములు 
జీవనాధారం లేకపోవడం వలన, మధ్యములు మరణానికి, 
ఉత్తములు అవమానానికి చాలా భయపడతారు. మద్యపానం 
మత్తు కంటే సంపద వలన కలిగే మత్తు మాత్రం చాలా 
చెడ్డది. ఐశ్వర్యంతో మదించేవాడు పూర్తిగా చెడిపోతే తప్ప 
తెలివిలోకి రాడు. 

సరళత, పవిత్రత, సంతోషం,ప్రియంగా మాట్లాడటం, 
ఇంద్రియనిగ్రహం, సత్యాన్నే మాట్లాడడం, స్టిరత్త్వం అనే 
గుణాలు ఉండేది సన్మార్గులలోనే. అ గుణాలు దుర్మార్గులలో 
ఉండవు. మూర్చులు విద్వాంసులను తిట్లతోనూ, నిందలతోనూ 
కష్టపెడతారు. తిట్టు తిట్టేవాడే పాపాన్ని అనుభవిస్తాడు. 


శ్రీమహాభారతం ——M(95 
క్షమించగలిగిన వాడు పాపవిముక్తుడవుతాడు. దుష్టులకు 
బలం హింస. రాజులకు బలం దండించడం, ప్రీలకు సేవయే 
బలం. గుణవంతులకు ఓర్పే బలం. 

బాణాలతో ఛేదించబడిన, గొడ్డలితో నరకబడిన 
చెట్టుగాని, వనం గానీ తిరిగి చిగురిస్తుంది. కానీ పరుషమైన 
మాటలతో కలిగిన గాయం మాత్రం మానదు. ఎంతటి 
పదునైన బాణాన్నైనా శరీరం నుండి బయటకు తీయవచ్చు 
కానీ ఆ దెబ్బతిన్న మానవుడు రాత్రింబవళ్లు కృశించిపోతాడు. 
మానవులను ఓడించడానికి దేవతలు ముందుగా బుద్దిని 
హరిస్తారు. అందుకని అతడు నీచపు కర్మల మిత మనను 
పెడతాడు. వినాశకాలం దావురించినప్పుడే బుద్ది 
మలినమైపోతుంది. అందుకే న్యాయం అనిపించే అన్యాయం 
హృదయం నుంది బయటకు పోదు. యుధిష్టిరుడే ఈ భూమిని 
ఏలడానికి అర్హత గలవాడు. బుద్దిమంతుడు. నీ పుత్రులందరినీ 
మించిన వాడు. ధర్మాచారపరాయణులలో (శ్రేష్ణడైన 
యుధిష్టిరుడు దయ, సౌమ్యత్వం గలవాడు. నీతో బంధుత్వం 
కారణంగానే అనేక కష్టాలు సహిస్తున్నాడు. 

మండుతున్న అగ్నిలో బంగారాన్ని సదాచారంతో 
సత్సురుషులను, వ్యవహారంలో సాధువులను, భయ 
సమయాల్లో శూరత్వాన్ని, ఆర్ధికమైన ఇబ్బందులలో ధీరత్వాన్ని, 
తీవమైన ఆవదలలో శ్యతుమి(త్రులను వరీక్షించి 
తెలుసుకోవచ్చు. ముసలితనం అందమైన రూపాన్ని ఆశ 
ధైర్యాన్ని మృత్యువు ప్రాణాలను, రంధ్రాన్వేషణ తత్పరత 
ధర్మాచరణాన్నిి పం సంపదను, నీచుల సేవ సత్వభావాన్నిి 
కామం సిగ్గును, గర్వం సర్వస్వాన్నీ నష్టపరుస్తాయి. మంచి 
పనుల వలన సంపద పుడుతుంది. సమర్ధత వలన ధైర్యం 


96 లాలా శ్రీమహాభారతం 
పెరుగుతుంది. నేర్చరితనం వేళ్ళను లోపలికి పోనిస్తుంది. 
నిగ్రహం వలన జీవితం సురక్షితమవుతుంది. “బుద్ది, దమం, 
శాస్ర్తజ్ఞానం, పరాక్రమం, ఎక్కువగా మాట్లాడక పోవడం, 
యథాశక్తి దానం చెయ్యడం, కృతజ్ఞత” అనే ఈ ఎనిమిది 
గుణాలు మానవునికి అందాన్నిస్తాయి. అయితే వీటన్నింటి 
మీదా అధికారం సంపాదించి గుణం ఒకటుంది. అదే 
రాజసన్నానం. చెడ్డపేరున్నవాడు చెడ్డపనులే చేస్తూ చెడు 
ఫలితాలనె పొందుతాడు. పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేస్తూ 
మిక్కిలి పుణ్యఫలితాలనే అనుభవిస్తాడు. మాటి మాటికీ పాపం 
బుద్దిని నష్టపరుస్తుంటుంది. బుద్ధి నశించిన వాడు ఎప్పుడూ 
పాపాన్నే చేస్తుంటాడు. పుణ్యం మాటిమాటికీ బుద్దిని 
పెంచుతుంటుంది. బుద్ధి పెరుగుతున్నప్పుడు ఎప్పుడూ 
పుణ్యకర్మలు చేస్తూ పుణ్యలోకాలనే పొందుతాడు. కనుక 
మానవుడు ఎప్పుడూ పుణ్యాన్నే సేవిస్తుండాలి. గుణాలలో 
దోషాన్ని చూసేవాడు, వెతికేవాడు, మర్మస్తానాన్ని దెబ్బ 
తీసేవాడు, దయలేనివాడు, శతృత్వం వహించేవాడు, శరుడు 
పాపాలను ఆచరిస్తూ కొద్దికాలంలోనే గొప్ప కష్టాలను కొని 
తెచ్చుకుంటాడు. దోష దృష్టిలేని స్వచ్చమైన బుద్ది గలవాడు 
ఎప్పుడూ శుభకర్మలనే ఆచరిస్తూ గొప్ప సుఖాన్ని పొందుగాడు. 
అతనికి అంతటా గౌరవం లభిస్తుంది. రాత్రులు సుఖంగా 
నిద్రపట్టాలంటే పగలంతా పని చెయ్యాలి. వానాకాలం 
నాలుగు నెలలూ సుఖంగా జరిగిపోవాలంటే మిగిలిన ఎనిమిది 
నెలలు పని చెయ్యాలి. జీవితంలో మొదటి దశలో కష్టపడి 
పని చేసినవాడే చివరి దశలో సుఖంగా జీవించగలుగుతాడు. 
జీవితాంతం పని చేసినవాడు చనిపోయినాక కూడా 
సుఖపడతారు. అధర్మంగా సంపాదించిన ధనం వలన కలిగే 


శ్రీమహాభారతం ——M(97 

దోషాన్ని దాచడం కుదరదు. ఆ దోషం దాగకపోగా దాని 
వలన మరిన్ని ఇతరమైన కొత్త దోషాలు పుట్టుకొస్తాయి. 
పాపకర్మలు సేవాడిని యముడు శాసిస్తాడు. 

“తపస్సు, ఇంద్రియని[గ్రహం, బ్రహ్మజ్ఞానం, యజ్ఞం, 
పవిత్ర వివాహం, నిరతాన్న దానం, సదాచారం” అనే ఈ 
ఏడు గుణాలు కలిగి ఉండడమే ఉత్తమ కులాలని చెప్తారు. 
దర్భాసనం, నేల, నీరు, తియ్యనిమాట ఈ నాలుగింటికి 
సజ్జనుల ఇండ్లలో కొరత అనేది ఉండదు. ధనం కొంచెం 
ఉన్నా సదాచారసంపన్నమైన కులమే మంచి కులంగా గుర్తించ 
బడుతుంది. శాంతిని పొందాలంటే విద్య, తపస్సు, ఇంద్రియ 
నిగ్రహం, లోభాన్ని విడిచిపెట్టడం తప్ప మరొక మార్గమే 
లేదు. పరస్పరం భేదబుద్ది గలవారు ధర్మాన్ని ఆచరించలేరు. 
సుఖాన్నీ గౌరవాన్ని కూడా పొందలేరు. కాలుతున కట్టెలు 
విడివిడిగా ఉంటే పొగలనే ఎగజిమ్ముతుంటాయి. అవె కట్టెలు 
కలిసి ఉంటే మంటను ప్రజ్వరిల్లచేస్తాయి. అట్లాగే జ్ఞాతులు 
కూడా విడిపోతే దుఃఖాన్ని పొందుతారు. కలిసి ఉంటే సుఖంగా 
గడుపుతారు. జ్ఞాతులు కొలనులోని తామరల లాగా వృద్ధి 
చెందుతారు. రాజా! రోగి నిరంతరం దుఃఖిస్తూనే ఉంటాడు. 
ధన సంబంధమైన భోగాలనుగాని, సుఖాన్ని గాని 
అనుబ్లోవించలేడు. వెుదట (దావదిని జూదంలో 
గెలుచుకున్నప్పుడే చూసి నేను మీతో 'దుర్యోధనుడిలో ఉన్న 
ద్యూతక్రీడాసక్తిని నివారించమని ఎంతగానో చెప్పాను. 
పండితులు ఈ మోసాన్ని ఒప్పుకోరనీ చెప్పాను. నీ కొడుకులు 
పాండుపుత్రులను, పాండవులు నీ పుత్రులను రక్షించాలి. 
కౌరవులంతా ఒకరు ఇంకొకరి శత్రువులను శత్రువులుగాను, 
మిత్రులను మిత్రులగాను తలచాలి. అందరికీ కర్తవ్యం ఒకటై 


98 లాలా శ్రీమహాభారతం 
ఒకటిగా ఉండాలి. మీరు పాండువులతో సంధి చేసుకుంటే 
కలో తప్పులు వెతికే అవకాశం వారికి ఉండదు. 
పాండవులంతా సత్యం మీదనే నిలబడి ఉన్నారు. ఇప్పటికైనా 
వీ కుమారుని మీరు ఆవండి. మితిమీరిన గర్వం, 
వాచాలత్వం, స్వార్ధం, క్రోధం, తన తిండి గురించి మాత్రమే 
ఆలోచించడం, మిత్రద్రోహం అనే పదునైన ఆరుకత్తులే 
మానవుని ఆయుర్దాయాన్ని తగ్గించేస్తున్నాయి. ఇవే మనిషిని 
చంపుతున్నాయి గాని మృత్యువు కాదు. తనను నమ్మినవాడి 
భార్వను పొందేవాడు, గురుపల్నిని పొందేవాడు, బ్రాహ్మణుడై 
. చండాలప్రీతో సంబంధం పెట్టుకునేవాడు, పెద్దలపై 
అధికారం చెలాయించేవాడు, ఇతరులు జీవనాధారాలను 
చెడగొట్టేవాడు వీరంతా బ్రహ హత్య చేసిన వారితో సమానం, 
వీళ్ళతో స్నేహం చేసినా సరె ప్రాయశ్చిత్తం చేసుకోవాలని 
చెప్పింది వెదం. ఎప్పుడూ ప్రియమైన మాటలు మాట్లాడే 
వారు సహజంగానే దొరుకుతుంటారు. కానీ అప్రియమైనా 
సరే హితకరమైన మాటలు చెప్పేవాళ్లుకాని, చెప్పినా 
వినేవాళ్ళుగాని దొరకడం దుర్లభమే. ఆపద సమయం కం 
ధనాన్ని కాపాడుకోవాలి. ధనం ద్వారా భార్యను 
రక్షించుకోవాలి. ధనాన్ని భార్యనీ ఉపయోగించుకుని 
ఎల్లప్పుడూ తనను తాను రక్షించుకోవాలి. 
పూర్వమెప్పుడోనే జూదం మానవుల మధ్య తగాదాకి 
కారణమౌతుందని పెద్దలు గుర్తించారు. కనుక బుద్దిమంతుడైన 
వాడు నవ్వులాటకి కూడా జూదం ఆడకూడదు. మీరు జూదం 
మొదలు పెట్టినప్పుడే నేను ఇది మంచిది కాదు” అని చెప్పాను. 
అయినా రొగికి మందు, పథ్యం ఎట్లా నచ్చవో నా మాట 
మీకూ అట్లా నచ్చలేదు. మీరు సింహాలను వదిలేసి నక్కలను 


శ్రీమహాభారతం ——M(99 
రక్షిస్తున్నారు. దీనికి గాను సమయం వచ్చినప్పుడు తప్పక 
పశ్చాత్తాపాన్ని పొందాల్సిందే. పని చెయ్యనివాడు, తిండిపోతు, 
అందరితో తగాదాపడేవాడు, మిక్కిలి మాయావి, క్రూరుడు, 
దేశకాల జ్ఞానం లేనివాడు, నిందించదగిన వేషాని 
ధరించేవాడు.. వీరిని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోకూడదు. 
వంశంలోనే పుట్టిన, అగ్నితో సమానమైన పరాక్రమం గల 
పాందవులు క్షమాగుణంతోజఉండి, ఏ వికారాలు లేనివారై, 
కట్టెలో దాగియున్న అగ్నిలాగా శాంతులై ఉన్నారు. కొడుకులతో 
కూడిన నువ్వు తీగ వంటి వాడివి. పాండవులు పెద్ద మద్దిచెట్టు 
వంటి వాళ్ళు. పెద్ద చెట్టును ఆశ్రయించకుండా లత పెరగడం 
సాధ్యం కాదు. నీ కుమారులు ఒక వనం అయితే పాండవులు 
అందులో సింహలు అని తెలుసుకో. సింహాలు లేకపోతే అడవి 
నాశనమవుతుంది. అడవి లేకపోయినా సింహాలూ నశిస్తాయి. 
ఎవరైనా పూజించదగిన పెద్దలు వస్తున్నప్పుడు వాళ్ళ 
దగ్గరికి వచ్చే సమయంలో చిన్నవాళ్ళ (ప్రాణాలు పైకి 
లేచిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ పిల్లలు వారికి స్వాగతం 
చెప్పడానికి లేచి నిలబడి నమస్మరించగానే అవి యథాస్థితికి 
చేరుకుంటాయి. అందుకే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు 
తప్పక లేచి నిలబడాలి. ధైర్యం, మనొనిగ్రహం, ఇంద్రియాలను 
అదుపులో ఉంచుకోవడం, పవిత్రత, దయ, మృదువైన మాట, 
మిత్రద్రోహం చెయ్యకపోవడం ఈ ఏడుగుణాలూ సంపదను 
పెంపొందిస్తాయి. ఆత్మీయుడికి కోపం తెప్పించినవాడు 
పామున్న ఇంట్లో మనుష్యునిలాగ సుఖంగా నిద్రపోలేడు. మీరు 
ఈ ఐశ్వర్య భారాన్ని పాండవులను వదిలేసి దుర్యోధనునికి 
అప్పగించారు. ఆ భారంతో మూఢుడయ్యాడు దుర్యోధనుడు. 
అతడు త్వరలోనే రాజ్యం నుండి పతితుడైపోతాడు. 


100 శ్రీమహాభారతం 

కాలం (ప్రతికూలంగా ఉన్నప్పుడు చెప్పినవాడు 
బ్బుహస్సుతి అయినా సరే అతడికి అవమానమే మిగులుతుంది. 
షించబడిన వ్యక్తి సాధువు కాదు. విద్వాంసుడు కాదు, 
బుద్దిమంతుడు కూడా కాడు. ఇష్టమైనవాడు ఎప్పుడూ 
ఇష్టుడుగానే ఉంటాడు. ఇష్టుడు సె పనులన్నీ శుభాలే. 
దుష్షుడు చేసే పనులన్నీ పాపమయమైనవే. రాజా! 
దురొఃధనుడు పుట్టినప్పు కేవలం ఈ ఒక్క పుత్రుడిని 
వదిలేసెయ్యి. అప్పుడు మిగిలిన వందమందీ బ్రతుకుతారు. 
లేకపోతే వీడి కారణంగా ఆ వందమందినీ మీరు పోగొట్టుకుని 
పుత్రశోకాన్ని పొందుతారని ముందుగానే చెప్పాను. 
భవిష్యత్తులో నాశనం కలిగించే వృద్దికి ఎక్కువ (ప్రాధాన్యత 
ఇవ్వకూడదు. ముందు ముందు అభ్యుదయాన్ని కలిగించే 
క్షయాన్నైనా ఎక్కువగా ఆదరించాలి. నిజానికి వృద్దికి 
కారణమయ్యే క్షయం క్షయమే కాదు. దేనిని పొందడం వలన 
ఎక్కువ నష్టపోతామో ఆ లాభాన్ని క్షయంగానే భావించాలి. 
కొంతమంది ధనంతోనే ధనవంతులౌతారు. మరికొందరు 
గుణాలతో ధనవంతులౌతారు. ధనం గలవారు గుణాల 
విషయంలో దరిద్రులైతే వాళ్ళని ఎప్పుడూ అన్ని విధాలుగా 
వదిలిపెట్టాల్సిందే” అని చెప్పాడు విదురుడు. 

అంతా విన్న ధృతరాష్రుడు “నువ్వు చెప్పేవన్నీ బాగానే 
ఉన్నాయి. హితం కలిగించే ఆ మాటలను బుద్దిమంతులే 
వింటారు. ధర్మం ఎటు వైపు ఉంటే అటువారు గెలుస్తారన్న 
మాటా నిజమే. అయినా నేను నా కొడుకుని వదిలి పెట్టలేను” 
అన్నాడు. 

విదురుడు “రాజా! తన కుటుంబసభ్యులను గౌరవించే 
వాడే శుభాలను అనుభవించగలుగుతాడు. తన కుటుంబీకులు 


శ్రీమహాభారతం —— (101 

గుణహీనులైనా కూడా వారిని రక్షించాల్సిందే. మరి మీ 
దయను కోరుకునే గుణవంతుల గురించి వేరుగా 
చెప్పక్కరైైదుగా! సమర్దులైన మీరు పాందవులపై దయ 
చూపించండి. వాళ్ళు బ్రతకడానికి కొన్ని గ్రామాలనైనా 
ఇవ్వండి. అట్లాచేస్తే ఈ లోకంలో మీ కీర్తి పెరుగుతుంది. 
మీరు పెద్ద వారు గనుక మీరే మీ పుత్రులను శాసించండి. 
నన్ను మీ హితం కోరే వాడిగా గుర్తించండి. నేను కూడా 
మీకు హితాన్నే చెప్పాలి” అన్నాడు. 

“రాజా! విద్వాంసులను సేవించేవాడు, జ్ఞాని, ధార్మికుడు, 
చూడ చక్కనివాడు, మిత్రులు గలవాడు, మధురభాషి అయిన 
స్నేహితుని అన్ని విధాలా రక్షించాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య 
మనస్సులు, రహస్యమైన విషయాలు, బుద్దులు కలిస్తే వాళ్ళ 
మైత్రి ఏనాటికీ చెడిపోదు. దుష్టునితో చేసిన మైత్రి నిలబడదు. 
మి(తక్రుడైనవాడు కృతజ్ఞుడు, ధార్మికుడు, సత్యవాది, ఉదారుడు, 
చలించని అనురాగం కలవాడు, జితేంద్రియుడు, మర్యాదను 
అతిక్రమించనివాడు, స్నేహాన్ని విడువని వాడు అయి ఉండాలి. 
ఇంద్రియాలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవడం అనేది 
మృత్యువును మించిన బాధాకరమైన విషయం. “సమస్త 
ప్రాణుల పట్ల మృదువుగా ఉండడం, గుణాలలోనూ దోషాలను 
వెతకకపోవడం, ఓర్పు, ధైర్యం కలిగి ఉండడం, మిత్రులను 
అవమానించకుండా ఉండడంి అనే ఈ గుణాలు 
ఆయుర్దాయాన్ని పెంచుతాయి అని పండితులు చెప్తారు. 
ప్రయత్నం, నిగ్రహం,సమర్లత, హెచ్చరిక, ధైర్యం, స్మృతి, 
బాగా ఆలోచించి పని ప్రారీంభించడం' ఇవి అన్న ఉన్నతిని 
పొందడానికి మూలమంత్రాలు. “జలం, మూలం, ఫలం, 
పాలు, నెయ్యి, బ్రాహ్మణుల ఇష్టమును తీర్చడం, గురువుమాట, 


102 శ్రీమహాభారతం 
బెషధం”* ఈ ఎనిమిది వ్రతాన్ని నాశనం చెయ్యవు. “తనకు 
ఇష్టంకాని దానిని ఇతరులకు కూడా చెయ్యకూడదు” అనేదే 
సంక్షిప్తంగా ధర్మస్వరూపం. దీనికి విరుద్దంగా కోరికలను 
పెంచుకుని వాటితో ప్రవర్తించడం అధర్మమే. ధర్మాన్ని 
ఉల్లంఘించడం వలన శత్రువు ఎదుట తలవంచితే గ. 
ధనంపై కోరిక పెంచుకోకండి. రాజా! ఎక్కువగా కావాలన్న 
కోరికను విడిచిపెట్టండి. మీరు మీ వుతుల వట్ట, 
పాండుపుత్రుల పట్ల సమాన భావం కలిగి ప్రవర్తించండి. 

రాజా! ఎంతో కష్టపడి, పెంచి, పోషించిన పుత్రుడినే 
మరణించినప్పుడు తీసి ఇంటి బయట పారేస్తాడు మానవుడు. 
కాసేపు అతడి కోసం ఏడుస్తాడు. ఆపైన సాధారణమైన కట్టెని 
మంటలోకి విసిరినట్లు అతడి కట్టెని చితిలోకి విసిరేస్తాడు. 
చనిపోయిన మనిషి ధనాన్ని ఇతరులు అనుభవిస్తున్నారు. 
అతడి శరీరంలోని ధాతువులను పక్షులైనా తింటాయి. లెదా 
అగ్ని కాల్చేస్తుంది. ఈ మానవుడు పాపపుణ్యాలతో కట్టి 
వేయబడి, ఆ రెండింటితోనే కలిసి పరలోకానికి వెళ్తాడు. 
పళ్ళు, పూలు లేని చెట్టును పక్షులు ఎట్లా వదిలేస్తాయో ఆ 
డ్రతాన్ని కులంవారు, స్నేహితులు, కొడుకులు చితిలో 
విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అగ్నిలో కాలిపోయిన ఆ పురుషుని 
కేవలం అతడు చేసిన మంచిపని గాని, చెడ్డపని గాని వెన్నంటి 
వెడుతుంది. కనుకనే మానవుడు క్రమక్రమంగా ప్రయత్న 
పూర్వకంగా ధర్మాన్ని మాత్రమే సంపాదించాలి. 

నా మాటలను విని, అర్లం చేసుకుని ఆ ప్రకారంగా 

థి 

నడుచకుంటే ఈ మానవ లోకంలో మీకు గొప్ప పేరు ప్రతిష్టలు 
వస్తాయి. పైగా ఇహపరలోకాల్లోనూ భయం ఉండదు. ఈ 
జీవాత్మ ఒక నది. పుణ్యమే దీనిలోని తీర్ధం. ఈ నది 


శ్రీమహాభారతం ——M103 
సత్యస్వరూపుడైన పరమాత్మ నుండి పుట్టింది. ధైర్యమే ఈ 
నదికి 'ఒడ్లు. దయ అనే తరంగాలే పైకి లేస్తుంటాయి. పుణ్య 
కర్మలు చేసినవాడు ఈ నదిలో స్నానం చేసి పవిత్రుడవుతాడు. 
కామక్రోధాదులనే మొసళ్ళతోను, పంచేంద్రియాలనే నీటితోను 
నిండిన ఈ సంసారమం నది. ప్రవాహం ఉనన, మరణ 
రూపమై దుర్గమమై ఉంటుంది. కనుక ధైర్యమనే నావ మీద 
ప్రయాణించి తరించాలి. నేను మీకు నాలుగు వర్గాల 
ధర్మాలనూ వివరించాను. ఎందుకు చెప్పానంటే మీ కారణంగా 
యుధిష్టిరుడు క్షత్రియధర్మానికి దూరమయ్యాడు. కనుక మీరు 
అతడిని మళ్ళీ రాజధర్మంలో (ప్రతిష్టించండి” అన్నాడు 
విదురుడు. 

“విదురా! నువ్వు చెప్పే మాటలు చాలా బాగుంటాయి. 
నువ్వు చెప్పినట్లే చెయ్యాలని ఉంటుంది. పాండవుల పట్ల 
మంచిగానే ప్రవర్తించాలని ఉంటుంది. కానీ దుర్యోధనుని 
కలుసుకోగానే నా బుద్ది మారిపోతూ ఉంటుంది. ప్రారబ్దాన్ని 
దాటగల శక్తి ఏ ప్రాణికీ ఉండదుగా! ప్రారబ్దమే స్థిరమైనదన్‌ 
నేను అనుకుంటాను. దాని ముందు పురుషార్ధం ఎందుకూ 
పనికి రానిదే” అన్నాడు ధృతరాష్ర్రుడు. ' 

“నువ్వు చెప్పే విషయాలు ఇంకా ఏమైనా ఉంటే చెప్పు. 
వింటే బాగుంది. వినాలనీ వుంది” అని ధృతరాష్ట్రుడు 
విదురుడిని అడిగాడు. విదురుడు మీ మనసులో కలిగే 
సందేహాలకు 'సనత్సుజాతుదడనే బ్రహ్మ మానస పుత్రుడు 
సమాధానాలు చెప్తాడు” అన్నాడు. 

తరువాత విదురుడు ఆ మహర్షిని తలచుకున్నాడు. ఆ 
మహర్షి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విదురుడు 
“పూజ్యుడా! ధృతరా్షుని మనసులో కలిగిన. సందేహం 


104 శ్రీమహాభారతం 
తీర్చగల సమర్గులు మీరే. మీ సమాధానం వినగానే ఆ రాజుకు 
అన్ని దుఃఖాలూ తొలగిపోవాలి. లాభం -హాని-అప్రియం- 
ప్రియం- జర-మృత్యువు-భయం- అమర్షం - ఆకలి - 
దప్పిక - మద్యం - ఐశ్వర్యం - చింత - ఆలస్యం - 
కామం - క్రోధం - ఉన్నతి - అవినీతి అనే ద్వంద్వాలు ఏవీ 
ఇతడిని ఇకపై బాధించకుండా ఉండాలి” అన్నాడు. 

ధృతరాష్ట్రుడు సనత్సుజాతుని “మునీంద్రా! మృత్యువు 
లేదనే సిద్దాంతం విన్నాను. మృత్యువు నుండి బయట 
పడాటానికి దెవతలతో సహా అందరూ బ్రహ్మచర్యాన్ని 
పాటిస్తారనీ విన్నాను. ఈ రెండింటిలో ఏది నిజమో 
వివరించండి” అని అడిగాడు. 

“మోహమే (అజ్ఞానమే) మృత్యువు. (ప్రమాదం 
లేకపోవడమే (జ్ఞానమే) అమృతం. అహంకారానికి 
లొంగిపోయి విపరీతమైన మార్గంలో ప్రవర్తించే మానవుడు 
ఎంతటివాడైనా సరే ఆత్మ సాక్షాత్మారాన్ని పొందలేడు. 
మోహంలో మునిగినవాడు ఈ లోకంలో నుండి వెళ్ళి మళ్ళీ 
జనన మరణ చక్రంలో పడుతూనే ఉంటాడు” అని చెప్పాడు. 
ధృతరాష్టుడు “ఈ లోకంలో కొందరు ధర్మాన్ని ఆచరించరు. 
మరికొందరు ధర్మాన్నే ఆచరిస్తుంటారు. పాపం వలన ధర్మం 
నశిస్తుందా? పాపం ధర్మాన్ని నశింపచేస్తుందా?” అని 
అడిగాడు. మహర్షి “రాజా! ధర్మానికీ, పాపానికీ రెండు రకాల 
శలితాలు ఉంటాయి. ఆ రెందు ఛలితాలనూ 
అనుభవించాల్సిందే. జ్ఞానంతో మానవుడు తాను చేసిన 
పాపపుణ్యాలను రెండింటినీ నశింప చేసుకుంటాడు. అట్లా 
జ్ఞానం పొందలేకపోతే పాపాలను,పుణ్యాలనూ ఈ లోకంలోనే 
మళ్ళీ పుట్టి మరీ అనుభవిస్తాడు. బలవత్తరమైనది మాత్రం 


శ్రీమహాభారతం ——(105 
ధర్మమే. ధర్మాన్ని ఆచరించే వారికి సమయానుసారంగా 
తప్పకుండా సిద్ధి లభిస్తుంది” అని చెప్పాడు. 

తరువాత ద్విజాతుల తమ తమ ధర్మాలకు ఫలితంగా 
ఏ ఏ లోకాలను పొందుతారో వరుసగా చెప్పించుకున్నాడు 
ధృతరాష్ట్రుడు. ఆ పైన అత్యంత పరమోత్మృష్టమైన మోక్ష 
సుఖాన్ని కూడా సనత్సుజాత మహర్షి చేత చెప్పించుకుని 
విన్నాడు. 

ఆ తరువాత సంజయుడు కౌరవసభలో దుర్యోధనునికి 
అర్జునుని సందేశం చెప్పాడు. “అర్జునుడు యుద్గానికే సిద్దంగా 
ఉన్నాడు. యుద్దంలో ఏ ఒక్కడినీ వదిలిపెట్టను. అందరినీ 
నా మహాస్తాలకు ఆహుతి చేస్తాను. కనుక కౌరవులు పెద్దలైన 
భీష్మ, కృప, ద్రోణ, అశ్వత్తామలు, బుద్దిమంతుడైన విదురుడు 
చెప్పినట్లుగా చెయ్యాలి. అప్పుడు మాత్రమే కౌరవులంతా బ్రతికి 
ఉంటారు” అని అర్జునుని సందేశం. ఆ తరువాత భీష్ముడు 
“కృష్ణార్దునులు నరనారాయణులనే బుషులనీ, ఇద్దరుగా 
కనిపిస్తున్నా ఒకే రూపమనీ, వాళ్ళు రథం ఎక్కినప్పుడు, నువ్వు 
వారిని చూసినప్పుడు నేనుచెప్పిన మాట నీకు గుర్తు వస్తుంది 
నీకు కర్ణ, దుశ్శాసన, శకునిలు చెప్పినవి మాత్రమే 
సరియైనవని అనిపిస్తుంది. ఈ కర్టుడు చెప్పేవన్నీ అబద్దాలే. 
ఇతడు నీ ధర్మార్జాలను రెండింటినీ నాశనం చేస్తాడు” 
అన్నాడు. ద్రోణుడు కూడా య చెప్పిన విషయాన్ని 
సమర్థించి, యుద్ధం రాకముందే పాండవులతో సంధి 
చేసుకుంటే మంచిది” అన్నాడు. 

ధృతరాష్టుడు “ఎవరి బలం చూసుకుని వాళ్ళు మన 
మీద దండెత్తుతామని అంటున్నారో చెప్పమని” సంజయుడిని 
అడిగాడు. సంజయుడు పాండవపక్షంలోఉండేవాళ్ళలో 


106 శ్రీమహాభారతం 
మొదటి వాడు శ్రీకృష్ణుడు. అర్జునుని అండ చూసుకునే వారు 
కౌరవుల మీద దండెత్తుతున్నారని” చెప్పాడు. యుధిష్టిరుడు 
కూడా యుద్దానికే సిద్దంగా య చెప్పాడు. 

అప్పుడు పాండవ పక్షంలోని వీరులు గురించి విన్న 
ధృతరాష్టుడు “యుద్దం వద్దని” అన్నాడు. ధృతరాష్రుడు చెప్పిన 
మాటని దుర్యోధనుడు ఒప్పుకోలేదు. అప్పుడు ధృతరాష్షుడికి 
సంజయుడు శ్రీకృష్ణుని సందేశమును వినిపించాడు. 
సంజయుడు అక్కడ ఉన్న రాజులు, వారి సైన్యాలను వారి 
బలాలను వివరించాడు... “రాజా! యుద్దంలో శిఖండి భీష్ముని 
పడగొడతాడు. శల్యుని సంగతి యుధిష్టిరుడు చూస్తాడు. 
దుర్యోధనుడు, అతడి తమ్ముళ్ళు వందమంది, వారి కొడుకుల 
పని భీమసేనుడు పడతాడు. తూర్పు, దక్షిణపు రాజులూ 
అతడి వంతే. కర్షుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సింధురాజు, 
జయద్రధుడు.... 'వీరితో పోరు పార్టుడు చేస్తాడు. మీరంతా 
(ఖీష్మాదులంతా) యుధిష్టిరునితో మంచిగానే వ్యవహరించాలి. 
లేకపోతే దేవతల చేత రక్షించబడే అర్జునుడు మిమ్మల్ని 
చంపుతాడు. మీరు త్వరగా యుధిష్టిరుడికి అతడి రాజ్యాన్ని 
అప్పగించండి. సుప్రసిద్దుడైన ఆ వీరుని మీరు క్షమించమని 
అడగండి. అర్జునునితో సమానమైన వాడు ఈ లోకంలోనే 
లేడు. అతడి రథాన్ని దేవతలు కాపాడుతుంటారు. మానవ 
మాత్రులెవరూ అతడిని జయించలేరు. కాబట్టి మీరు యుద్దం 
గురించి ఆలోచన మానండి” అని శ్రీకృష్ణుని మాటగా 
సంజయుడు చెప్పాడు. అంతా విన్న ధృతరాషుడు 
దుర్యోధనుడితో “నువ్వు యుద్దం మానుకో”మన్నాడు. 

సంజయుడు ధృతరాట్రుడికి శ్రీకృష్ణుని మహత్యం ఈ 
విధంగా చెప్తున్నాడు... “శ్రీకృష్ణార్ణునులిద్దరూ విఖ్యాతి గడించిన 


శ్రీమహాభారతం ——M107 
ధనుర్గారులు. శ్రీకృష్ణుని చక్రం లోపలి భాగం ఐదు చేతుల 
వెడల్పు ఉంటుంది. ఆయన తన చక్రాన్ని అవలీలగా తన 
ఇష్టం వచ్చినట్లు ప్రయోగించగలడు. నరకుడు, శిశుపాలుడు 
మొదలైన ఎందరో మహాభయంకరమైన వీరులను అతడు 
తన చక్రంతో సంహరించాడు. త్రాసులో ఒకవైపు సమస్త 
ప్రపంచాన్ని పెట్టి, మరొకవైపు శ్రీకృష్ణుని పెడితే త్రాసు కృష్ణుడు 
ఉన్న వైపే మొగ్గు చూపుతుంది. ఆయన కేవలం మనసులో 
ఒక్కసారి అనుకున్నంత మాత్రం చేతనే ఈ సమస్త ప్రపంచాన్నీ 
బూడిద చెయ్యగలడు. సత్యం, ధర్మం, లజ్జ, సరళత్వం ఎక్కడ 
ఉంటాయో అక్కడే శ్రీకృష్ణుడూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఎక్కడ 
ఉంటే అక్కడే విజయమూ ఉంటుంది. అతడు సర్వాంతర్యామి. 
పురుషోత్తముడు. ఈ భూమ్యాకాశాలనూ, స్వర్గాన్నీ కూడా 
అవలీలగా నడుపుతున్నాడు. ఈ సమయంలో అందరినీ తన 
మాయలో ముంచేసి పాండవులను కారణంగా చేసుకుని, 
అధర్మపరులూ, మూఢులూ అయిన నీ పుత్రులను బూడిద 
చెయ్యాలనుకుంటున్నాడు. నేను నిజమే చెప్తున్నాను. ఆయన 
ఒక్కదే కాలుడు, మృత్యువు, సంపూర్ణమైన ఈ చరాచర 
జగత్తుకంతటికీ ప్రభువు. తన మాయతోనే లోకాలను 
మోహంలో పడేస్తున్నాడు. అతడిని శరణువేడిన వారు 
మాత్రమే మోహంలో మునగరు అని శ్రీకృష్ణుని గొప్భుదనాన్న్‌ 
వివరించాడు. అంతా విన్నాక ధృతరాష్టుడు “ఆ శ్రికృష్ణుని 
యొక్క తేజోమయమైన దివ్య వి(గహాన్ని చూడలని” 
ఉందన్నాడు. 

నంజయుడు ధృతరాటుని నందేళం చొవ్చి 
వెళ్ళిపోయినాక శ్రీకృష్ణుడు, యుధిష్టిరుడు శ్రీకృష్ణుడు కౌరవుల 
సభకు వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నారు. యుధిష్టిరుడు 


108 శ్రీమహాభారతం 
శ్రీకృష నితో “ధృతరాటషునికి రాజ్యలోభం చాలా ఉంది. 
అందుక మా రాజ్యం మాకు ఇవ్వకుండానే మాతో సంధి 
చేసుకోవాలనుకుంటాడు. ఆయన ఆజ్ఞ ప్రకారంగా పన్నెండేళ్ళు 
అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశాము. 
అయినా ఆయనకు గాని, ఆయన పుత్రులకు గాని మా రాజ్యం 
మాకు ఇవ్వాలనిపించడం లేదు. మేమూ, కౌరవులమూ 
పరస్పరం సంధి చేసుకుని శాంతియుతంగా సమానంగా 
రాజ్యలక్ష్మిని అనుభవించాలి. దానికి వారు ఒప్పుకోకపోతే 
కౌరవులను చంపి మొత్తం రాజ్యాన్నీ మనమే స్వాధీనం 
చేసుకోవాలి. ఇది చివరకు చెయ్యాల్సిన పని. నేను నీతి కోసమే 
యుద్ధం చేస్తాను. ఎందుకంటే నేను రాజ్యాన్ని విడిచి 
పెట్టదలచుకోలేదు. దాని కోనం సావు దాన భేద 
దండోపాయాలన్నీ ప్రయోగించి మన పని పూర్తి చేసుకోవాలి. 
సంధి జరిగిందా అంతకు మించింది లేదు. ఒకవేళ సంధి 
కుదరలేదూ యుద్దం చెయ్యడం తప్పని సరి. యుద్దం 
చెయ్యకుండా ఉండడం అనుచితమే. ఈ విషయంలో ఏదైనా 
ఉపాయం చెప్పు” అన్నాడు. 

అప్పుడు శ్రీకృష్ణుడు “యుధిషిరా! దుర్యోధనుడు ఎంతటి 
పాపాత్ముడో నాకు తేలుసు. కానీ మనవైపు నుండి అన్ని 
విషయాలూ స్పష్టంగా చెప్తే ఇకపై ఈ లోకంలో ఏ రాజూ 
కూడా మనలను తప్పు పట్టడు. సింహం ఎదురుగా ఇతర 
జంతువుల ఎట్లా నిలవలేవో అట్లాగే నేను కోపిస్తే లోకంలో 
రాజులందరూ ఏకమైనా నన్ను ఎదిరించలేరు. నేనే వెళ్తే పని 
జరగనూ జరగచ్చు. ఒకవేళ జరగలెడవా మనం 
నిందపడకుండా తప్పించుకంటాం” అన్నాడు. కృష్ణుడు చెప్పిన 
మాటను అంగీకరించాడు ధర్మరాజు. 


శ్రీమహాభారతం ——(109 
శ్రీక్ష ప్పుడు “ధర్మరాజా! దుర్యోధనుడు బ్రతికి ఉండగా 
మీకు ఏమి ఇవ్వడు. నాకు మాత్రం శత్రువులతో యుద్దం 
తప్పదనే అనిపిస్తోంది. మీరు యుద్దానికి కావలసిన సామగ్రిని 
సిద్దం చేసుకోండి” అన్నాడు. తరువాత భీమార్జున నకుల 
సహదేవులూ, సాత్యకి శ్రీకృష్ణునితో ముచ్చటించారు. అందరూ 
యుద్దానికే మొగ్గు చూపారు. తరువాత ద్రౌపది శ్రీకృష్ణునితో 
“మండుతున్న అగ్నిలాంటి ఈ ప్రచండమైన కోపాన్ని 
పదమూడేళ్ళుగా గుండెల్లో దాచుకున్నాను. దుశ్శాసనుడి 
చేతులతో లాగబడిన నా కేశాలను గుర్తు పెట్టుకోండి. వీరు 
ఇంకా ధర్మాన్నే చూడాలనుకుంటున్నారు” అంటూ కన్నీరు 
కార్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెతో “కృష్ణా! నువ్వు 
తొందలోనే కౌరవప్రీల ఏడుపులు వింటావు. నీకు ఎవరి మీద 
కోపం ఉందో వాళ్ళ వాళ్ళు వారందరినీ పోగొట్టుకుంటారు. 
వాళ్ళు కూడా యుద్దంలో చచ్చి కుక్కలకు, నక్కలకు ఆహారం 
అవుతారు. నా మాట అసత్యం కాదని నమ్ము” అంటూ ఒట్టు 
వేసి మరీ చెప్పాడు. ధర్మరాజుతో “మీకు, వాళ్ళకీ మేలు 
జరిగే విధంగానే మాట్లాడతాను” అని చెప్పి హస్తినాపురానికి 
బయలుదేరి వెళ్ళాడు. 
హస్తినలో ప్రవేశించిన శ్రీకృష్ణునికి స్వాగతపు ఏర్పాట్లు 
చేశారు. “శ్రీకృష్ణునకు తగిన కానుకలను ఇవ్వమని, విడిదిగా 
నా భవనం, దుర్యోధనుని భవనం అలంకరించు” అని 
ధృతరాషుడు విదురునికి ఆదేశించాడు. విదురుడు 
“మహారాజా! మీకు నేను నిజం చెప్తున్నాను. మీరు శ్రీకృష్ణుని 
ధనం ఇచ్చిగాని, లేదా ఏ ఇతర ప్రయత్నాలతో గాని అర్జునుని 
నుండి ఆయనను వేరు చెయ్యలేరు. మీరు ఇచ్చే నీటిపాత్రని, 
కాళ్ళు కడుక్కునే నీళ్ళని, మీ కుశల ప్రశ్నలను తప్ప మిగిలిన 


110 శ్రీమహాభారతం 
వాటి వంక కన్నెత్తి కూడా చూడడు. అతడికి అతథి 
సత్మారాలంటే చాలా ఇష్టం. పైగా ఆ సత్మారాలకు అతడే 
తగినవాడు కూడా. కనుక ఆయనను గౌరవించండి. ఇప్పుదు 
రెండు పక్షాలవాళ్ళ మేలు కోరుకుని అతడు ఒక్కడు ఏ 
_ వస్తున్నాడో ఆ పనిని ఇప్పటికైనా చెయ్యండి. త 
చెప్పే మాటలకు మీరు అంగీకారం చెప్పండి” అన్నాడు. 
భీష్సుడూ “పాండవులతో సంధి చేసుకోమన్నాడు”. అది విన్న 
om కోపంతో “తాతా! నా శరీరంలో (ప్రాణం 

ఉన్నంత వరకు నేను ఈ రాజ్యలక్ష్మిని పాండవులతో కలిసి 
పంచుకోవడానికి ఇష్టపడను. పాండవుల పక్షపాతి అయిన 
శ్రీకృష్ణుని పట్టి బంధించాలని నిర్ణయించాను. దాంతో 
పాండవులు కూడా నా వశమైపోతారు. ఎవరికీ ఏ విధమైన 
హానీ జరగకూడదు. ఈ వార్త ఎవరికీ చెప్పనని నాకు మాట 
ఇవ్వండి” అని భీష్మునితో అన్నాడు. 

దుర్యోధనుని భయంకరవ్లాన ఆలోచన విన్న 
ధృతరాష్టాదులు కంగారుతో కలత చెందారు. శ్రీకృష్ణుడు 
మన దగ్గరికి దూతగా వస్తున్నాడు. పైగా అతడు మనకు 
తతతక స్నేహితుడూ కూడా. అతడు కౌరవులకేమీ 
అపకారమూ చెయ్యలేదు. అతడు బంధింపదగినవాడు కాదు” 
అని నచ్చ చెప్పారు. భీష్ముడు కోపంగా ధృతరాష్టుని, అతని 
పుత్రుని నిందించి సభలో నుండి వెళ్ళిపోయాడు. 

భీష్మ ద్రోణకృపులు, ధృతరాష్ట్ర పుత్రులు ఆర్భాటాలతో 
శ్రీకృష్ణునికి స్వాగతం పలకడానికి వచ్చారు. దుర్యోధనుడి 
ఆజ్ఞ వేరకు అందరూ శ్రీకృష్ణుని చూడడానికి 
ఉద్యుక్తులయ్యారు. నగరవాసులంతా, ప్రజలంతా రాజ 


శ్రీమహాభారతం —— 111 
మార్గంలో వస్తున్న శ్రీకృష్ణుని చూసి, నేలమీదకు వంగిపోయి, 


శిరస్సులు వంచి మరీ నమస్కరించి, స్తోత్రం చేస్తున్నారు. 

శ్రీకృష్ణుడు నేరుగా ధృతరాషుని రాజభవనానికి 
చేరుకున్నాడు. శ్రీకృ పడు ధృతరాష్ష్రుని వద్దకు వచ్చాడు. 
కురుపతి యుదుపతికి లెచి నిలబడి నమస్కరించాడు. మిగిలిన 
వృద్దులూ, పెద్దలూ అందరూ లేచి నిలబడ్డారు. ధృతరాహ్ష్రుని 
ఆజ్ఞతో శ్రీకృష్ణుడు తనకై ఏర్పాటు చేసిన సింహాసనంపై 
కూర్చున్నాడు. విదురుడు 'పాండవుల క్షే కేమం అడిగాడు. మేనత్త 
కుంతి వద్దకు వెళ్ళీ ఆమెకు నమస్కరించాడు శ్రీకృష్ణుడు. 
ఆమె కుమారులను తలుచుకుని మిక్కిలి దుఃఖీంచింది. 
శ్రీకృష్ణుడు కుంతితో “పాండవులు” నిద్ర - క్రోధం - హర్షం 
- ఆకలి - దప్పిక - శీతం - ఉష్టం.. వీటన్నింటినీ 
జయించారు. వీరోచితమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. 
ఖార్యా సమేతులై నీ పుత్రులందరూ నిన్ను కుశలము 
అడుగుతున్నారు. సీకు నమస్మారాలు చెప్పమన్నారు. నువ్వు 
త్వరలోనే పాండవులను స్వస్థులుగాను, తీరిన కోరిక 
గలవారిగానూ చూడగలుగుతావు. వారి శత్రువులందరూ 
మరణిస్తారు. వారు లోకానికంతటికీ అధిపతులై రాజ్య 
సంపదతో సుశోభితులై విరాజిల్లుతారు” అని అభయం ఇ౦0చ్చి, 
ధైర్యం చెప్పాడు. 

కుంతికి నమస్కరించి శ్రీ శ్రెకృష్ణుడు దుర్యోధనుని భవనానికి 
వెళ్ళాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని భోజనం చెయ్యమని 
అడిగాడు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించలేదు. 
దుర్యోధనుడు ముందు మృదువుగా మొదలు పెట్టి, రాను రాను 
కవటంగా మాట్లాడుతూ “తాను ఇచ్చే ఆతిధ్యాన్ని 


112 ్రీమహాభారతం 
తిరస్మరించడంలోని ఆంతర్యం ఏమిటో చెప్పమని” అడిగాడు 
శ్రీకృష్ణుని. అప్పుడు శ్రీకృష్ణుడు మేఘం లాంటి గంభీరమైన 
స్వరంతో “రాజా! దూతగా వచ్చినవాడు తాను వచ్చిన పని 
పూర్తి అయిన తరువాతనే భోజనాదులను స్వీకరిస్తాడు. కనుక 
ఈ నియమాన్ని అనుసరించి, నేను వచ్చిన పని పూర్తి చేసినాక 
నువ్వు కూడా నన్ను నా మంత్రులను సత్మరించవచ్చు. నేను 
కామం - క్రోధం - ద్వేషం -ా స్వార్ధం - కపటం - లోభమనే 
వీటికి లొంగిపోయి ధర్మాన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టను. 
పాండవులు నీ సోదరులు. వారు ధర్మాన్ని విడువరు. సద్దుణ 
సంపన్నులు. వాళ్ళని ద్వేషించడం తగని పని. వారిని 
ద్వేషించేవాడు నన్నూ ద్వేషిస్తాడు. వాళ్ళకు అనుకూలుడైతే 
నాకూ అనుకూలుడే. భోజనం అనేది (పేమ ఉన్నప్పుడో, 
అత్యవసరమైప్పుడో చేస్తాను. నీకు నా మీద ప్రేమా లేదు. 
నాకు అంత అత్యవసర స్థితీ లేదు. నీ అన్నమంతా దుష్టులకు 
సంబంధించినది. కనుక ఇది తినదగినది కాదు. కామ 
కోధాదులకు బానిస అయినవాడు, మూర్షత్వంతో 
గుణవంతులతో విరోధం పెట్టుకుని ద్వేషించే వాడిని 
అధముడు అంటారు. విదురుడి అన్నం మాత్రమే తినదగినదని 
నా అభిప్రాయం” చెప్పి విదురుని ఇంటికి వెళ్ళాడు. 
అక్కడ విదురుడు ప్రేమతోనూ, భక్తితోనూ చేసిన 
పూజను అందుకున్నాడు. విదురుడు సమర్పించిన ఉత్తమమైన 
అన్నపానీయాలతో ముందుగా మ తృప్తి పరిచి, 
తరువాత తన వెంట వచ్చిన వారితొ కలిసి కూర్చుని తానూ 
భోజనం చేశాడు. తరువాత విదురుడు దుర్యోధనాదులు చేసిన 
ప్రతిజ్ఞ వారి దురాలోచనలను అన్నీ కృష్ణునితో వివరంగా 
చెప్పాడు. శ్రీకృష్ణుడు అంతా విని “విదురా! దుర్యోధనుని 


శ్రీమహాభారతం —— M113 
ఆలోచన, దుష్టత్వం, పాండవుల పట్ల వైరం అన్నీ తెలిసే 
ఇక్కడికి వచ్చాను. నను చెప్పే మాటలు వాళ్ళు విని 
తీరాల్సిందే. తప్పక అంగీకరించాల్సిందే. నేను నిషృపటంతో 
ఇద్దరికీ మేలు జరగాలనే చూస్తున్నాను. దుర్యోధనుడు నన్ను 
సందేహించినా నా మనస్సు (ప్రశాంతంగానే ఉంటుంది. నేను 
చేయవలసిన పనిని చేసి బుణవిముక్తుని అవుతాను. 
“శ్రీకృష్ణుడు ఇద్దరికీ సంధి చేయించగలవాడే. కానీ 
క్రోధావేశాలకులోనై కౌరవపాండవులకు సంధిచేసే ప్రయత్నం 
కూడా చెయ్యలేదు” అని మూఢులు, అధర్మపరులు ఇంకా 
ఎవరూ కూడా నన్ను అనకుండా ఉండడం కోసమే సంధి 
చేద్దామని వచ్చాను. నేను చెప్పే ధర్మబద్దమైన, హితకరమైన 
మాటలు విని పట్టించుకోకపోతే దుర్యోధనుడు తాను చేసిన 
తప్పుకు తగిన ఫలితాన్ని తప్పక అనుభవిస్తాడు” అని తన 
మనసులోని మాటను చెప్పాడు. 

మరునాడు ఉదయాన స్నాన, జప, అగ్నిహోత్రాది 
కార్యాలను పూర్తి చేసుకుని, విదుర సాత్యకులతో పాటు 
కురుసభలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణభగవానుడు. ఆ సభలోనే 
అంతరిక్షంలో నారదాది బుషులు నిలబడ్డారు జరిగేది 
చూడడానికి. అది చూసిన శ్రీకృష్ణుడు విషయం భీష్ముడితో 
చెవ్చి, వాళ్ళందరికీ ఆననాదులనిచ్చి గౌరవంగా 
ఆహ్వానించమని చెప్పాడు. భీష్ముడు హదు చెప్పినట్లు 
నారదాది మహర్షులను ఆసనాలలొ కూర్చొబెట్టి ఆర్హ్యాదులను 
సమర్పింపచేశాడు. అందరూ కూర్చున్నారు. అందరి 
మనసులూ శ్రీకృష్ణుని మీదనే లగ్నమై ఉన్నాయి. ఆ కారణంగా 
ఎవరికీ నోటి వెంట మాట రాలేదు. 


114 ల్రీమహాభారతం 
శ్రీకృష్ణుడు ధృతరాషుడి వంక చూస్తూ “రాజా! నేను 
కౌరవపాండవులకు సంధి చెయాలనే ఇక్కడికి వచ్చాను. ఇతర 
వంశపు రాజులకంటే కురువంశపు రాజులకు కృప, దయ, 
కరుణ, మృదుత్వం, సరళత, క్షమ, సత్యం ఇవి ఎక్కువగా 
ఉంటాయి. పైగా కురువంశం శ్రేష్టమైనది. ఈ రకమైన 
గుణాలతో గౌరవస్తానాన్ని పొందిన ఈ వంశంలో మీ 
కారణంగా ఏదైనా అనుచితమైన సంగతి జరగడం మంచిది 
కాదు. కౌరవులతో బయటకు గాని, లోపల గాని ఏ 
వ్యవహారంలోనైనా జరగకూడని విధంగా జరుగుతుంటే దాన్ని 
నివారించవలసినది మీరే. మీ కుమారులు ధర్మార్ధాల పట్ల 
విముఖులై క్రూరులై ప్రవర్తిస్తున్నారు. ప్రధానమైన తన 
సోదరులతోనే ఈ దుర్యోధనుడు మూర్గ్శుడిలాగా 
ప్రవర్తిస్తున్నాడు. ఇతడి మనసు మీద లోభమనే భూతం సవారీ 
చేస్తోంది. ఇవన్నీ మీకు తెలిసినవే. భయంకరమైన ఆ ఆపద 
ఇప్పుడు కౌరవుల మీదకే వస్తోంది. వచ్చింది. దీనిని చూసీ 
చూడనట్లుగా ఊరుకుంటే ఈ భూతం సమస్త భూమండలాన్నీ 
విధ్వంసం చేస్తుంది. మీరు మీ వంశాన్ని రక్షించుకోవాలంటే 
ఇప్పటికైనా ఈ భూతాన్ని తరిమెయ్యాల్సిందే. నా ఆలోచన 
ప్రకారంగా రెండు పక్షాల వారికీ సంధి కుదరడం పెద్ద 
కషమేమీ కాదు. ఇటువంటి పరిస్థితిలో సంధి కుదర్చడం 
అనెది మీకూ, నాకూ మాత్రమే సాధ్యమవుతుంది. వాళ్లని 
మీరు ఆజ్ఞాపించాలి. వాళ్ళు మీ ఆజ్ఞను పాటించాలి. అప్పుడే 
వాళ్ళకి గొప్పమేలు జరుగుతుంది. మీరు పాండవులతో కలసి, 
వారి రక్షణలో ఉండి ధర్మార్ధాలను ఆచరించండి. మీరు ఎంత 
ప్రయత్నించినా వారిని మించిన రక్షకులు మీకు మరెక్కడా 
మరెవరూ ఉండరు. కౌరవ పాండవులు కలవడం వలన 


శ్రీమహాభారతం —— M115 
మీరు సమస్త లోకాల మీద ఆధిపత్యాన్ని పొందగలుగుతారు. 
అప్పుడు శత్రువులు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. పాండవులను 
ఆదరిస్తే మునుపటి లాగానే ఈ భూమినంతటినీ మీరు 
ఆనందంగా అనుభవించగలుగుతారు. మహారాజా! నాకు 
యుద్దం చేయడంలో గొప్ప విధ్వంనవే. ఉన్నట్లు 
కనపడుతోంది. రెండ పక్షాల వాళ్ళనూ నాశనం చెయ్యడంలో 
మీకు ఏం ధర్మం కనిపిస్తోంది? కనుక ఈ లోకాన్ని రక్షించండి. 
మీ (ప్రజలు నాశనం కాకుండా చూసుకోండి. మీరు 
నత్త్వగుణాన్ని ఆశ్రయిస్తే అందరూ చక్కగా రక్షింప 
బడతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. 

పాండవులు మీకు నమస్మారాలు చెప్పమన్నారు. మీ 
అందరి కుశలం అడిగారు. “మీ ఆజ్ఞ (ప్రకారంగా మేం 
పన్నెండేళ్ళ పాటు అరణ్యవాసం చేశాం. ఒక సంవత్సరం 
అజ్ఞాతంగా కాలం గడిపాం. తిరిగి వచ్చినాక మళ్ళీ మాపై 
పూర్వంలాగా పితృడేమనూ, వాత్సల్యన్నీ చూపిస్తారనే 
దృఢమైన నిశ్చయంతోనే ఉన్నాం. కనుక మీరూ ఆ విధంగానే 
వేవర్తించండి. ఇప్పుడు మా రాజ్యభాగం మాకు 
లభించాల్సిందే. ధర్మార్లాల స్వరూపం తెలిసిన మీరు మమ ల్ని 
రక్షించాలి. సత్యం అసత్యం చేత, ధర్మ అధర్మం చెత 
నశించిపోతే వాళ్ళు కూడా నశిస్తారు? అని పాండవులు 
తెలిపారు అని శ్రీకృష డు చెప్పాడు. కణ్వుడు, శ్రీకృష్ణుడు, 
చివరగా ధృతరాష్రుడు, భీష్మాదులు ఎందరో ఎన్ని విధాలుగానో 
దుర్యోధనుడికి నచ్చ చెప్పారు. ఆ తర్వాత శ్రీకృష్ణ దుర్యోధనుల 
మధ్య కొంత సంవాదం జరిగింది. గాంధారి సభలోనికి 
శ్రీకృష్ణుని ఆజ్ఞ (ప్రకారంగా వచ్చింది. ఆమె కూడా 
కుమారునితో “సంధి చేసుకుంటే నీకూ, నీ పిల్లలకూ క్షేమం. 


116--ాాాాాలాలాాాాా శ్రీమహాభారతం 
నీ హితైషులందరికీ కూడా నువ్వు మేలు చేసినవాడివి 
అవుతావు. కేవలం జితేంద్రియుడైన వాడే రాజ్యాన్ని రక్షించ 
గలుగుతాడు. భీష్మాచార్యులు చెప్పినట్లుగా శ్రీకృష్ణార్దునులను 
ఎవ్వరూ గెలవలేరు. కనుక నువ్వు శ్రీకృష ని శరణువేడు. 
ఆయన సంతోషిస్తే రెండు పక్షాల వారికి మేలు తప్పక 
జరుగుతుంది. యుద్దం వలన శుభాలు కలుగవు. దానిలో 
ధర్మార్లాలూ లేవు. నువ్వు రాజ్యాన్ని అనుభవించాలనుకుంటే 
కనీసం న్యాయంగా వారికి చెందవలసిన భాగాన్ని వారికి 
ఇవ్వు. పదమూడేళ్ళు రాజ్యం నుండి వెళ్ళ గొట్టడమూ నువ్వు 
చేసిన తప్పే. ఆ తప్పును ఇప్పుడు సంధి చేసుకుని సరిదిద్దుకో. 
నువ్వుగాని, నీ అనుచరులు గాని పాండవుల భాగాన్ని 
అపహరించలేరు. యుద్దంలో గెలుపు నీదే అనుకోకు, 
ఆత్మజ్ఞులైన ఈ భీష్మ కృప ద్రోణాది మహారథులు నీవైపే 
ఉన్నారు గదా! యుద్దం ఈ వైపు నుండే చేస్తారుగా అనుకోకు. 
అదికూడా జరుగదు. వారికి మీరిద్దరూ సమానులే. వాళ్ళు 
అన్నింటి కంటే ధర్మానికే ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాజ్యం 
ఉప్పు తిన్నందుకుగాను కృతజ్ఞతగా ఉండి ప్రాణాలు వదిలేస్తారే 
తప్ప యుధిష్టిరుని వైపు చెడుగానో, వంకరగానో చూడరు. 
నాయనా! ఈ లోభంతో ఎవరికీ సంపద లభించలేదు. కనుక 
నువ్వు లోభాన్ని వదిలిపెట్టి పాండవులతో సంధి చేసుకుని, 
రాజ్యానికీ, (ప్రజలకూ మేలు కలిగించు” అని చెప్పింది. 
దురోఃధనుడు తల్లి చెప్పిన నీతి వాక్యాలను ఏమీ 
పట్టించుకోలేదు. దుష్టచతుష్టమయమైన కర్ణ శకుని దుర్యోధన 
దుశ్శాసనులు “శ్రీకృష్ణుడు ఈ పెద్దలతో కలిసి మనలనే 
బంధిసాడేమో అనిపిన్తోంది. కనుక మనమే ముందుగా 
శ్రీకృష్ణుడినే బలవంతంగా బంధిద్దాం. దానితో పాండవుల 


శ్రీమహాభారతం —— M117 
యుద్లోత్సాహం కాస్తా నీరు కారిపోతుంది. వారు ఏమీ 
చెయ్యలేకపోతారు” అని ఆలోచించారు. 

సాత్యకి దుర్యోధనాదుల చెడు ఆలోచన గురించి 
శ్రీకృష్ణుడికి చెప్పాడు. తరువాత అదే విషయాన్ని ధృతరాష్ట 
విదురులతోనూ చెప్పాడు. “శ్రీకృష్ణుని బంధించడం అం 
మండుతున్న నిప్పును వస్త్రంలో మూటకట్టినట్టే అవుతుందని 
వీరికి తెలియడం లేదు” అన్నాడు సాత్యకి. 

సాత్యకి మాటలు విన్న విదురుడు ధృతరాష్రునితో “ళ్ళ 
కుమారులందరికీ చావు మూడిందని తెలుసుకో. అందుకే 
వాళ్ళు అపకీర్తికరమైన, చెయ్యకూడని పనిని చెయ్యాలను 
కుంటున్నారు. శ్రీకృష్ణుడినే అవమానిస్తూ బంధించాలని 
పన్నాగం పన్నారు. మిడుతల దండు మంట దగ్గరకు వెళ్ళీ 
వెళ్ళకుండానే ఎట్లా నశించిపోతాయో అట్లాగే వాళ్ళు శ్రీకృష్ణుడి 
దగ్గరకు వెళ్ళగానే వీళ్ళు మసైపోతారని వీరికి తెలియడం 
లేదు” అన్నాడు. 

తరువాత శ్రీకృష్ణుడు ధృతరాష్రునితో “రాజా! కోపంలో 
మునిగిపోయిన వీళ్ళు నన్నే కట్టెయ్యాలని సాహసం చేస్తన్నారు. 
అతడు అనుకున్న పని చెయ్యడానికి నేను అనుమతిస్తున్నాను. 
ఆ పని చేసి చూడమను” అన్నాడు. ధృతరాషుడు, విదురుడు 
దుర్యోధనుని నశించిపోతావంటూ మందలించారు. 

విదురుడు చెప్పడం పూర్తికాగానే “నువ్వు అజ్ఞానంతో 
నేను ఒక్కడినే అనుకుని, కట్టిపడెయచ్చని అనుకుంటు 
న్నావేమో! జాగ్రత్త. సమస్త పాండవులు, వృష్టి, అంధక 
వంశస్థులు, యాదవులు కూడా ఇక్కడ ఉన్నారు. వారే కాదు 
ఆదిత్యులు, రుద్రులు, వసువులు, మహర్షి సమూహమంతా 


118 శ్రీమహాభారతం 
కూడా ఇక్కడే ఉన్నారు” అంటూనే శత్రు సంహారకుడైన 
శ్రీకృష్ణుడు అట్టహాసం చేశాడు. 

వెంటనే అతడి శరీరమంతా ఒక్కసారిగా తళుక్కున 
మెరిసింది. ఆ మెరుపులో బొటనవేలంత ప్రమాణంలో 
క్రమంగా దేవతలంతా కనపడుతున్నారు. శ్రీకృష్ణుడు నుదుటి 
యందు బ్రహ్మదేవుడు, వక్షస్థలంలో రుద్రుడు, భుజాలలో 
లోకపాలకులు, నోటిలో అగ్నిదేవుడు ఉన్నారు. ఆదిత్యులు, 
సాధ్యులు, వసువులు, అశ్వినీకుమారులు, ఇంద్రుడితో పాటు 
మరుద్దణాలు, విశేదేవులు, యక్షులు, గంధర్వులు - వీళ్ళంతా 
ఆయన అ భాగంగా అనిపిస్తున్నారు. అతడి రెండు 
భుజాలలో కుడివైపు అర్జునుడు, ఎడమవైపు బలరాముడు 
ఉన్నారు. భీమయుధిష్టిర నకుల సహదేవులు అతడి వెనుక 
భాగంలోను, ముందు భాగంలో అంధక వృష్టివంశస్టులు, 
శస్రాస్రధారులైన యాదవులు కనిపించారు. ఆ సమయంలో 
శ్రీకృష్ణుడికి చాలా చేతులు కనిపించాయి. వాటిలో శంఖం, 
చక్రం, గద, శక్తి శార్‌జ్ఞమనే ధనస్సు, నాగలి, నందకమనే 
ఖడ్గం ఉన్నాయి. ఆయన కళ్ళు, ముకులు, చెవులలో నుండి 
భయంకరమైన గొప్ప అగ్నిజ్వాలలు, మరంధ్రాలలో నుండి 
సూర్యకిరణాల వంటి కిరణాలు బయటకు వస్తున్నాయి. 

శ్రీకృష్ణుని ఈ భయంకరమైన రూపం చూని 
రాజులందరూ భయంతో కళ్ళు మూసుకున్నారు. కేవలం ఆ 
రూపాన్ని బుషులు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, 
సంజయుడు మాత్రమె చూడగలిగారు. వారికి శ్రీకృష్ణుడు 
దివ్యదృష్టిని ఇచ్చాడు. భగవంతుని యొక్క ఈ అద్భుతమైన 
పని చూసి ఆకాశంలో దేవదుందుభులు (మోగాయి. ఆకాశం 
నుండి పూలవాన కురిసింది. 


శ్రీమహాభారతం —— M119 

అప్పుడు ధృతరాష్ట్రుడు “సమస్త లోకాలకూ కర్తవైన 
నువ్వు నా మీద దయ ఉంచి దివ్యమైన కన్నులను 
అనుగ్రహించు. నేను కేవలం నిన్ను మాత్రమే చూడాలను 
కుంటున్నాను. మరేదీ చూడాలన్న కొరిక నాకు లేదు” అని 
శ్రీకృష్ణుని ప్రార్థించాడు. అపుడు కృష్ణానుగ్రహంతో 
ధృతరాష్రుడికి అదృశ్య రూపంలొ రెండు కళ్ళూ వచ్చాయి. 
అది చూసి రాజులు బుషులు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణుని స్తోత్రం 
చేశారు. ఆ సమయంలో భూమి కంపించింది. సముద్రం 
అల్లకల్లోలమైంది. రాజులంతా భయంతో బిగుసుకుపోయారు. 
తరువాత శ్రీకృష్ణుడు తన దివ్యమైన, అద్భుతమైన, 
చిత్రవిచిత్రమైన మాయను ఉపసంహరించాడు. తరువాత 
సాత్యకి కృతవర్మలను కూడా తీసుకుని సభా భవనం నుండి 
వెళ్ళిపోయాడు. దారుకుడు సిద్దం చేసిన రథం ఎక్కుతున్నాడు. 

ఇంతలో ధృతరాష్రుడు “జనార్దనా! నా పుత్రుల తీరు 
చూశావు గదా! నా బలం వారి మీద ఎంత పని చేస్తోందో 
కూడా నువ్వు ప్రత్యక్షంగా చూశావు. కౌరవపాండవుల మధ్య 
సంధి జరగాలనే కోరుకున్నాను. నా వంతు ప్రయత్నమూ 
చేశాను. కానీ ఇప్పుడు నా స్థితి చూసి నువ్వు నన్ను 
సందేహించక్కల్లేదు” అని అన్నాదు. 

అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాషునితో భీష్మ, ద్రోణ, విదుర, 
కృపాచార్యులతోను “ఇప్పుడు కౌరవసభలొ జరిగిందంతా 
మీరు ప్రత్యక్షంగా చూశారు. మందబుద్ది అయిన దుర్యోధనుడు 
దులపరించుకుని వెళ్ళిపోవడం మీ ఎదురుగానే జరిగింది. 
ధృతరాష్ట్రుడు కూడా ఈ విషయంలో తాను సమర్షుడను 
కానంటున్నాడు. ఇక నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుని 
యుధిష్టిరుని వద్దకు వెళ్తానని” చెప్పాడు. 


120 శ్రీమహాభారతం 

శ్రీకృష్ణభగవానుడు అత్త కుంతి దగ్గరకు వెళ్ళి ఆమెకు 
పాదాభివందనం చేశాడు. “అత్తా! నేను, బుషులు, పెద్దలు 
అందరం దుర్యోధనునికి నచ్చ చెప్పాం. కానీ అతడు మా 
మాటలేవీ పట్టించుకోలేదు. వాళ్ళందరి తలల మీద మృత్యువు 
తిరుగుతోంది. నేను ఇప్పుడు త్వరగా పాండవుల దగ్గరకు 
వెళ్ళాలి. నీ కొడుకులకు ఏమి చెప్పమంటావో చెప్పి నాకు 
సెలవు ఇప్పించు” అన్నాడు. 

కుంతి కృష్ణునితో “యుధిష్టిరా! భూమిని ఏలడం నీ 
ధర్మం. ఆ ధర్మానికి జరగబోయే పెద్ద నష్టాన్ని స్రీ 
భుజబలంతోనే పోగొట్టుకోవాలి. నీ భుజబలంతోనే 
సంపాదించుకోవాలి. కనుక నువ్వు క్షత్రియ ధర్మం పాటించి 
యుద్దం చెయ్యి” అన్నానని చెప్పు అన్నది. 

ఇంకా పుత్రుని ధైర్యం చెప్పి యుద్దోన్ముఖుని చేసి 
రాజ్యరక్షణ చేయించిన తల్లి విధుల గురించి చెప్పమని 
కృష్ణునితో అన్నది. తన పుత్రులు ఎంతటి బలవంతులో, 
వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ పరాక్రమం గురించి అశరీరవాణి 
చెప్పన మాటలు చెప్పి మిమ్మల్ని యుద్ధం చెయ్యమంటోంది 
అని ప్రోత్సహించమని చెప్పింది. 

తరంవాత శ్రీకృష్ణుడు రవాన్యంగా కర్శుడిని 
కలుసుకున్నాడు. “కర్ణా! నవ్వు రాధా తనయుడవు కావు. 
కుంతీ కుమారుడివి. పాండవులతో విరోధం పెట్టుకుని నువ్వు 
చాలా ఆపదలు పడాల్సి వస్తుంది. నువ్వు పాండవుల వైపుకు 
వస్తే పాండవులు, ద్రౌపది కూడా నీకు నమస్కరిస్తారు. నువ్వు 
కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడవై రాజ్యం ఏలవచ్చు. 
యుధిష్టిరుడు యువరాజుగా ఉంటాడు. కనుక నువ్వ ని 


శ్రీమహాభారతం ——121 
సోదరులతో కలిసి, నీ రాజ్యాన్ని నువ్వు అనుభవిస్తూ, 
యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ సుఖంగా జీవించు” అన్నాడు. 

అంతా విన్న కర్పుడు “కేశవా! స్నేహంతోనూ, 
సహృదయంతోనూ నా మెలు కోరి నువ్వు చెప్పినదంతా 
బాగానే ఉండి. ఈ సంగతులన్నీ నాకు తెలుసు. కుంతి 
సూర్యదేవుని అనుగ్రహంతో కన్యగానే నన్ను కని, ఆయన 
మాట మీదనే నన్ను వదిలేసింది. అతిరథుడు నన్ను తెచ్చి, 
భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు. ఆమె అప్పుడు నా 
మలమూత్రాలు తీసింది. నా మీద ప్రేమతో ఆమెకు పాలు 
పడినాయి. కనుక ధర్మశాస్త్రం తెలుసిన నా వంటి వాడు 
ఎవడైనా అలా అప్పటినుండి పెంచి పోషించిన తల్లిని, 
కొడుకుగా భావించి పెంచి పెద్దచేనిన తం[(డిని 
వదలిపెడతాడా? నాకు ఎందరో స్త్రీలు భార్యలయ్యారు. 
పుత్రులు, పౌత్రులు ఉన్నారు. రాజ్యం కోసం, ప్రాణం మీద 
ఆశతోనో నేను నా వారందరినీ వదిలిపెట్టి రాలేను. పైగా 
నవే నమ్ముకుని యుద్దానికి సిద్దపడుతున్నాడు నా మిత్రుడైన 
దుర్యోధనుని మృత్యువు, బంధం, భయం, లోభం ఈ ఏ 
కారణాల చేత కూడా నేను మోసం చెయ్యలేను. పైగా 
పెట్టుకున్న నియమం ప్రకారం అర్జునునితో యుద్దం 
చెయ్యాల్సిందే. లేకపోతే నాకు, అర్జునున్‌కీ కూడా అపకీర్తే 
కలుగుతుంది. పైగా నేను కుంతీదేవి ప్రథమపుత్రుడినని తెలిస్తే 
రాజ్యాన్ని పీకరించడు. ఒకవేళ అంత రాజ్యం నాకు 
లభించినా నెను దానిని దుర్యోధనుడికే ఇచ్చేస్తాను. కానీ 
కృష్ణుడి నేత త్వంలో అర్జునుని పరాక్రమంతో ధర్మాత్ముడైన 
యుధిష్టిరుడ ఎల్లప్పుడూ రాజ్యాన్ని పాలించాలన్నదే నా రిక. 
నెను దుర్యోధనుని సంతోషపెట్టడం కోసమే పాండవులతో 


122 శ్రీమహాభారతం 
కఠినంగా, పరుషంగా మాట్లాడాను. దానికి నేను ఎంతగానో 
పశ్చాత్తాపపడుతున్నాను. ముత ఎప్పుడు దుర్యోధనుని 
చంపుతాడో అప్పుడే ఈ రణయజ్ఞం పూర్తి అవుతుంది. కేశవా! 
కురుక్షేత్రం మూడు లోకాల్లోకి పవిత్రమైనది. సమస్త 
వైభవోపేతమైన ఈ క్షత్రియ సమాజం అక్కడ శస్తాగ్నికి స్వాహా 
అవుతుంది. ఈ సందర్భంగా క్షత్రియులందరికీ స్వర్గమును 
అనుగ్రహించు. యుదంలో విజయం సాధించడమో, వీర 
మరణం పొండదమో క్షతియుడికి గొప్ప ధనం. కనుక నువ్వు 
ఈ ఆలోచనలను రహస్యంగానే ఉంచుతూ నాతో యుద్దానికి 
అర్జునుని తీసుకు వద్దువు గాని” అన్నాడు. 

క్షమ “కర్తా! రాజ్యా లాభాన్ని కూడా నువ్వు 
ఒప్పుకోవడం లేదు. నేను ఇచ్చే భూమిని ఏలాలనుకోవడం 
లేదు. జయం మాత్రం పాండవులదే సుమా! నువ్వు వెళ్ళు. 
ఏడురోజుల తరువాత వచ్చే అమావాస్య చాలా మంచిరోజు. 
ఆ రోజే యుద్దం మొదలు పెట్టాలి అని షు ద్రోణ, కృపులకు 
తెలియచెయ్యి. దుర్యోధనుని వక్షంలోని వారంతా 
ఆయుధాలతో మరణించి ఉత్తమగతిని పొందుతారు” 
అన్నాడు. 

కర్ణుడు “కృష్ణా! అన్నీ తెలిసీ నన్ను ఎందకు మోహంలో 
వడెయ్యాలని (వ్రయంత్నిన్తున్నావు? ఇప్పుడ చాలా 
భయంకరమైన కలలు, శకునాలు, ఉత్పాతాలు కూడా 
కనిపిస్తున్నాయి. అవి అన్నీ దుర్యోధనుని ఓటమిని, 
యుధిష్టిరుని విజయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. పాండవుల 
వైపు వాహనాలు కూడా ప్రశాంతంగా, (ప్రసన్నంగా 
కనిపిస్తున్నాయి. మృగాలు వాళ్ళ వాహనాలకు కుడివైపుగా 


శ్రీమహాభారతం ——123 
తిరగడం వాళ్ళ విజయానికి లక్షణం. కౌరవులకు ఎడమవైపుకు 
తిరగడం వారి అపజయానికి సూచన” అన్నాడు. 

శ్రీకృష్ణుడు “కర్ణా! నిజంగా ఈ భూమి వినాశనానికి 
దగ్గరయ్యింది. అందకే నా మాటలు నీ హృదయానికి 
అంటలేదు. వినాశనం దాపురించేటప్పుడు అన్యాయం కూడా 
న్యాయంగానే కనపడుతుంది” అన్నాడు. కర్ణుడు “శ్రీకృ ! 
ఈ మహా యుద్దంలో మరణించకపోతే మిమ్మల్ని మళ్ళి 
కలుసుకుంటాను. లేదా స్వర్గంలోనే మళ్ళీ కలుసుకుంటాను. 
ఇకపై యుద్దంలోనే కలుసుకోవడం” అని శ్రీకృష్ణుని గట్టిగా 
కౌగిలించుకుని ఆయన దగ్గర సెలవు తీసుకుని తన బంగారు 
రథంపై హస్తినకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు పాండవుల దగ్గరకు 
వెళ్ళాడు. 

విదురుడు కుంతి దగ్గరకు వెళ్ళి “దేవీ! నా మనస్సు 
ఎప్పుడూ యుద్దానికి వ్యతిరేకమే. శ్రీకృష్ణుడూ సంధి కోసం 
ప్రయత్నించి విఫలుడయ్యాడు. పాండవులను యుధ్ధ 
సన్నధ్దులను చేస్తాడు. దుర్యోధనాది వీరులంతా మరణిస్తారు. 
కౌరవుల అన్యాయం వల్ల ఇతర రాజులూ మరణిస్తారు. అది 
తలుచుకుంటేనె నాకు రాత్రీ, పగలూ కూడా నిద్ర పట్టడం 
లేదు” అన్నాడు. 

విదురుడి మాటలకు కుంతి కదిలిపోయింది. “ఛీ! ఈ 
పాడు సంపద కోసమేగా ఇంతమంది బంధువులను 
సంహరించడం. ఈ యుద్దంలో మాకు కావలసిన వాళ్ళూ 
ప్రాణాలను పోగొట్టుకుంటారు. భీష్మ, ద్రోణ, కర్టులూ 
దుర్యోధనునివైపే ఉన్నారు. ద్రోణ భీష్మలు పాండవులతో 
మనసు పెట్టి యుద్ధం చెయ్యరు. కానీ కర్షుదే వంకర దృష్టి 
కలవాడు. అజ్ఞానంతో వాడు దుర్యోధనుడినే అనుసరిస్తూ 


124 శ్రీమహాభారతం 
పాండవులను ద్వేషిస్తున్నాడు. ఇంత గొప్ప అనరానికీ 
మూలకారణం అతడే. కనుక అతడి మనసు పాండవులపైకి 
తిరిగేట్లు చేస్తాను. అతనికి అతని పుట్టుకను వివరిస్తాను” 
అనకుంది మనసులో. 

వెంటనే గంగాతీరంలో ఉన్న కర్షుడి దగ్గరకు వెళ్ళింది 
కుంతి. జపం పూర్తి చేసుకుని వెనక్కి తిరిగిన కర్ణుడికి కుంతి 
కనపడింది. వెంటనే ఆమెకు నమస్మరించి తన తల్లిదం[డ్రుల 
పేర్లు చెప్పుకుని, మీరు ఏపనిపై ఇక్కడకు వచ్చారు? మీకు 
నేను ఏ విధమైన సహాయం చెయ్యగలను? చెప్పండి” అని 
అడిగాడు. 

అప్పుడు కుంతి “కర్ణా! నువ్వు రాధా తనయుడివి కాదు. 
కుంతి యొక్క ముద్దుల “పుత్రుడివి. నువ్వు నాకు కన్యగా 
ఉన్నప్పుడే సూర్యుని అనుగ్రహంతో పుట్టిన పెద్ద కొడుకువి. 
తల్లిదండ్రులను తృప్తిపరచడమే ధర్మానికి గొప్ప ఫ సంర మొదట 
అర్జునుడు సంపాదించిన ము. లోభంతో కౌరవులు 

అపహరించారు. నువ్వు పాండవులతో సే స్నెహ భావంతో, సోదర 

mee ఉంటే ఆ పాపాత్ములు నీకు తలవంచుతారు. 
బలరామ కృష్ణుల జంటలాగే కర్ణార్లునులు కూడా జంటగా 
ఉంటే ఈ లోకంలో మీకు అసాధ్యమే ఉండదు. నువ్వు సకల 
సద్దుణవంతుడవు. అన్నదమ్ములలో పెద్దవాడవు. కుంతి యొక్క 
వీరపుత్రుడవు” అన్నది. 

అంతలోనే సూర్యమండలం నుండి వాత్సల్యపూర్వకంగా 
“కర్తా! కుంతి చెప్పినదంతా నీజమె. నీ తల్లి మాట విను. 
ఉప చెప్పినట్లు చేస్తే నీకు అన్నివిధాలా కేతు జఉతుగుతుళదో 
అని వినపడింది. 


శ్రీమహాభారతం ——(125 
తల్లి, తండ్రి అయిన కుంతీ సూర్యులు చెప్పినా కర్షుని 
ధైర్యం చెదరలేదు. బుద్ది మారలేదు. కుంతితో ష్షతియాతీ! 
నీ ఆజ్ఞను నేను అంగీకరిస్తే నా ధర్మనాశనానికి ద్వారం నేనే 
తెరుచుకున్నట్లు ఆవతుంది. నేను ఇప్పటిదాకా కౌరవపక్షం 
వాడిగా ఉన్నాను. యుద్దానికి ముందు నెను ఎవరో తెలిసింది. 
ఇప్పుడు పు కౌరవులను వదిలి పాండవపక్షంలో చేరితే 
క్షత్రియ లోకం నన్ను ఏమంటుంది? కౌరవులు "నాకు సమస్త 
ఐశ్వర్యాలనూ సమకూర్చారు. వాళ్ళు చేసిన ఉపకారాలను 
ఎట్లా వృధా చెయ్యను? ఇప్పుడు దుర్యోధనుడికీ, అతడిని 
జ మ మరణం రాబోతోంది. కనుక నా ప్రాణాల 
గురించి ఆలోచించకుండా నా బుణం తీర్చుకోవాలి. పెంచి 
పోషించబడ్డ వారు సమయం వచ్చినప్పుడు కృతజ్ఞలై 
కృతార్జులు కావాలి. చంచల మనస్ములైన పాపాత్కులేచేసిన 
ఉపకారాన్ని మరచిపోయి చేయవలసిన పనిని వదిలేస్తారు. 
అటువంటి వారికి ఈ లోకము ఉండదు సరిగదా పరలోకము 
కూడా ఉండదు. ధృతరాష్టుల పుత్రుల కోనల నెను: ఏ 
పుత్రులతో యుద్దం చేస్తాను. నేను నీతో అబద్దం చెప్పడం 
లేదు. సత్పురుషులలాగా నేను కూడా దయను, సదాచారాన్ని 
రక్షించాలి. కనుక నా పని పూర్తి అయిపోయినా నీ మాటను 
ఒప్పుకోలేను. అయినా నీ ప్రయత్నం కూడా వృధా కాకూడదు. 
నేను నీ కొడుకులందరిసీ చంపగలను. కానీ అర్జునుని తప్ప 
మగిలిన నలుగురినీ చంపను కౌరవ పక్షం నుండి నెను 
అర్జునునితోనే యుద్దం చెయ్యాలి. అతడిని ' నట్రపిజేనే నాకు 
యుద్ధం చేసిన ఫలితీము, గొప్ప కీర్తి లభిస్తాయి. ఈ విధంగా 
ఏ స్థితీలోనైనా నీకు మిగిలేది ఐదుగురు పుత్రులే. అర్జునుడు 


126 శ్రీమహాభారతం 
మరణిస్తే నాతోపాటు ఐదుగురు. లేదా అతనితో కలిసి 
ఐదుగురు” అన్నాడు. 

అచంచలమైన ధైర్యం గల తన పుత్రుని కౌగిలించుకుంది 
కుంతి. “కరా! విధి చాల బలవత్తరమైనది. నువ్వు చెప్పినట్లే 
జరుగుతుందేమో అనిపిస్తోంది. ఇక కౌరవులు 'నశిస్తారు. 
నవ్వు ఇచ్చినమాట మరిచిపోకు సుమా!” అన్నది. క్షేమంగా 
ఉండమని ఆశీర్వదించింది. “తథాస్తు అన్నాడు కర్గుడు. 
ఇద్దరూ వారి వారి నివాసాలకు వెళ్ళారు. 

తరువాత శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి కౌరవసభలో 
జరిగిన విశేషాలను వివరించాడు. పాండవుల పక్షమలు 
దృష్టద్యుమ్నుని ప్రధాన సేనాపతినిగా నియమించుకుని 
కురుక్షేత్రానికి బలుదేరింది యుద్దన్నద్దమై. అక్కడ దుర్యోధనుడు 
కౌరవసేనను సమాయత్తం ట్‌ ష్ముని సేనాపతిగా 
నియమించాడు. ఈ విషయం తెలుసుకున్న యుధిష్టిరుడు 
అందరినీ పిలిచి “మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 
అందరికంటే ముందుగా భీష్మ పితామహునితోనే యుద్దం 
జరుగుతోంది. ఇప్పుడు మీరు సైన్యానికి ఏడుగురు 
నాయకులను నియమించండి” అన్నాడు. కానీ శ్రీకృష్ణుని 
ఆజ్ఞతో ధర్మరాజే “ద్రుపదుని, విరాటుని, సాత్యకిని, 
దృష్టద్యుమ్నుని, ధృష్టకేతుని, శిఖండిని, మగధరాజు సహదేవుని 
పిలిచి, శాస్రప్రకారంగా సేనానాయకులుగా అభిషేకించాడు. 
వీరికి అధ్యక్షనిగా ధృష్టద్యుమ్నుని నియమించాడు. 
దుర్యోధనుడు భీష్మునికి సేనాపతిగా అభిషేకం చేశాడు. 

ఆ సమయంలోనే ఘోరమైన యుద్దం వస్తోందన్న 
విషయం తెలుసుకుని బలరాముడు, అక్రూరుడు, గదుడు, 
సాంబుడు, ఉద్దవుడు మొదలగు మిక్కిలి ప్రధానులైన 


శ్రీమహాభారతం —— (127 
యాదవులను వెంట బెట్టుకుని పాండవుల శిబిరానికి వచ్చాడు. 
శ్రీకృష్ణునితో సహా అందరూ లేచి నిలబడి, గౌరవించి 
నమస్కరించారు. బలరాముడు యుధిష్టిరునితో పాటు 
సింహాసనంపై కూర్చున్నాక రాజులంతా కూర్చున్నారు. 
అప్పుడు బలరాముడు కృష్ణుడితో “ఇప్పుడు రాబోతున్న ఈ 
భయంకరమైన యుద్దం నివారించడానికి వీలుకాని దైవలీల 
అని నేను అనుకుంటున్నాను. మా స్నేహితులైన 
మిమ్మల్నిందరినీ ఈ యుద్దం పూర్తయ్యాక కూడా ఆరోగ్యంగానే 
చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ గుంపుగా చేరిన 
రాజులందరికీ మూడిందనిపిస్తోంది నాకు. తమ్ముడూ! మనకు 
సంబంధించిన వారిపట్ల ఒకే రకంగా ప్రవర్తించు. మనకు 
పాండవులెంతో దుర్యోధనుడూ అంతేగా! భీమ 
దుర్యోధనులిద్దరూ నా శిష్యులే. గదా యుద్ధంలో నేర్పరులే. 
కనుక నాకు ఇద్దరి మీద వాత్సల్యం సమానంగానే ఉంది. 
అందుకనే నేను ఇప్పుడు సరస్వతీ తీరానికి తీర్థయాత్ర 
వెళ్తున్నాను. ఎందుకంటే కురువంశీయుల వినాశనం చూస్తూ 
నేను ఊరికే ఉండలేను” అని చెప్పి పాండవుల దగ్గర వీడ్కోలు 
తీసుకుని వెళ్ళిపోయాడు. 

రుక్మి సహాయం చేస్తానంటూ కౌరవ పాండవుల దగ్గరకు 
వచ్చి వారి చేత తిరస్కరించబడ్డాడు. ధృతరాష్ట్రుడు 
సంజయుడితో “సంజయా! బుద్ధి మాత్రమే బలవత్తరమైనదని 
నాకు తెలుసు. పౌరుషంతో జరిగేదేమీ లేదు. నా బుద్ది 
దోషాలను బాగానే తెలుసుకోగలదు. కానీ దుర్యోధనుని 
కలుసుకోగానే అది మారిపోతూ ఉంటుంది. కనుక ఇప్పుడు 
ఏం జరగాలో అదే జరిగి తీరుతుంది. కౌరవ పాండవ సేనలు 
అక్కడ విడిది చేసినాయి గదా! అక్కడ ఏం జరిగిందో నాకు 


128 శ్రీమహాభారతం 
చెప్పు” అన్నాడు సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. 
“పాండవులు హిరణ్యవతీ నదీ తీరంలో డేరాలు వేశారు. 
కౌరవులు మరొక చోట శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. 
తరువాత దుర్యోధనుడు ఉలూకుని పిలిచి “నువు 
ఇప్పుడు పాండవుల దగ్గరకు వెళ్ళు. శ్రీకృష్ణుని ఎదురుగా 
అర్జునునితో “నువ్వు కౌరవసభలో చెపిన ప్రతిజ్ఞలు, చెప్పిన 
కబుర్లు చేసి చూపించాల్సి సమయం వచ్చి ంది మా తండ్రి 
చెప్పిన పిల్లి కథలాగా ఎలుకల్లో పిల్లి ఎలా చెరి కపటోపాయం 
పన్నిందో అట్లాగే నువ్వు కూడా నీ రక్త సంబంధం గల వారితో 
ధర్శపరాయణుడివి అయ్యావు. న్‌ మాటలు వేరు. నువ్వు 
తు పనులస్నీ లోకాన్ని మోసం చెయ్యడం గా! నైచ్యాన్ని 
వదిలిపెట్టి, క్షాత్ర ధర్మాన్ని ఆశ్రయించు. కొన్ని సంవత్సరాలుగా 
దుః ఖిస్తున్న నీ తల్లి కన్నీరు తుడువు. యుద్దంలో శత్రువులను 
ఓడించి లోకంలో గౌరవాన్ని పొందు. నువ్వ మమ్మల్ని ఐదు 
(గ్రామాలైనా ఇవ్వమని అడిగావు.ఎట్లాగైనా మీకు కోపం 
తెప్పించి మీతో యుద్దాన్ని వ్‌ తీరాలన్నదే మా. కోరిక, 
అందుకే మీ మాటను మేము ఒప్పుకోలేదు. మ్‌ కోసము 
విదురుడిని వదలేశాను. లక్క ఇంట్లో మిమ్మల్ని తగలబెట్టాలని 
ప్రయత్నించాను. ఇవన్ని గుర్తు ్తు తెచ్చుకుని అయినా మగవాడిలా 
మారు. నువ్వు జాతిలొనూ, "బలంలోనూ మాతో సమానమైన 
వాడవే. అయినా మరి కృష్ణుని ఎందుకు ఆశ్రయించావు' 
అని పాండవుల ఎదురుగానే శ్రీకృష నితో “నువ్వు ఇప్పుడు 
నిన్ను పాండవులను కూడా రక్షించుకొవడానికి సిద్ధపడి మాతో 
యుద్దం చెయ్యి. సభలో వేసిన మాయవేషం “మళ్ళీ వేసి 
అర్జునుడితో పాటు మా మీద దాడిచెయ్యి. ఇంద్రజాలం, 
మాయే, మోసం ఇవి భయాన్ని కలిగిస్తాయేమో గానీ 


శ్రీమహాభారతం ——M129 
యుద్ధభూమిలో శ(స్రాస్రాలను ధరించిన వారిని మాత్రం 
మోసం చెయ్యలేవు. వాటి కారణంగానే పాండవులు మాతో 
గర్జిస్తుంటారు. కావాలంటే మేమూ ఆకాశానికి ఎగరగలం, 
రసాతలంలోకి ప్రవేశించగలం. ఇంద్రలోకానికీ వెళ్ళగలం. 
దానితో మీ స్వార్థం సిద్దించడం జరుగదు. పైగా ప్రతిపక్షాలను 
భయ పెట్టడమూ “సాధ్యం కాదు. కనుక రణభూమిలో ధృతరాషష్ట 
తనయులను చంవించి, పాండవులకు వారి రాజ్యం 
ఇప్పిస్తానని పంపిన కకక నిలబెట్టుకోవాలిగా. ఇప్పుడు 
నువ్వు ఆ ప్రతిజ్ఞను సత్యం చెయ్యడం కోసం పరాక్రమంతో, 
పట్టుదలతో నడుం బిగించి యుద్ధం చెయ్యి. మేము కూడా 
నీ పౌరుషమేమిటో చూస్తాం. నీతో యుద్దం చెయ్యడానికి 
నా బోటి వాడు యుదరంగానికి రావడం అనేది తగిన పని 
కాదు అనీ, 'మీసంలేనీ మగవాడు, తిండిపోతు, మూర్చుడు 
అయిన భీమసేనుడితో 'నువ్వు కౌరవసభలో చేసిన ప్రతిజ్ఞలను 
అబద్దం చెయ్యకు. నీకు శక్తి ఏమాత్రం ఉన్నా దుశ్శాసనుని 
నెత్తురు తాగు అనీ, నకులునితో “నిలకదగా యుద్దం 
చెయ మనీ, మేము అతని పౌరుషాన్ని చూస్తామనీ, 
హడేవునితో “నువ్వు అనుభవించిన దుఃఖాలనీ గుర్తుకు 
తెచ్చుకుని మరీ జాగ్రత్తగా యుద్దం చెయ్యమపే ఇతర 
రాజులందరికీ 'పాండవులతో కలిసీ యుద్ధరంగానికి వచ్చి, 
మీరంతా ఒక్కటె నన్ను చంపండి” అని పోండవుల దగ్గరకు 
పంపి, ఇదంతా నా మాటగా చెప్పమని ఆదేశించాడు" 
ఉలూకుడు పాండవుల వద్దకు వెళ్ళి దుర్యోధనుని 
సందేశాన్ని వారికి వినిపించాడు. పాండవులు దుర్యోధనునికి 
చెప్పిన Si తీసుకుని దుర్యోధనుడి దగ్గరకు వచ్చి వారి 
సందేశాన్ని చెప్పాసాగాడు. కృష్ణుడు “ఉలూకా! నువ్వు 


130 శ్రీమహాభారతం 
తొందరగా దుర్యోధనుడి వధకు వెళ్ళీ నువ్వు ఎట్లా 
అనుకుంటున్నావో అక్షరాలా అట్లాగీ జరుగుతుంది” అని చెప్పు 
అన్నాడు. భీమసేనుడు ఓరీ దురాత్మా! మేము మా అన్నగారి 
ఆనందం కోసం మీరు చేసిన తప్పులన్నింటినీ ఓర్చుకుంటూ 
వచ్చాం ఇప్పటి దాకా. మా ఉపకారాలకు నీ మనసులో ఏ 
మాత్రం ఆదరం లేదని తెలుస్తోంది. ధర్మరాజు తన వంశక్షేమం 
మాత్రమే కోరుకుని శ్రీకృష్ణుని మీ దగ్గరకి పంపాడు. కానీ 
మీ నెత్తి మీద యముడు తాండవం చేస్తున్నాడు. అందుకే 
నువ్వు యమలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు. సరే మంచిది. 
ఇప్పుడు తెలిసిపోయిందిగా, రేపు మాతో నీకు యుద్దం 
జరుగుతుందని. నేను కూడా నీ తమ్ముళ్ళను చంపుతానని 
చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. సముద్రం చెలియకట్ట 
దాటుతుందేమా! కొండలు బద్దలవుతాయేమో! కానీ నా మాట 
మాత్రం పొల్లుపోదు. అబద్దం కాదు. సాక్షాత్తుగా యుమ 
కుబేర రుద్రులు నీకు సహాయం చేసినా సరే పాండవులు 
తమ ప్రతిజ్ఞలు చెల్లించుకంటారు. నేను స్వేచ్చగా దుశ్శాసనుని 
నెత్తురు తాగుతాను. ఎవరైనా ఈ యుద్దంలో భీష్ముడిని 
ముందు పెట్టుకుని వచ్చినా సరే నన్ను ఎదురించిన వాడిని 
యమసదనానికి పంపడం ఖాయం. ఆ క్షత్రియ సభలో నేను 
అన్న ప్రతిమాట పరమ సత్యం అవుతుంది. ఇది నేను నా 
మీడే ఒట్టు వేసుకుని చెప్తున్నాను” అన్నాడు. సహదేవుడు 
కోపంతో 'ఉలూకా! ఈ యుద్ధంలో ధృతరాహుని వంశాన్సీ 
లోకులందరినీ నాశనం చెయ్యడం కోసమే పుట్టిన, 
మూర్తీభవించిన శత్రు స్వరూపుడవైన నిన్నే చంపుతాను. 
తరువాత నీ తండ్రి ప్రాణాలు తీస్తాను” అన్నాడు. అర్జునుడు 
రేపు నేను గాండీవంతోనే నీ ప్రగల్భాలకు సమాధానం 


శ్రీమహాభారతం ——131 
చెప్తాను. నపుంసకులే మాటలలో సమాధానం చెప్తారు” 
అన్నాడు. యుధిష్టిరుడు “సోదరా! నీది గొప్ప పాపబుద్ది. నువ్వు 
యుద్దానికి మమ్మల్ని పిలవనే పిలిచావు గదా! నువ్వు 
క్షత్రియుడవు. కనుక మాకు పూజ్యులైన భీష్మాదులను 
ముందుంచుకుని మాతో యుద్దం చెయ్యకు. నువ్వు ని యొక్క 
బలం మీద మాత్రమే ఆధారపడి పాండవులను యద్దానికి 
పిలువు. పూర్తిగా క్ష్మత్రియత్వాన్ని నిలుపుకో. ఇతరుల 
పరాక్రమం మీద ఆధారపడి శత్రువులను యద్దానికి పిలిచే 
వారిని ఎదిరించలేని వాళ్ళు మాత్రమే నపుంసకులనిపించు 
కుంటారు” అన్నాడు. శ్రీకృష్ణుడు “ఇక రేపే యుద్ధరంగంలో 
నీ మగతనం ఏమిటో చూపించు. పాండవులు ఇతడిని రథం 
తోలమనేగా అడిగారు. కృష్ణుడు ఎట్లాగూ యుధ్ధం 
చెయ్యడనేగా నువ్వు నాకు భయపడటం లేదు. ఇది గుర్తు 
పెట్టుకో. యుద్దం పూర్తి అయ్యేసరికి ఎవ్వరూ మిగలరు. 
అగ్ని గడ్డివాముని తగలబెట్టినట్లుగా నేను నా కోపంతోనే 
అందరినీ బూడిద చేస్తాను. ఇప్పుడు యుధిష్టిరుని ఆజ్ఞతో 
యుద్దం చేసే అర్జునుడికి మాత్రమే సారథ్యం చేస్తాను.రేపు 
అయితే నువ్వు ముల్లోకాల్లో ఎక్కడికి ఎగిరి వెళ్ళినా, భూమి 
లోపలికి దూరిపోయినా అక్కడే నీకు అర్జునుడి రథం 
కనిపిస్తుంది. భీముడు దుశ్శాసనుని నెత్తురు ఇప్పుడే 
తాగేసినట్లుగా మనసులో అనుకో. నువ్వు అడ్డదిడ్డంగా 
మాట్లాడుతున్నావు గానీ పాండవులు నిన్ను ఎమాత్రం 
లక్ష్యపెట్టడం లేదు” అని చెప్పాడు. అర్జునుడు 'తనపరాక్రమం 
మీదనే ఆధారపడి శత్రువులను యుద్దానికి పిలిచేవాడు, 
యుద్ధరంగంలో నిలబడి శత్రువులను ఎదిరించేవాడూ 
మాత్రమే మగవాడు. సవ్యసాచి అర్జునుడు నీ సవాలును 


132 శ్రీమహాభారతం 
విన్నాడు. రేపు తెల్లారగానే యుద్దం మొదలవుతుందిగా. 
అందరికంటే ముందుగా కురువృద్దుడైన భీష్మపితామహుడినే 
సంహరిస్తాను. భీముడు నిండు సభలో చేసిన ప్రతిజ్ఞ కూడా 
కొన్ని రోజుల్లో నిజమవడాన్ని నువ్వే చూస్తావుగా! గర్వం, 
దర్పం, అహంకారం, కోధం, పౌరుషం, నిష్ణురత, కూరత్వం, 
తీక్షత, ధర్మం పట్ల ద్వేషం, పెదల మాట వినకపోవడం, 
అధర్మాన్నే చెయ్యాలనుకోవడం, వీటి యొక్క చెడు ఫలితాలు, 
మార్పులు నీకు తొందరలోనే నీ కళ్ళముందే కనిపిస్తుంది. 
యుద్ధరంగంలో భీష్మ, ద్రోణ, కర్ణులు కూలిపోయినాక నువ్వు 
నీ ప్రాణమృత్యువుతో చర్చించడం విన్నప్పుడు, భీముడు నిన్ను 
చంపేటప్పుడు మాత్రమే నీకు నువ్వు చేసిన పనులు చెడ్డవి 
అని అనిపిస్తుంది. గుర్తుకొస్తాయి. ఇవి అన్నీ తప్పనిసరిగా 
జరిగి తీరతాయి అని నీకు మరీ మరీ చెప్తున్నాను” అన్నాడు. 
యుధిష్టిరుడు “నేను చీమలకు, దోమలకు కూడా బాధ 
కలిగించడానికి ఇష్టపడను. అటువంటిది నా బంధువుల 
నాశనం నేను ఎట్లా కోరుకుంటాను? అందుకనే నేను 
ముందుగానే ఐదు ఊర్లే అడిగాను. కానీ నీ మనసు రాజ్యం 
మీద కోరికతో నిండిపోయింది. మూర్భత్వంతో స్‌ టే 
మాట్లాడుతున్నావు. శ్రీకృష్ణుడు నీకు వేసిన హితకరమైన శిక్షను 
కూడా నువ్వు తీసుకోలేదు. ఇంక ఎంత చెప్తే మాత్రం నువ్వు 
వింటావు. ఇంక నువ్వు న్‌ బంధుమిత్రులతో కలిసి యుద్ద 
రంగానికి రా”అన్నాడు. 
భీముడు “యుద్దరంగంలో దుశ్శాసనుని పడగొట్టి అతడి 
నెత్తురు తాగుతాడు. నీ తొడలు విరగ్గొడతాను. నీ తమ్ముళ్ళను 
చంపుతాను. నీ సోదరులతో సహా నిన్ను చంపి, ధర్మరాజు 
ఎదురుగానే నీ తలపై కాలుపెడతా” అని అన్నాడు. నకులుడు 


శ్రీమహాభారతం ——133 
“నీ ఆలోచిన అంతా వ్యర్ధమే. ధృతరాష్రుడు ని కోస విడవక 
తప్పదు” అన్నాడు. శిఖండి “నన్ను బ్రహ్మదేవుడు పితామహుని 
చంపడానికే పుట్టించాడు. కనుక అందరూ చూస్తూండగానే 
నేను ఆయనను నేలకు ఒరిగిస్తాను అన్నాడు. దృష్టద్యుమ్నుడు 
నను ద్రోణాచార్యుని ఆయన బంధుమిత్ర బలగాన్నంతటి నీ 
చంపుతాను” అన్నాడు. చివరగా జాలితో యుధిష్టిరుడు 'నేనైతే 
నా కుటుంబంలోని వారిని చంపాలనుకోవడం లేదు. ఈ 
భాగ్యం అంతా నువ్వు చేసిన తప్పుల కారణంగానే” అని 
చెప్పాడు. ఇది పాండవులు మీకు చెప్పమన్న సందేశం అని 
వినిపించాడు ఉలూకుడు దుర్యోధనునికి. ఉలూకుడు 
చెప్పినదంతా విన్న దుర్యోధనుడు దుశ్శాసన కర్ణ శకునులతో 
“రాజులంతా తమ సైన్యంతో సహా, సేనాపతులను కలుసుకుని 
సూర్యోదయానికి ముందుగానే సిద్దంగా ఉండాలి” అని 
ఆజ్ఞాపించమని చెప్పాడు. అక్కడ యుధిష్టిరుడూ సిద్ధంగా 
ఉన్నాడు. 

తరువాత భీష్ముడు తన సైన్యంలో ఉన్న అతిరథ, 
మహారథులను గురించి దుర్యోధనుడికి తెలియచెప్పాడు. 
దుర్యోధనుడు “పితామహా! దేవాసురులతో కూడా యుద్దం 
చెయ్యడానికి నాకు భయం ఉండదు. పైగా మీరు సేనాపతిగా 
ఉన్నారు. మా రక్షణ భారం ద్రోణాచార్యులు చేపట్టారు. మన 
రాజుల బలబలాలు నాకు తెలుసు. ఈ రాజులందరూ, నేను 
కూడా మీ నోటి వెంట వారి సంఖ్యను వినాలనుకుంటున్నాం” 
అన్నాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో “నీ పక్షంలో 
కోట్ల, అర్చుదాల రథికులు ఉన్నారు” అంటూ వారి వివరాలన్నీ 
వినిపించాడు. తరువాత భీష్ముడు పాండవ పక్షంలో ఉన్న 
రథ, అతిరథుల లెక్క కూడా చెప్పాడు. శిఖండి యొక్క పూర్వ 


134 శ్రీమహాభారతం 
వృత్తాంత కథనూ భీష్ముడు వినిపించాడు. అంబ కారణంగానే 
భీష్మ పరశురాములు యుద్దానికి సిద్దపడ్డారనీ వారిద్దరి మధ్యా 
జరిగిన యుద్దాన్నీ వివరించాడు. భీష్ముడీని చంపాలనే అంబ 
తపస్సు చేసింది. శిఖండి పురుషునిగా మారిన విషయాన్ని 
వివరించాడు భీష్ముడు. భీష్మాదులు, అర్జునుడు తమ తమ 
బలాలను తమ వారికి వివరంగా చెప్పారు” అని సంజయుడు 
ధృతరాష్రుడికి వివరించాడు. 

కౌరవపాండవులు యుద్ధభూమికి చేరుకున్నారు. 
అందరూ శస్తాస్తాలను ధరించి స్వస్తివచనం చేస్తూ యుద్దం 
చెయ్యడానికి వెళ్ళారు. కురుక్షేత్రం చుట్టుకొలత ఐదు 
యోజనాలు. యుధిష్టిరుని ఆజ్ఞతో థృష్ట ద్యమ్ముడం 
రణభూమికి తన సైన్యంతో చేరుకున్నాడు. ఆ పాండవసెన 
నిండుగా (ప్రవవహాన్తున్న గంగా నదిలా నెమ్మదిగా 
కదులుతోంది. ఆ సమయంలో యుద్దభూమిలో లక్షలమంది 
వీరులు అపరిమితమైన ఉత్సాహంతో శంఖాలూ, భేరీలూ 
(యోగిస్తున్నారు. 

ఉద్యోగపర్వము పరిసమాప్తము. 
భీష్మ పర్వము 

కౌరవ పాండవులు దేరాలు వేనుకుని యుధ్ధ 
నియమాలను నిర్ణయించుకున్నారు. అవి “ప్రతిరోజూ యుద్దం 
పూర్తికాగానే అందరూ మునుపటిలాగే ఒకరితో మరొకరు 
ప్రేమగా మెలగాలి. ఎవరూ ఎవరితోనూ మోసంగానూ, 
కపటంగానూ ప్రవర్తించకూడదు. మాటలతో యుద్దం చేసే 
వాడితో మాటలతోనే యుద్దం చేయాలి. సైన్యాన్ని వదిలేసి 
బయటకు వెళ్ళిన వాడిపై ఆయుధ ప్రయోగం చెయ్యకూడదు. 
రథికులు రథికులతోనూ, ఏనుగుపై ఉన్నవారు ఏనుగు మీద 


శ్రీమహాభారతం ——(135 
ఉన్న వారితోను, గుల్బిం పై ఉన్న వారు గుల్టింపై 
ఉన్నవారితోను, కాల్బలం కాల్బలంతోను మాత్రమే యుద్దం 
చెయ్యాలి. తనకు తగినవాడితోనూ, తాను కోరుకున్న 
య్‌ 71 మాత్రమే యుద్దం చెయ్యాలి. తన బలాన్నీ 
ఉత్సాహాన్ని అనుసరించి మాత్రమే యుద్ధం చెయ్యాలి. 
ప్రతిపక్షం వాదిని పిలిచి, ముందుగా హెచ్చరించి ఆయుధాన్ని 
ప్రయోగించాలి. ఆయుధం రాదని నిశ్చింతగా ఉన్నవాడిని, 
భయపడుతున్న వాడిని గాయపరచకూడదు. ఒకడు ఒకడితో 
యుద్ధం చేస్తుండగా ఇతరులెవరూ అతడిపై ఆయుధాలు 
వెయ్యకూడదు. శరణువేడిన వాడు, యుద్దం వదిలేసి 
పారిపోయేవాడు, శస్రాస్రాలూ కవచమూ పోగొట్టుకున్న 
వాడూ, ఇటువంటి వారు ఆయుధహీనులు. వీళ్ళను 
చంపకూడదు. సూతులపై, బరువు మ వారిపై, శంఖాలు, 
భేరులు (మోగించే వారిపై ఎటువంటి ఆయుధాలూ 
వెయ్యకూడదు” అని. 

తూర్పు పడమరలగా ఎదురెదురుగా ఉన్న రెండు పక్షాల 
సైన్యాలను త్రికాలజ్ఞాని అయిన వ్యాసభగవానుడు చూశాడు. 
ఒంటరిగా కూర్చున్న ధృతరాష్రుడి వద్దకు వచ్చి “రాజా! నీ 
కుమారులకు, ఇతర రాజులకూ కూడా కాలం దగ్గరకు 
వచ్చింది. వారు యుద్ధంలో ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవదానికి 
సిద్ధంగా ఉన్నారు. యుద్దభూమిలో ఉన్నవాళ్ళను నువ్వు 
చూడాలనుకుంటే నీకు దివ్యదృష్టిని ఇస్తాను. అప్పుడు నువ్వు 
యుద్దాన్ని చక్కగా చూడగలుగుతావు” అన్నాడు. ధృతరాష్ర్టుడు 
“మహర్షీ! నా వాళ్ళంతా యుద్దంలో మరణించడం చూడాలని 
నను అనుకోవడం లేదు, కానీ మీ దయ. వలన యుద్ద 
సమాచారమంతా వినాలని ఉంది. నా మీద దయ ఉంచి ఆ 


136 శ్రీమహాభారతం 
ఏర్పాటు చేయండి” అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు 
సంజయుడికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. ధృతరాటష్రుడితో 
“రాజా! ఈ సంజయుడు యుద్దంలో (ప్రతిక్షణం ఏం 
జరుగుతుందో మీకు తెలియచెప్తాడు. ఇతడు దివ్యదృష్టి 
సంపన్నుడు. సర్వజ్ఞుడు అవుతాడు. ప్రత్యక్షంగానూ, 
పరోక్షంగానూ, పగలైనా, రాతైనా, చివరికి మనసులో ఎవరైనా 
ఏదైనా అనుకున్నా కూడా ఇతడికి తెలిసిపోతుంది. ఇతడిని 
ఏ ఆయుధమూ ఏమీ చెయ్యదు. అలసట ఉండదు. 
సురక్షితంగా యుద్దరంగం నుండి బయటపడగలడు. ఈ 
కౌరవ పాండవుల కీర్తిని నేనుపెంచుతాను. వారి కోసం నువ్వు 
శోకింపకు. ఇదంతా దైవ నిర్ణయం. దీన్ని ఎవరూ మార్చలేరు. 
యుద్దంలో ధర్మం ఎక్కద ఉంటే అక్ష జయం ఉంటుంది. 
ఈ యుద్దంలో గొప్ప నాశనమే జరగబోతోంది. అటువంటి 
భయంకరమైన శకునాలే కనిపిస్తున్నాయి. 

ఉదయం, సాయం సంధ్యల్లో కూడా మెరుపులు 
వస్తున్నాయి. పైన తెల్లగా కింద ఎజ్జగా మూడు రంగుల 
మేఘాలు సూర్యుడిని కప్పేస్తున్నాయి. మధ్యలోనల్లగా ఉన్న 
సూర్యచంద్రులు, నక్షత్రాలు మండిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. 
రాత్రికి, పగటికి తేడా తెలియడం లేదు. ఈ లక్షణం భయాన్ని 
కలిగిస్తుంది. కార్తిక పూర్ణిమనాడు నల్లని ఆకాశంలో చంద్రుడు 
తేజోహీనుడై కొంచెమే కనిపిస్తూ ఎర్రగా ఉన్నాడు. దీని వలన 
శూరవీరులైన రాజులు, రాజకుమారులు యుద్దంలో ప్రాణాలు 
వదిలేసి నేలపై పడుకుంటారు. (ప్రతిరోజు పందులు, 
మగపిల్లులు పోట్లాడుకుంటున్నాయి. వాటి అరువులు 
వినిపిస్తూనే ఉన్నాయి. దేవతా వి(గహాలు కదులుతూ, 
నవ్వుతూ, రక్తాన్ని కక్కుకుంటూ, అకస్మాత్తుగా చెమటతో 


శ్రీమహాభారతం ాాలాలాలాలాలాలాలాలాలాాారే37 
తడిసిపోయి జారిపడిపోతున్నాయి. పరమపతివ్రత అయిన 
అరుంధతి ఇప్పుడు వసిష్టుని ముందు నుండి వెనక్కి వచ్చింది. 
శనైశ్చరుడు రోహిణిని బాధిస్తున్నాడు. చంద్రుడిలో ఉండే 
జింక గుర్తు నశించింది. దీని వలన గొప్ప ఆపద 
సంభవించబోతోంది. ఈ రోజు ఆవుల కడుపులో గాడిదలు, 
గుజ్టాలకు దూడలు, కుక్కలకి నక్కలు పుడుతున్నాయి. చాలా 
గొప్ప వేగంతో నాలుగువైపుల నుండి తుఫాను గాలి వీస్తోంది. 
ఎప్పుడూ దుమ్ము పైకి ఎగురుతోంది. మాటిమాటికీ భూమి 
కంపిస్తోంది. రాహువు సూర్యుని పట్టుకున్నాడు. కేతువు చిత్తా 
నక్షత్రం మీద ఉన్నాడు. తోకచుక్క పుష్యమీ నక్షత్రంలో ఉంది. 
ఈ గొప్ప గ్రహం రెండు పక్షాల సైనికులకూ ఘోరమైన 
అమంగళాన్ని కలిగిస్తుంది. కుజుడు వక్రించి మమా 
నక్షత్రంలోనూ, బృహస్పతి శ్రవణా నక్షత్రంలోనూ, శుక్రుడు 
పూర్వాభాద్రా నక్షత్రంలోనూ ఉన్నారు. ఈసారి ఒకే నెలలోని 
రెండుపక్షాలలోనూ త్రయోదశినాడే సూర్య, చంద్ర (గహణాలు 
వచ్చాయి. పర్వం రాకుండానే గ్రహణం రావడం వలన ఈ 
రెండు గ్రహాలూ రావడం వలన ఈ రెండు(గహాలూ 
తప్పకుండా జననష్టాన్నే కలిగిస్తాయి. భూమి వేలమంది 
రాజుల నెత్తురు తాగుతుంది. కైలాసం, మందరాచలం, 
హిమాలయాల వంటి పర్వతాల నుండి వేలసార్లు ఘోరమైన 
శబ్దాలు వస్తాయి. వాటి శిఖరాలు విరిగి పడిపోతాయి. మహా 
సముద్రాలు నాలుగూ వేరువేరుగానే ఉప్పాంగిపోతూ, భూమిపై 
అలజడిని సృష్టిస్తూ ముందుకు సాగిపోయి చెలియలి కట్టలను 
దాటిపోతాయనిపిస్తోంది” అంటూ జరగబోయే ఆపదను 
సూచించే శకునాలను వర్ణించి చెప్పాడు వ్యాసుడు 
ధృతరాటష్టునికి. తరువాత ఒక్క క్షణం కళ్ళు మూసుకుని, 


138 శ్రీమహాభారతం 

ధ్యానంలో ఉండి, మళ్ళీ బయటకు వచ్చి, ధృతరాషుడితో 
“రాజా! కాలం ఈ ప్రపంచాన్ని నాశనం చెస్తుంది అనడంలో 
ఏ మాత్రం సందేహం లేదు. ఇక్కడ ఏదీ శాశ్వతంగా ఉండదు. 
కనుక నువ్వు నీ వంశం వారయిన కౌరవులను, బంధువులను, 
మిత్రులను ఈ క్రూరమైన పని చెయ్యకుండా ఆపు. వారికి 
ధర్మబద్ధమైన దారి చూపించు. బంధువులను చంపుకోవడం 
నిందించదగిన విషయం. అది జరగనివ్వకు. నువ్వు మౌనంగా 
ఉండి నాకు అప్రియం కలిగించకు. ఎవరినైనా సల చంపడం 
మంచిదని వేదాలేం చెప్పలేదు. అలా చంపినా చంపిన వాడికీ 
మేలు జరుగదు. కులధర్మం శరీరం లాంటిది. శరీరాన్ని 
నాశనం చేస్తే కులధర్మమూ నశించిపోతుంది. ఈ కులధర్మాన్ని 
ఇప్పటికైనా నువ్వు రక్షించగలవు. అయినా కాలం చెత 
(పెరెపింసబడీ నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు ధర్మలోపం 
ఎక్కువగా చేశావు. నీకు రాజ్య రూపంలో గొప్ప అనర్థమే 
జరిగింది. ఇది నీ వంశానికీ, అనేక రాజుల వినాశనానికీ 
కారణం అయ్యింది. అయినా నేను చెప్పినట్లుగా నీ 
కొడుకులకు ధర మార్గాన్ని చూపించు. ఇటువంటి రాజ్యం 
వలన నీకు మిగిలేదేముంది పాపం తప్ప. ధర్మాన్ని రక్షించావా 
నీకు యశస్సూ, కీర్తి స్వర్ణమూ లభిస్తాయి. పాండవుల రాజ్యం 
వారికి ఇప్పించు. కౌరవులంతా సుఖశాంతులతో ఉండే 
విధంగా చెయ్యి” అన్నాడు వ్యాసుడు. అంతా విన్న 
ధృతరాష్రుడు “తండ్రీ! ప్రపంచమంతా స్వార్థంతో మోహితమై 
పోయింది. నన్ను కూడా నువ్వు సాధారణ మానవుడినే 
అనుకో. నా బుద్ది అధర్మం చెయ్యాలనుకోవడం లేదు. కానీ 
ఏం చెయ్యను? నా కొడుకు నేను చెప్పినట్లు వినడు” అని 
ఏడ్చాడు. “సరే..నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటే 


శ్రీమహాభారతం ——139 
అడుగు. నీ సందేహాలు తీరుస్తాను” అన్నాడు వ్యాసుడు. 
ధృతరాష్రుడు యుద్దంలో విజయం లభించేవారికి కనిపించే 
శుభశకునాలు ఏమిటో చెప్పు” అన్నాడు. 

వ్యాసుడు “రాజా! హొమాగ్ని యొక్క కాంతి స్వచ్చంగా 
ఉండాలి. జ్వాలలు పైకి పెరుగుతుండాలి. లేదా ప్రదక్షిణం 
చేసినట్లుగా తిరిగుతుండాలి. వాటి నుండి పొగ రాకూడదు. 
ఆహుతులు సమర్పించినాక జ్వాలల నుండి సువాసనలు 
రావాలి. అప్పుడు విజయం లభిస్తుందని నిర్ణయించుకోవచ్చు. 
ఏ పక్షం వారి యోధులు నోటినుండి సంతోషకరమైన, 
భయరహితమైన మాటలు వస్తాయో, ఎవరికి ధైర్యం 
ఉంటుందో, ఎవరు ధరించిన మాలలు వాడకుండా 
ఉంటాయో, వారే యుద్దంలో గెలుపు సాధిస్తారని గుర్తు, 
యోధుల ఉత్సాహమే విజయానికి మూలం. కాని సంఖ్య 
కాదు. యోధులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన విజయం 
మనదే అనుకోవడానికి ఏలు కాదు” అని చెప్పి వెళ్ళిపోయాడు. 

తరువాత సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్దభూమిని 
గురించి వర్ణించి చెప్పాడు. ఒక రోజున అప్పుడే యుద్ధభూమి 
నుండి తిరిగి వచ్చిన సంజయుడు చింతిస్తూ ఉన్నాడు. రాజు 
అతడి దుఃఖానికి కారణం అడిగాడు. మరింత దుఃఖంతో 
“యుద్దంలో భీష్ముడు పడిపోయాడు” అన్నాడు. అసలు ఇది 
ఎట్లా జరిగిందో చెప్పు” అన్నాడు ధృతరాష్రుడు. సంజయుడు 
కౌరవసేనా సన్నాహాన్ని వారి సేనల వ్యూహాల రచనలనూ 
వివరంగా చెప్పాడు ధృతరాటముడికి. వరునగా 
జరుగుతన్నదంతా చెప్తున్నాడు. 

శ్రీకృష్ణుడు అర్జునుడితో “తన. సేన మధ్యలో సింహంలా 
నిలబడిన భీష్ముడితో యుద్ధం చెయ్యాలని కోరుకో” అన్నాడు. 


140 శ్రీమహాభారతం 
ఆ మాట విని అర్హునుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ (ప్రకారంగా 
దుర్గాదేవిని స్తోత్రం చేశాడు. యుద్దానికి సిద్దపడిన భీష్ముడిని 
చూసి మీ యోధులంతా కంగారు పడిపోయి నీరు 
కారుస్తున్నారు. అర్జునుడు భక్తితో తనను చేసిన ప్రార్దన విన్న 
దుర్గాదేవి శ్రిక్ష ష్లుని ఎదుట ప్రత్యక్షమై “పాండునందనా! నువ్వు 
కొద్దిరోజుల్లో విజయాన్ని పొందుతావు. నువ్వు సాక్షాత్తుగా 
నరుడివి. నీకు సహాయంగా నారాయణుడు ఉన్నాడు. నిన్ను 
ఎవరూ అణచలేరు. ఇంద్రుడు కూడా నిన్ను జయించలేడు. 
ఇక శత్రువుల గురించి వేరే చెప్పేదేముంటుంది?” అన్నది. 
మరుక్షణంలోనే అర్జునుడికి తాను విజయం సాధిస్తానన్న 
నమ్మకం కలిగింది. అర్జునుడు రథంఎక్కాడు. కృష్ణుడు, 
అర్జునుడు ఇద్దరూ ఒకేసారిగా తమ దివ్యమైన శంఖాలను 
పూరించారు. “రాజా! ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే ద్యుతి, 
కాంతి ఉంటాయి. లజ్జ ఉన్నచోటే సంపద, మంచి బుది 
ఉంటాయి. అట్లాగే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే 
శ్రీకృష్ణుడు, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడే విజయమూ 
ఉంటుంది.” 

అర్జునుడు తన రథాన్ని రెండు సేనలను మధ్యలో 
నిలబెట్టమన్నాడు శ్రీకృష్ణుడితో. శ్రీకృష్ణుడు అలాగే చేశాడు. 
“అర్జునా!యుద్దానికి సిద్ధపడి వచ్చిన ఈ కౌరవులందరినీ 
చూడు” అన్నాడు. అర్జునుడు ఆ రెండు పక్షాలలోని 
బంధువులను, మి(తులను, పుత్రులను, తండ్రులను, 
మనుమలను, మామగార్లను, స్నేహితులను అందరినీ 
ఒక్కసారిగా చూశాడు. అతని మనసంతా జాలి, విషాదాలతో 
నిండిపోయింది. అంతమందినీ చూసేసరికి అతడి శరీరం 
పట్టు తప్పిపోయింది. నోరుఎండిపోతోంది. శరీరం 


శ్రీమహాభారతం —— (141 
వణుకుతోంది. గాండీవం జారిపోతోంది. “నిలబడలేక 
పోతున్నాను కేశవా! నాకు ఈ యుద్దమూ వద్దు. విజయమూ 
వద్దు. రందరినీ చంపితే వచ్చే రాజ్యమూ వద్దు. నా 
వారందరినీ చంపి నేను సాధించిన రాజ్యం ఎందుకు?” 
అంటూ ధనస్సును, బాణాన్నీ వదిలేసి రథం వెనుక భాగంలో 
కూలబడిపోయాడు. ముందు సారథిగా ఉన్న శ్రీకృష్ణుడు 
ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. విషాదంలో మునిగిపోయిన 
అర్జునుడికి “నువ్వ శోకించకూడని వారి గురించి 
శోకిస్తున్నావు. ఇట్లా చెయ్యడం నీకు తగనిపని. పండితులెవరూ 
(బ్రతికి ఉన్నవారి గురించి గాని, చనిపోయిన వారి గురించి 
గానీ శోకించరు. శీతోష్ట సుఖదుఃఖాలను సమానంగా భావించే 
ధీరుని ఈ ఇంద్రియాలు, విషయాల కలయికలు బాధించవు. 
అట్లా బాధపడనివాడే మోక్షానికి యోగ్యుడౌతాడు. ఆత్మకు 
ఏదీ అంటదు. ఏదీ దానిని ఏమీ చెయ్యలేదు. దానికి 
దేనితోనూ సంబంధం లేదు. నువ్వు చెయ్యవలసిన పనిని 
మానకుండా చేస్తూ ఉండాల్సిందే. ఫలితంతో నికు సంబంధం 
లేదు. నాకు ఎన్నో జన్మలు గడిచినాయి. కానీ నాకు అవి 
అన్నీ తెలుసు. నీకు నీ జన్మల గురించి తెలియదు. నా జన్మ, 
కర్మల గురించి పూర్తిగా తెలుసుకున్నవాడు శరీరాన్ని వదిలినాక 
మళ్ళి పుట్టడు. ఎవరినీ ద్వేషించని, దేనినీ కోరని కర్మయోగినే 
నిత్య సన్వ్యాసిగా భావించాలి. కర్మలోనో, జ్ఞానంలో స్థిరంగా 
ఉన్నావాడు ఆ రెండింటికీ ఫలరూపుడైన పరమాత్మనే 
పొందుతాడు. కేవలం అగ్నిని(భార్యను) వదిలినవాడు సన్వాాసి 
కాడు. చేసిన పనుల ఫలితాలను కోరుకోకుండాపని చేసేవాడే 
సన్నాసి, యోగి అవుతాడు. కోరిక లేకుండా చేసే పనే 
యోగాన్ని కలిగిస్తుంది. ఆ యోగమే జ్ఞానాన్నిస్తుంది. దేనిని 


142 శ్రీమహాభారతం 

తెలుసుకుంటే ఈ లోకంలో ఇంకా తెలుసుకోవలసినది 
ఉండదో దానిని చెప్తాను విను. వేదాలలో ఓంకారాన్ని సమస్త 
ప్రాణులలో జీవమును, తావనులలో తవన్సును, 

బుద్దిమంతులలో బుద్దిని, తేజస్సులలో తేజస్సును, ప్రాణులలో 
ధర్మ విరుద్దం కానీ కామాన్ని నేను. సాత్త్విక, రాజసిక, 

తామసిక భావాలు అన్నీ నా నుండే పుట్టినాయి. కానీ అవి 
నాలోనూ లేవు. నేను వాటిలోనూ లేను. నీచులు, చెడు పనులు 
వేసేవారు నన్ను పొందలేరు. ఏవేవో కావాలని నన్ను కోరుకునే 
వారు అర్గార్డులు. ఏవో బాధల నుండి బయటపడెయ్యమనే 
వాళ్ళు ఆర్షులు. అసలు నేను ఎవరో తెలుసుకోవాలనుకునే 
వారు జిజ్ఞాసులు. నేనెవరో తెలిసి నిరంతరం నన్నే చూస్తూ 
ఉండేవాడు జ్ఞాని. ఈ నాలుగురాకల వాళ్ళూ నన్నే 
పొందుతారు. అక్షరమైనది, పరమమైనది బ్రహ్మము. జీవాత్మ 
ఆధ్యాత్మము. మనిషి త తన జీవితంలో నిరంతరం దేని గురించీ 
ఆలోచిస్తూ ఉంటాడో అదే ఆలోచన చివరి క్షణంలోనూ 
ఉంటుంది. అదే తరువాత వస్తుందని తెలుసుకోవాలి. నువ్వు 
ఎప్పుడూ నన్నే కలుతతురటా యుద్దం చెయ్యి. అప్పుడు స్‌ 
మనస్సు నీ యందు లగ్నం అయి తేంటురదీ. నువ్వు చేసే 

పనితో నీకు ఏమాత్రం సంబంధం ఉండదు. చివరికి నీ 
మనస్సూ, నీ బుద్ధీ కూడా నా యందే ఉంటాయి. అప్పుడు 
నువ్వు నన్నే పొరెదుతావు. ఇదంతా నిరంతరం చేస్తూ 
ఉండాల్సిందే. ఎప్పుడో చివరి క్షణంలో చేద్దాం అంటే రాదు. 

కుదరదు. శరీరాన్ని వదిలి పెట్టిన యోగులు తీరిగి వచ్చేకాలం 
ఒకటి, తిరిగిరాని కాలం ఇకటి. ఉత్తరాయణం ఆరునెలల 
కాలం, శుక్లపక్షం, దేవతాత్మకమైన "మార్గం. ఈమార్గంలో 


శ్రీమహాభారతం —— (143 
శరీరాన్ని వదిలిన వారు బ్రహ్మమునే పొందుతారు. ఇది 
జ్యోతిర్మయమైన మార్గం. ఇక రెండవది రాత్రి దేవతాత్మకం. 
కృష్ణపక్షం, దక్షిణాయనం ఆరునెలల కాలం. ఈ మార్గంలో 
శరీరాన్ని వదిలినవారు స్వర్గంలో ప పుణ్య ఫలాలను అనుభవించి 
మళ్ళీ తిరిగి వస్తారు. మొదటి మార్గంలో వెళ్ళే వాళ్ళు తిరిగి 
అ ధర్మమునందు శ్రద్దలేనివాడు 'నన్ను పొందడు. జ్ఞానము 
విద్యలన్నింటికీ రాజు వంటిది. నీటితో మంచు నిండినట్లుగా 
ఈ సంపూర్ణమైన జగత్తు అంతా ఏ ఆకారమూ లేని నాలోనే 
నాతోనే నిండి ఉంది. నా సంకల్పం మీదనే ఇన్నీ ఆధారపడి 
ఉన్నాయి. న ప వాడుగా, ఎప్పుడూ ఉండేవాడిగా, 
ఈ సమస్తానికీ నేను ప్రభువునని తెలుసుకున్నవాడు అన్ని 
పాపాల నుండి బయటపడ గలుగుతాడు. సమస్త ప్రాణుల 
హృదయాలలో ఉండే ఆత్మను నేనే. ప్రాణుల ఆది 
మధ్యాంతములూ నెనే; దేవతల్లో విష్ణువును, జ్యోతిస్సులలో 
సూర్యుడినీ, మరుత్తులలో మరీచిని, నక్షత్రాలలో చంద్రుడిని, 
వేదాలలో సామవేదాన్ని, దేవతలలో దెవెళదుడిని, 
ఇంద్రియాల్లో మనస్సుని, ఇలా ఏవేవి ఉన్నాయో వాటిలో 
ప్రధానమైన, (శ్రేష్టమైన, పూజనీయమైనవన్నీ నేనే అని 
తెలుసుకోవాలి. ప్రాణుల పుట్టుక, స్థితి, నాశాలకు కారణం 
నేనే. ఈ ప్రపంచమంతా నా 'యోగేశక్తి యొక్క ఒక్క అంశ 
మాత్రమే” అని చెప్పి శ్రీకృష్ణుడు తన యొక్క విశ్వరూపాన్ని 
చూపించాడు అర్జునునికి. ఈ విశ్వరూపాన్ని చూడలేక 
అర్జునుడు మామూలు రూపం చూపించమని ప్రార్థించాడు. 
చన పనులన్నింటినీ నాకే అర్పించి, నా యంది మనసు 
ఉంచి, ఎడతెగకుండా నన్నే తలుచుకుంటూ ఉండేవాడిని 


144 శ్రీమహాభారతం 
నన ఉద్దరిస్తాను. ఈ శరీరమే క్షేత్రము. అంధుల తండి 
పనులు “చేస్తున్నవాడు క్షేత్రజ్ఞుడు. పవిత్రమైన స్తలంలో 
నివసించాలి. జన సమూహం పట్ల మక్కువ లకుండా 
ఉందాలి. అధ్యాత్మ జ్ఞానంతో నిత్వం నిలిచి ఉండాలి. 
నిరంతరం పు రుని అన్నింటా అంతటా వషాడూ 
చూస్తూ ఉండాలి. కట. ఉండే జీవాత్మను సత్త్వ, రజ, 
స్తమోగుణాలే బంధిస్తున్నాయి. సత్వగుణం బంగారు సంకల. 
రజోగుణం వెండి సంకెల. తమోగుణం ఇనుపసంకెల. ఈ 
మూడింటి నుండి బయటపడితేనే గానీ న చూడలేడు. 
అంతటా నేను కనపడను. నేను ఏమిటో తెలిస్తే గాస్‌ జనన 
మరణాలు దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోవడం ఆగదు. 
ఈ సంసారం అనేది వేళ్ళు పై పెకి, కొమ్మలు క్రిందికి వ్యాపించి 
ఉంది. దేవతలు, మానవులు, జంతువులు మొదలైనవి ఈ 
చెట్లు ఫ్లు కొమ్మలు. ఈ మొక్కలు స సత్త్వరజస్తమోగుణాలనే నీళ్ళు 
పోస్‌ పెంచుతారు. విషయభోగాలనే చిగుళ్ళు తొడుగుతూ 
మకీ కిందకీ కూడా వ్యాపించి ఉంటాయి. అహంకార, 
మమకారాల వాసనలు అనేవే వేళ్ళు. ఇవి కూడా క్రిందకీ 
మెరీ వ్యాపించి పోతుంటాయి. ఈ చెట్టుకి మొదలు, చివర 
లేదు. ఎక్కడ నుండి, ఎప్పటి నుండి ఉన్నదనేది చెప్పలేదు. 
ఈ చెట్టు కొట్టడానికి మాత్రం వైరాగ్యమనే ఆయుధం కావాలి. 
ఇది ఎవరి నుండి బయటకు వచ్చి, నిలిచి, విస్తరిస్తుందో ఆ 
ఆదిపురుషుడైన నారాయణుడినే శేరణువేడాలి అని దృఢంగా 
నిశ్చయించుకోవాలి. దేహంలోని ఈ జీవుడు నా యొక్క 
ననాతనమైన అంశ. అతడే ఈ త్రిగుణాలలో వడి 
మనస్సును, ఐదు ఇంద్రియాలనూ ఆకర్షిస్తున్నాడు. సూర్య, 
చంద్ర, అగ్నులలోని తేజస్సును నేనే. భయం కపోవడం, 


శ్రీమహాభారతం రే 45 
పెద్దలు, గురువుల, దైవం పట్ల భక్తి కలిగి ఉండడం, 


ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం, వేదశాస్తాలను 
చదవడం, త్రికరణ శుద్దిగా ఎవరికీ ఏ విధమైన కష్టాన్నీ 
కలిగించకపోవడం, సమస్తే ప్రాణుల పట్ల దయకలిగి ఉండడం, 
తేజస్సు, క్షమ, ధైర్యం, బాహ్యశుద్ది, ఎవరిపట్ల శతృత్వం 
తేకపోరేడ తనను గౌరవించాలనే పట్టుదల లేకపోవడం 
ఇవన్నీ దై దెవీ సంపద గలవాడికి ఉండే లక్షణాలు. దంభం, 
దర్భం, అభిమానం, కోపం, పారుష్యం, అజ్ఞానం ఇవన్నీ అసురీ 
సంపదతో ఉండే వారి లక్షణాలు. దేవీ సేంపద మోక్షానికీ, 
అసురీ సంపద బంధానికీ కారణం అవుతాయి. నేనే 
బలవంతుడిని, నాకే అన్నీ ఉన్నాయి. నాకే అన్నీ ఉండాలి, 
ఉంటాయి, అనుకోవడమే అజ్ఞానం. కామ క్‌ లు 
ఆత్మనాశనం కలిగించి అధోగల్‌ పాలు చేస్తాయి. ఈ మూడూ 
నరకానికి ద్వారాలు. శాస్త్రాన్ని వదిలేసి తన ఇష్టం వచ్చినట్లు, 
కోరికననుసరించి ప్రవర్తించె వాడు సిద్గిని “పొందలేడు. 
పరమగతిని గాని, సుఖాన్ని గాని పొందలడు. నువ్వు ఏది 
చెయ్యాలి? ఏది చెయ్యకూడదు అని నిర్ణయించేది శాస్త్రమే. 
కనుక నీకు అదే ప్రమాణం, దానిని బట్టే ఇప్పుడు నువ్వు 
క్షత్రియ ధర్మాన్ని పాటించి యుద్ధం చెయ్యాలి. సాత్తికమైన 
పురుషులు దెవతలను, రాజస పురుషులు యక్ష రాక్షసులను, 
తామస పురుషులు భూత[(ేత గణాలను ' పూజిస్తారు. 
సాత్త్వికమైన ఆహారం సా బుద్ధిని, బలాన్ని 
ఆరోగ్యాన్ని సుఖాన్ని ప్రీతిని వృద్ధి పొందిస్తుందీ. మానవుడు 
చేసే పనులకు మంచి, చెడు, మిత్రం అని మూడు రకాల 
ఫలితాలు ఉంటాయి. అవి మరణించిన తరువాత కూడా 
కలుగుతాయి. శరీరం, మనస్సు, వాక్కుతో చసె-వని 


146 శ్రీమహాభారతం 
మంచిదైనా, చెడ్డదైనా వాటికి ఐదు కారణాలు ఉంటాయి. 
నాలుగు మీ దగ్గరే ఉంటాయి. ఐదవది దైవం. ఏ వర్ణంలో 
పుట్టిన వారైనా, ఏ ఆశ్రమం వారైనా ఎవరికి శాస్త్రం ఏది 
నిర్ణయించిందో దానినే చెయ్యాలి. ఎవరి ధర్మాలు వారినే 
ఆచరించాలి. అప్పుడే అందరూ వృద్ధి పొందుతారు. ఒకరి 
ధర్మాలు ఒకరు ఆచరించినా, ఒకరు చెయ్యాల్సిన పనులు 
మరొకరు చేసినా నష్టం, వినాశనం తప్ప మీరు అనుకున్న 
ఫలితాలను పొందలేరు. శరీరమనే యంత్రాన్ని ఎక్కి దానిని 
తిప్పే అంతర్యామిగా ఉన్న పరమాత్మను నేనే. నేనే అందరి 
హృదయాలలో ఉంటాను. కనుక అర్జునా! నువ్వు అతడినే 
శరణవేడు. నువ్వు నాకు ఇష్టమైనవాడివని నీకు ఇన్ని 
విషయాలు చెప్పాను. నీకు హితకరమైన మాట చెప్తున్నాను. 
నా మీదనే నీ మనసు నిలబెట్టు. నువ్వు నా భక్తుడవై నన్ను 
పూజించు. నన్నే శరణువేడు. నేను నిన్ను సమస్త పాపాల 
నుండి విముక్తుడిని చేస్తాను. నువ్వేమీ విచారించకు. 

ఈ గీత అనే రహస్యమైన ఉపదేశం ఎప్పుడూ కూడా 
తపస్సు చేయనివాడికి, భక్తి లేనివాడికి, వినడానికి ఇష్టం 
లేనివాడికి, నన్నుద్వేషించేవాడికి చెప్పకూడదు. రహస్యమైన 
ఈ ఉపదేశాన్ని భక్తులకు చెప్పినవాడు నన్నే పొందుతాడు” 
అని శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించి ఇరా! 
ఏకాగ్రమైన మనస్సుతో దీన్ని విన్నావా? అజ్ఞానం వలన 
కలిగిన మోహం నశించిందా?” అని అడిగాడు. అర్జునుడు 
“కళ! నీ దయ వలన నాకు మోహం నశించింది. 
నందవోలన్ని తీరినాయి. నీ మాటల (వ్రకారం 
నడుచుకుంటాను” అన్నాడు. 


శ్రీమహాభారతం —— (147 

వెంటనే అర్జునుడు పైకి లేచి, ధనుర్భాణాలను చేతిలోకి 
తీసుకున్నాడు. ఆ క్షణంలోనే మహారథులంతా సింహనాదం 
చేశారు. పాండవులు, [ద్రుపదుడు ఇతర రాజులు ఆనందంతో 
శంఖాలు ఊదారు. రెండు వైపుల సైన్యాలు యుద్దానికి సిద్దంగా 
ఉన్నాయి. యుధిష్టిరుడు కవచాన్నీ ఆయుధాలనూ వదిలేసి 
భీష్ముడి వద్దకు వేగంగా వెళ్తున్నాడు. కృష్ణుడు అర్హునాదులకు 
“ఇతడు గురుదేవుల ఆజ్ఞ తీసుకుని యుద్ధం చేసి, తప్పక 
విజయం సాధిస్తాడు” అని చెప్పాడు. అతడిని చూసి 
దుర్యోధనుని వైపు వారు “యుద్దం చెయ్యడానికి భయపడి 
భీష్ముని శరణు వేడడానికి వస్తున్నాడు’ అని అనుకుంటున్నారు. 
యుధిష్టిరుడు శత్రువుల మధ్యలో ఉన్న భీష్ముని వద్దకు వెళ్ళి, 
ఆయన పాదాలంటి నమస్కరించి, 'సాకు మీతో యుద్ధం 
చెయ్యవల్సి వచ్చింది. మీరు నాకు అనుమతిని ఇవ్వండి. 
దానితో పాటు మి ఆశీర్వచనాన్ని కూడా అనుగ్రహించండి” 
అని అడిగాడు. 

భీష్ముడు “యుధిష్టిరా! ఇప్పుడు నువ్వు నా దగ్గరకు 
రాకపోతే నీకు అపజయం కలిగించాలని శపించేవాడిని. 
ఇప్పుడు నీ పట్ల నేను ప్రసన్నుడనయ్యాను. యుద్దం చెయ్య. 
విజయం నీకే లఖిన్తుంది. ఈ యుధ్దంలో నువ్వు 
కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఇది కాక నువ్వు ఇంకేదైనా 
కోరుకో. ను తప్పనిసరిగా కౌరవుల పక్షాన మాత్రమే యుద్దం 
చెయ్యాలి. అది తప్ప ఇంకేదైనా అడుగు” అన్నాడు. “తాతా! 
మీరు మాకు మేలు చెయ్యాలనకుంటే నను మ్మిమల్ని 
యుద్దంలో ఎట్లా జయించగలమో చెప్పండి” అని అడిగాడు. 
భీష్ముడు “యుధిష్టిరా! యుద్దరంగంలో నన్ను జయించేవాడు 
ఎవరూ కనవడటం లేదు. నా మరణానికి ఒక 


148 శ్రీమహాభారతం 
సమయమంటూ లేదు. కనుక నువ్వు నన్ను ఇంకోసారి 
ఎప్పుడైనా కలసుకో” అన్నాడు. 

తరువాత యుధిష్టిరుడు ద్రోణుడికి నమస్మరించి ఆయన 
ఆశీర్వాదం అందుకుని, “నా విజయాన్ని కోరుకోండి, నాకు 
ఉపయోగించే ఆలోచన చెయ్యండి” అని వరం అడిగాడు. 
అప్పుడు “ఎవరైనా మంచి సరు తన నోటితో నాకు 
అత్యంత అప్రియమైన వార్తను వినిపిస్తె నెను యుద్ధరంగంలో 
అస్త్రాలను వదిలేస్తానని” చెప్పాడు. “మీతో యుద్దం చెయ్యడం 
వలన నాకు పాపం రాకుండా ఉండడం కోసం, మీ అనుమతి 
కోరుతున్నాను. మీ అనుమతి ఉంటే తప్పక శత్రువులపై 
విజయం సాధించగలను. ఆ తరువాత యుధిష్టిరుడు కృఫుని 
దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ఆశీర్వాదమందుకుని, వరం 
కోరుకుందామనుకున్నాడు ఆయనే అనుజ్ఞతోనే. కానీ 
మాటరాక మౌనంగా ఉండిపోయాడు. అయినా కృపాచార్యుడు 
“నువ్వు యుద్దం చెయ్యి. నీకే విజయం లభిస్తుంది. నువ్వు 
ఇలా రావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. నేను రోజూ 
లేచిన వెంటనే నీకు విజయం కలగాలని కోరుకుంటాను. ఈ 
విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను” అన్నాడు. యుధిష్టిరుడు 
శల్యుడి వద్దకు వెళ్ళీ ఆచార్యులతో చెప్పినట్లే చెప్పి, 
నమస్కరించి, మీరు అనుమతిస్తే శత్రువులను కూడా జయించ 
గలుగుతాను” అన్నాడు. యుధిష్టిరుడితో శల్యుడు “వేను నీకు 
అనుమతి ఇస్తున్నాను. యుద్ధం చెయ్యి. విజయం నీదే, 
మరేదైనా కోరుకో”అన్నాడు. యుధిష్టిరుడు “నేను సైన్యాన్ని 
సమీకరించుకునేటప్పుడు మిమ్మల్ని (ప్రార్థించిన విషయాన్నే 
నాకు వరంగా ప్రసాదించండి” అని అడిగాడు. శల్యుడు 
“నువ్వు నిశ్చింతగా వెళ్ళీ యుద్ధం చెయ్యి. నీ మాట 


శ్రీమహాభారతం —— (149 
నెరవేరుస్తానని నీకు మాట ఇస్తున్నా” నన్నాడు. తరువాత 
యుధిష్టిరుడు సేనలో నుండి బయటకి వచ్చాడు. ఈ లోపల 
శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరకు వెళ్ళి “ఎలాగూ భీష్ముడు పడిపోయే 
దాకా యుద్దం చెయ్యవుగా! అప్పటివరకూ మా వైపున యుద్దం 
చెయ్యి. ఆయన పడిపోయినాక మళ్ళీ దుర్యోధనుని వైపుకు 
వెళ్లువుగాని” అన్నాడు. అది విన్న కర్ణుడు “నేను దుర్యోధనుడికి 
ఇష్టం లేని పని ఎప్పుడూ చెయ్యను. నేను దుర్యోధనుడి కోసం 
ప్రాణాలు వదిలే హితైషినే అని తెలుసుకో”అని కృష్ణుడికి 
సమాధానం చెప్పాడు. తరువాత కృష్ణుడు తన సైన్యంలోకి 
వచ్చాడు. 

ముందుగా దుర్యోధనుడు తమ్ముళ్ళతో కలిసి భీష్ముడిని 
ముందుంచుకుని ముందుకు కదిలాడు. అట్లాగే పాండవ 
సైన్యం భీమ్మడితో యుద్దం చెయ్యడానికి ఆనందంతో 
ముందుకు వచ్చారు. భీష్ముడు కాలదండం లాంటి ధనస్సును 
తీసుకుని అర్జునుని మీదకి దూకాడు. అర్జునుడు కూడా 
ప్రపంచ విఖ్యాతమైన తన గాండీవాన్ని ఎక్కుపెట్టి భీష్ముడి 
మీదకి విరుచుకుపడ్డాడు. ఇద్దరూ పరస్పరం జయం కోసం 
పోరాడారు. భీష్ముడిని యుద్దం నుండి కదిలించలేకపోయాడు. 
భీష్ముడు ఎదురుపడే సరికి పాండవ సైన్యానికి వణుకు 
పుట్టింది. దారుణమైన ఆ రోజు దారుణమైన యుద్దంలో 
ఉత్తమ వీరులు అనేకమంది చనిపోయారు. 

దుర్యోధనుని ప్రేరేపణతో దుర్శుఖుడు, కృతవర్మ, 
కృపుడు, శల్యుడు, వివింశతి అనే ఐదుగురు భీష్ముడి దగ్గరకు 
వచ్చారు. ఈ ఐదుగురూ చాలా సురక్షితంగా పాండవసేనలోకి 
చొచ్చుకుపోయారు. అది చూసిన అభిమన్యుడు కోపంతో 
భీష్ముడి రథం ఎక్కి భీష్ముడికి, మిగిలిన ఐదుగురికీ ఎదురు 


150---ాాాాాాాలాాాా శ్రీమహాభారతం 

నిలబడ్డాడు. ఒక వాడి బాణంతో భీష్ముడి తాళధ్వజాన్ని 
విరగగొట్టి, వారితో యుధ్ధం చేశాడు. అభిమన్యుడు 
కృతవర్శను ఒకటి, శల్యుని ఐదు, భీష్ముని తొమ్మిది బాణాలతో 
కొట్టాడు. వంకర తిరిగిన ఒక బాణంతో దుర్శుఖుని సారథి 
యొక్క తలను నేలకు పడగొట్లాడు. ఇంకో బాణంతో 
కృపాచార్యుని వింటిని విరిచేశాడు. ఈ విధంగా 
యుద్ధభూమిలో నాట్యం చేస్తున్నట్లుగా యుద్దం చేసి గొప్ప 
బాణాలతో ఆ వీరులందరి మీదా దెబ్బకొట్టాడు. అతడి హస్త 
లాఘవాన్ని చూసి దేవతలంతా ఆనందించారు. భీష్మాది 
మహారథులు కూడా అతడిని సాక్షాత్తు అర్జునుడితో సమానుడే 
అని భావించారు. తిరిగి ఆ ఐదుగురూ అభిమన్యుని 
బాణాలతో కొట్టారు.అయినా మైనాక పర్వతంలా ఏమాత్రం 
చలించకుండా ఆ ఐదుగురి మీదా బాణ వర్వాన్ని 

కురిపించాడు. వాళ్ళు వేసే వేల బాణాలను అడ్డుకుంటూ 

భీష్ముడిపై బాణాలు వేస్తూ భయంకరంగా సింహనాదం 
చేశాడు. భీష్ముడు భయానకమైన దివ్యాస్రాన్ని ప్రయోగించి, 
అభిమన్యుడిపై వేలకొద్దీ బాణాలు వేసి వాటితో అతడిని 
కప్పేశాడు. అప్పుడు అతడిని రక్షించడానికి విరాటుడు, 
ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుడు, భీముడు, సాత్యకి, కేకయ 
రాజకుమారులు అక్కడికి వచ్చారు. అప్పుడు జరుగుతున్న 
యుద్దంలో ఉత్తరుడు, శ్వేతుడు మరణించారు. అది చూసి 
దుఃఖీస్తున్న యుధిష్టిరుని శ్రీకృష్ణుడు ఓదార్పాడు. మొదటి 
రోజు యుద్దంలో పాండవుల సైన్యం వెనక్కి తగ్గడం, భీష్ముడు 
కోపంతో విజృంభించడం చూసి దుర్కోధసుడు వేదుక 
చేసుకున్నాడు. రెండవ రోజు యుద్దానికి యుధిష్టిరుడు 
“కాంచారుణం” అనే వ్యూహాన్ని రచించారు. ఆ విషయం 


శ్రీమహాభారతం —— (151 
దుర్యోధనుడు భీ ష్రాదులకు చెప్పాడు. భీష్మాదులు 
పాండవులను ఎదురొడానికి మరొక పెద్ద వ్యూహాన్ని 
రచించారు. రెండవ రోజు భీష్మార్షునులు భయంకరంగా 
పోరాడారు. ద్రోణ ధృష్టద్యుమ్నులకూ తీవ్రంగా యుద్దం 
జరిగింది. భీముడు పాండవుల కళింగ సేనా వ్యూహాన్ని తన 
బాహుబలంతో నాశనం చేశాడు. ధృష్టద్యుమ్నుడు, అర్జునుడు, 
అభిమన్యుడు గొప్పగా పరాక్రమిస్తున్నారు. రెండోరోజు 
అర్జునుడొక్కడే సమస్త సైన్యాన్ని సంహరిస్తున్నాడు. మన సైన్యం 
పరుగులు కీస్తోంది. కనుక ఈ రోజు యుద్దాన్ని విరమిద్దామని 
నిర్ణయించారు భీష్మద్రోణులు. మూడవ రోజు కౌరవులు 
భీష్ముని ఆదేశం ప్రకారం గరుడ వ్యూహంలో సైన్యాన్ని 
నిలబెట్టారు. అది గమనించిన అర్జునుడు అర్ధచంద్రాకార 
వ్యూహంలో తన సేనను సిద్ధం చేశాడు. యుధ్ధం 
ప్రారంభమయ్యింది. రథంతో రథం, ఏనుగుతో ఏనుగు, 
మనిషితో మనిషి తలపడుతున్నారు. యుద్ధం తీవ్రతర 
మయ్యింది. ఇరుపక్షాల యోధులూ ప్రాణాలకు తెగించి 
పోరాడుతున్నారు. పాండవులు కౌరవుల ధాటికి క్షణకాలం 
కూడా నిలువలేకపోయారు. మరుక్షణంలో ఉపపాండవులు 
ఐదుగురు, భీమ ఘటోత్మచులు, సాత్యకి కలిసి కౌరవసేనని 
దేవతలు రాక్షసులను తరిమినట్లుగా తరిమారు. దుర్యోధనుడు 
భీష్ముని వద్దకు వెళ్ళి “మీరూ, ద్రోణుడు, అశ్వత్తామ 
ఇంతమంది ఉండగానే మన సేన పలాయనం చిత్తగించేడం 
మీకు గౌరవ ప్రదం కాదు. పాండవులు మీతో సమానులని 
నేను ఒప్పుకోను. మీరే వారిని వదిలేస్తున్నారు” అని మండి 
పడ్డాడు. కోపంతో భీష్ముడు కళ్ళిర్రచెసి పరిహాసం చేస్తూ 
“రాజా! నేను ఒకటికి రెండుసార్లు కాదు. ఎన్నోసార్లు చెప్పాను 


152--ాాాాాాలాలాాాాా శ్రీమహాభారతం 
ఈ సత్యమైన హితకరమైన మాట. ఇంద్రుడితో సహా 
దేవతలంతా ఎదురొచ్చినా పాండవులను ఎవరూ 
జయించలేరని. నేను ఇప్పుడు ముసలివాడినయ్యాను. ఇంకా 
ఈ దశలోనూ ఏదో కొంత చెయ్యగలుగుతున్నాను. కానీ నీ 
భారమంతా నేను ఎత్తుకోలేను. నువ్వు నీ తుమ్మళ్ళతో కలిసి 
చూస్తూ ఉండు. ఈ రోజు నేను ఒక్కడినే అందిరి ఎదుట 
పాండవులను వెనకడుగు వేయిస్తాను” అన్నాడు. వెంటనే 
దుర్యోధనుడు శంఖం పూరించాడు. సూర్యుడు పదమటి 
దిక్కుకు కదులుతున్నాడు. పాండవులు విజయోత్సాహంతో 
య ఆ సమయంలో భీష్ముడు వారివైపు బయలుదేరాడు. 
దుర్యోధనుడు అన్నివైపుల నుండి భీమ్మడికి రక్షణ 
కల్పిస్తున్నాడు. రక్తం ఏరులై ప్రవహిస్తోంది. ఆ సమయంలో 
కౌరవపాండవుల మధ్య భయంకరంగా యుద్దం జరుగుతోంది. 
అట్లా జరగడం అదివరకెప్పుడూ ఎవరూ చూడలేదు. భీష్ముడు 
ధనస్సును గుండ్రంగా వంచి విషనాగల వంటి బాణాలను 
కురిపిస్తున్నాడు. యుద్దంలో ఆయన తిరిగే వేగానికి 
పాండవులకు భీష్ముడు వేల రూపాల్లో కనిపిస్తున్నాడు. ఇటు 
చూసిన కన్ను అటు తిప్పేసరికే అక్కడ కనపడేవాడు భీష్ముడు. 
భీష్ముడి ధాటికి పాందవ సైన్యం వేల ముక్కలైపోయింది. 
భీష్ముడి బాణవర్నానికి పాండవసైన్యం వణికిపోతోంది. 
చెదిరిపోతోంది కూడా. అది చూసిన శ్రీకృష్ణుడు “పార్థా! నువ్వు 
ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. గట్టి దెబ్బ 
కొట్టు.” అర్జునుడు రథాన్ని భిష్ముడి దగ్గరకు పోనిమ్మన్నాడు 
కృష్ణుడితో. అంతలోనే అర్జునుడు మూడు బాణాలతో సష్మడి 
విల్లు విరగగొట్టాడు. అర్జునుని నేర్పరితనం చూసి భీష్ముడు 
అతడిని మెచ్చుకుని తనతో యుద్దం చెయ్యమన్నాడు. 


శ్రీమహాభారతం —— (153 
శ్రీకృష్ణుడు తన నైపుణ్యంతో రథం నడుపుతూ భీష్ముడి 
బాణాలను వృధా చేస్తున్నాడు. అది చూసి కోపంతో భీష్ముడు 
కృష్ణార్ణునులిద్దరినీ గాయపరిచాడు. పారిపోతున్న పాండవ 
సైన్యాన్ని వెనక్కి పిలుస్తున్నాడు యుధిష్టిరుడు. సాత్యకి 
అర్జునునికి సహాయం చెయ్యాలని వచ్చాడు. పాండవసేనలో 
ముఖ్యులైన రాజులంతా పారిపోతున్నారు. అర్జునుడు చల్లబడి 
పోతున్నాడు. భీష్ముడు ప్రచండవేగంతో ఉన్నాడు. అది చూసి 
శ్రీకృష్ణుడు కోపంతో “పోయేవారిని పోనీ పిలవకు. నాకు 
వీరి మీద నమ్మకం లేదు. వెళ్ళే వారిని వెళ్ళిపోనీ. ఈ రోజు 
నేను ఇప్పుడు భీష్ముడిని, ద్రోణుడిని రథం నుండి పడేస్తాను 
అంటూ, ముందుకు వస్తున్న వారిని సంహరించి యుధిష్టిరుని 
రాజును చేస్తాను” అన్నాడు. 

అట్లా అంటూనే శ్రీక్ష ష్టుడు గుజ్టాల కళ్ళాలను వదిలేసి 
సుదర్శన చక్రాన్ని చేతిలోకి తీసుకుని రథం మీద నుండి 
కిందకి దూకాడు. సూర్యకాంతితో వెలుగొందుతూ, వజ 
సదృశమైన ఆ చక్రం అమోఘంగా ఉంది. దాని అంచులు 
ఛురికల్లాగా పదునుగా ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు మహా 
వేగంగా భీష్ముడి వైపుకి లంఘించాడు. ఆయన పాదాల ధాటికి 
భూమి కంపించింది. సింహం ఏనుగు మీదకి ఉరికినట్లుగా 
శ్రీకృష్ణుడు భీష్ముడి వైపు ఉరికాడు. అతడి నల్లని శరీరం మీద 
గాలికి ఎగురుతున్న పీతాంబరం యొక్క నల్లని అంచు 
మేఘంలో మెరుపులా ప్రకాశించింది. చేతిలోని చక్రాన్ని పైకి 
ఎత్తి పట్టుకుని కృష్ణుడు గట్టిగా హుంకరిస్తున్నాడు. కృష్ణుడి 
కోపం చూసి కౌరవ సంహారమైపోయిందని అనుకుని 
అందరూ హాహాకారాలు చేస్తున్నారు. 


154ాాాాాాలాలాలాాాాా శ్రీమహాభారతం 

అట్లా చక్రం పట్టుకుని తన వైపే వస్తున్న శ్రీకృష్ణుడిని 
చూసిన భీష్ముడికి ఏమాత్రం భయం వెయ్యలేదు సరిగదా 
రెండు చేతులతో ధనుష్టంకారం చేస్తూ “రావయ్యా రా! 
దేవేశ్వరా! జగదాధారా! నన్ను రథం నుండి పడగొట్టు.... 
ఈ యుద్దరంగంలో నీ చక్రధారలలో శరీరాన్ని వదలడం 
కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? నన్ను చంపడానికి నీకై 
నువ్వే వచ్చి మూడులోకాలలోనూ నా గౌరవాన్ని పెంచవయ్యా! 
రావయ్యా!” అంటూ పిలుస్తున్నాడు. 

కృష్ణుడి పరుగు చూసి అర్జునుడు వెనకాల వెళ్ళి, 
కృష్ణునికి నమస్మరించి ఆయనను పట్టుకున్నాడు. అయినా 
ఆగకుండా ముందుకు వెళ్తున్న కృష్ణుడి పాదాల మీద పడి 
ప్రార్థించాడు అర్జునుడు. “ఇశవా! నీ కోపాన్ని 
శాంతింపచెయ్యి. పాండవులకు నువ్వే ఆధారం. నేనునా 
అన్నదమ్ముల మీద, పుత్రుల మీద ఒట్టేసి చెప్తున్నాను. నీకు 
ఇచ్చిన ప్రతిజ్ఞ ప్రకారమే యుద్దం చేస్తాను” అని వేడుకున్నాడు. 
అర్జునుని ప్రతిజ్ఞ విన్నాక శ్రీకృష్ణుడు ప్రసన్నుడై అర్జునుని 
కోరిక ప్రకారంగా రథం ఎక్కి కూర్చున్నాడు. వెంటనే 
పాంచజన్యం ఊదాడు. తరువాత అర్జునుడు యుద్ధరంగంలో 
విజృంభించి తన బాణాల వలను అన్ని దిక్కులకూ, 
దిగంతాలకూ విసిరేశాడు. గాండీవ ధనుష్టంకారంతో 
శత్రువుల మనసుల్లో వణుకు పుట్టించాడు. కౌరవసేనలో 
ప్రముఖ వీరులు మరణించారు. అది చూసి పాండవులు 
హర్షణ్వానాలు చేశారు. కృష్ణార్జునులు కూడా తమ ఆనందాన్ని 
ప్రకటించారు. కౌరవవీరులూ భీష్మాది వీరులపై విజయాన్ని 
సాధించాడని అతడి పరాక్రమాన్ని పొగడుతున్నారు. 
నాలుగవరోజు యుద్దంలో భీష్ముడు మహా కోపంతో అర్జునుడి 


శ్రీమహాభారతం —— (155 
మీదే దాడి చేశాడు. అర్జునుడు తాతగారి మీదకి పంపే వాడి 
బాణాలన్నింటినీ ఆయన దారిలోనే ఖండించేస్తున్నాడు. 
వారిద్దరి యుద్ధం చూసే వారికి ఆనందం కలిగిసోంది. 
అశ్వత్థామాదులు అభీ మన్యునికి ఎదురు వెళ్ళారు. 
అభిమన్యుడు తన కౌశలాన్ని ప్రదర్శిస్తున్నాడు. కుమారుని 
యుద్ద నైపుణ్యాన్ని చూసి అర్జునుడు మిక్కిలి ఆనందంతో 
సింహనాదం చేశాడు. శరవర్షం కురిపిస్తున్న శల్యుని 
ధనస్సును అభిమన్యుడు ఖండించాడు. కారవవీరులు 
అభిమన్యుని బాహుబలం ముందు నిలవలేకపోయారు. 
ఇంతలో అర్జునునికి ఎదురువెళ్తున్న కృపాచార్యుని 
ధృష్టద్యుమ్నుడు ఎదుర్శొన్నాడు. తన మీదకి వచ్చిన మాగదుని 
శిరస్సు ఖండించాడు అభిమన్యుడు. భీముడి గద ధాటికి 
కౌరవుల గజబలం చెల్లాచెదురైపోతోంంది. శూలపాణియైన 
రుద్రుడిలాగా విజృంభిస్తున్న భీమసేనుడి వీర విహారాన్ని 
ఆపడానికి భీష్ముడే స్వయంగా వచ్చాడు. అయినా భీముడు 
నిర్లక్ష్యంగానే పోరు సాగిస్తున్నాడు. ధార్త రాష్రులందరినీ 
భీముడొక్కడే హింసిస్తున్నాడు. కౌరవులలో పధ్నాలుగు మంది 
భీముడి బాణాలకు ఆహుతి అయ్యారు. అది చూసి భీష్ముడూ, 
భగదత్తుడూ వచ్చారు భీముడి మీదకి. భగదత్తుడి ధాటికి 
భీముడు మూర్చపోయాడు. అప్పటికి సంధ్యా సమయం 
అయ్యిందని యుద్దం ఆపేశారు. 

ఐదవరోజు కౌరవులు మకర వ్యూహంలో నిలబడ్డారు. 
పాందవులు శ్యేనవ్యూహం పన్నారు. కౌరవ సైన ౦లో ఉన్న 
భీష్ముడు పాండవ సేనకు ముందున్న బీముడిపై 
విజృంభించాడు. ఇద్దరి మధ్యా జరిగిన సంగ్రామంలోపాండవ 
సైనికులు అసంఖ్యాకులు నేలపాలయ్యారు. భగదత్త 


156--ాాాాలాలాాాాాాా శ్రీమహాభారతం 

భీమసేనులకూ, భీష్మాభిమన్యులకుజరిగిన పోరు మిక్కిలి 
ఆశ్చర్యం కలిగించింది. ఐరావంతుడు నిహతుడవడంతో 
ఘటోత్మచుడు కోపంతో సంహారకాండ సాగిస్తున్నాడు. ఆ 
రోజు దుర్యోధనుడు కర్ణుడితో “నువ్వు యుద్దంలోకి దిగకపోతే 
మన వారికి ధైర్యం చాలడం లేదన్నాడు.” కర్గుడు “నా 
శపథాన్ని తిప్పుకోలేనన్నాడు'. ఆరవరోజు భీష్ముడి ధాటికి 
పాండవ సేన చికాకు పడుతోంది. ఆ రాత్రి కృష్ణుడితో “భీష్ముని 
ఎదుర్కోవడం మనతరం కాదు” అన్నాడు ధర్మరాజు. తరువాత 
ధర్మజుడు తాత దగ్గరకు వెళ్ళి, ఆయనకు నమస్మరించి “మాకు 
విజయం ఎట్లా వస్తుందో చెప్పు” అని అడిగాడు. భీష్ముడు 
“నాయనా! శిఖండిని ముందుంచుకుని నన్ను ఓడించండి” 
అన్నాడు. అందరూ ఆయనకు మరోసారి నమస్కరించి 
ఆశీర్వాదాలు పొంది తిరిగి వచ్చారు. ఏడవనాటి యుద్దంలో 
అసంఖ్యాకంగా మారణహోమం సాగింది. తరువాత అర్జునుడు 
శిఖండిని ముందుంచుకుని వచ్చాడు. పాండవుల వీర విహారం 
మన సేనలను చెల్లాచెదరు చేస్తోంది. పితామహుని ధనస్సు 
నిరంతరం గుండ్రంగానే కనిపిస్తోంది. శిఖండి భీష్ముడి మీదకి 
పదునైన బాణాలు వేస్తున్నా ఆయన వాటిని లక్ష్యపెట్టడం 
లేదు. అంతలో గాండీవ శబ్దం రెండు వైపుల సైన్యాన్నీ 
భయభ్రాంతులకు గురిచేసింది. భీముడి సింహగర్ణనలతో 
యుద్దంరంగం మారుమోగుతోంది. దుర్యోధనుడు భీష్ముడితో 
“నా ఆశలన్నీ నీ మీదే ఉన్నాయి” అంటున్నాడు. అర్జునుడు 
భీష్ముడి మీదకి బాణాల వల వేశాడు. బాణ వర్షంతో ఆయనను 
ముంచేశాడు. శిఖండి భీష్ముడి ధనస్సుని ముక్కలు చేశాడు. 
భీష్ముడి కవచం తెగిపోయింది. ఆయన శరీరమంతా 
బాణాలతో తూట్లుపడిపోతోంది. అయినా శిఖండిని 


శ్రీమహాభారతం —— (157 
చూడకుండా ఇతర యోధులతో పోరాడుతున్నాడు. సూర్యుడు 
ఇంకా అస్తమించలేదు. శరీరమంతా నిండిన బాణాలతో 
భీష్ముడి శరీరం మాత్రం నేలకి తగలకుండా బాణాల పైనే 
ఒరిగిపోయింది. కౌరవసైన్యం హాహాకారాలు చేస్తున్నది. 
పాండవ సైన్యం హర్షధ్వానాలు చేస్తోంది. తరువాత అందరూ 
శస్తాస్తాలు వదిలేసి విచార సముద్రంలో మునిగిపోయారు. 
“నేను ఉత్తరాయణం వచ్చేవరకూ ఇట్లాగే ఉండాలి. తలగడ 
కూడా” అని భీష్ముడు అంటుండగానే బాణాలతోనే తలగడను 
ఏర్పాటు చేశాడు అర్జునుడు. వైద్యులు శరీరంలో బాణాలు 
తీయడానికి వచ్చారు. కానీ భీష్ముడు దుర్యోధనుడితో 
“వైద్యుడితో పనిలేదు. ఈ బాణాలను ఇలాగే ఉంచండి. నేను 
మరణించినాక వీటితోపాటుగానే నన్ను దహనం చేయండి” 
అని చెప్పాడు. రాత్రి ఇంకా పొద్దుపోయింది. తెల్లవారు 
తుండగా భీష్ముడు “నాకు దాహంగా ఉంది. నాకు దివ్య 
జలాలు కావాలి” అన్నాడు. సవ్యసాచి (అర్జునుడు) భీష్ముడి 
కుడివైపున భూమిలోకి పర్షన్యాస్తం నంధించాడు. 
పాతాళగంగా ధార పైకి వచ్చి భీష్ముని దాహం తీర్చింది. 
తరువాత భీష్ముడు మళ్ళీ దుర్యోధనుడికి హితబోధ చేశాడు. 
అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు వచ్చాడు కర్ణుడు. భీష్ముడు 
“నాయనా! నువ్వు కుంతీ పుత్రుడవని నాకు తెలుసు. కనుక 
నువ్వు వారితోకలిసి యుద్ధం ఆపు” అన్నాడు. “పితామహా! 
ఇప్పుడు ఈ యుద్దం ఆగడం న్యాయం కాదు” అన్నాడు 
కర్ణుడు భీష్ముడితో. భీష్ముడు నిట్టూర్చి, విశ్రాంతి తీసుకుంటూ 
ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. 
భీష్మపర్వము సమాప్తము. 


158--ాాాాాాాాాాాా శ్రీమహాభారతం 
దణ పర్వము 

సంజయుడు భీష్ముని మరణ వార్తను ధృతరాషుడికి 
చెప్పాడు. ధృతరాష్టుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. 
తరువాత తేరుకుని ఏం జరుగుతోందో చెప్పమని అడిగాడు. 
సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. 

“పితామహుని అనుమతితో యుద్దానికి నడుం కట్టి 
బయలుదేరారు. నా శక్తితో పాండవులను పరాభూతం 
చెయ్యడమో లేక భీష్ముని అనుసరించడమో తప్ప మరొక 
మార్గం లేదు. మీరంతా నిర్భయంగా ముందుకు నడవండి” 
అంటూ సైన్యాన్ని ప్రోత్సహించాడు దుర్యోధనుడు. 
యుద్దసన్నాహాలు చెయ్యండి అంటూ ఆజ్ఞాపించాడు. కర్ణుడు, 
సుయోధనుడు తమ రథాల్ని పితామహుని వద్దకు పోనిచ్చారు. 
భూమి మీద పడిన గరుత్మంతునిలా, రెక్కలు విరిగిన 
మైనాకంలా కనపడ్డాడు భీష్ముడు సుయోధనుడికి. కన్నీరు 
తుడుచుకుంటూ వెళ్ళి ఆ మహాయోధుడికి సాష్టాంగ 
నమస్కారం చేశాడు. “తాతా! ఇకపై మాకు ఎవరు దిక్కు” 
అంటూ దీనంగా నిలబడ్డాడు దుర్యోధనుడు. అప్పుడు కర్గుడు 
“నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ అర్జునుని గర్వం నేను అణిచేస్తాను” 
అన్నాడు. అప్పుడు భీష్ముడు “కర్ణా! రక్తసంబంధం కంటే 
స్నేహం, సత్సాంగత్యమే బలీయమని నాకు తెలుసు. నీ 
రక్షణలో మనవారంతా సుఖసంతోషాలు పొందుతారు. 
దుర్యోధనాదులలాగే నువ్వూ నాకు మనుమడివి. వారి మీద 
ఉన్న ప్రేమ నీ మీద కూడా ఉన్నదయ్యా నాకు!” అన్నాడు. 
కర్ణుడు మరొకసారి ఆ మహా సెనాపతికి పాదాభివందనం 
చేసి తిరిగి వచ్చాడు. అందరూ ద్రోణాచార్యుని సేనాపతిగా 
ఉండి నను ముందుకు నేడిపించమని (ప్రార్థించారు. 


శ్రీమహాభారతం —— (159 
(ద్రోణుడు ముందు వెనకలాలోచించి ఒప్పుకున్నాడు. వెంటనే 
దుర్యోధనాదులు ద్రోణాచార్యునికి సేనాపతిగా పట్టం కట్టారు. 
ద్రోణుడు ఏం కావాలో కోరుకోమన్నాడు దుర్యోధనుడేని. 
అతడు వెంటనే “ధర్మరాజుని ప్రాణాలతో బందీగా 
తీసుకురమ్మని” కోరుకున్నాడు. “యుద్దంలో ధర్మరాజుని 
చంపమని నువ్వు కోరుకోలేదంటే నిజంగా ధర్మరాజు 
అజాతశత్రువే. ఇలా వారిని ఓడించి, వారి రాజ్యం వారికి 
ఇద్దామనుకుంటున్నావా?” అని అడిగాడు ఆచార్యుడు. 
“ఆచార్యా! ధర్మరాజును సంహరిస్తే అర్జునుడు మా వంశాన్న 
నాశనం చేస్తాడు. కాదని అర్జునుని నేలకొరిగిస్తే కృష్ణుడే 
చక్రం ధరించి మనందరినీ పడగొట్టి, ఈ రాజ్యాన్నంతటినీ 
కుంతీదేవికి ధారపోస్తాడు. అందుకని ధర్మజుని బంధించి 
తెస్తే మళ్ళీ జూదం ఆడించి మళ్ళీ అరణ్యవాసం..” అంటూ 
చిరునవ్వు నవ్వాడు దుర్యోధనుడు. ఆచార్యుడు “నాయానా! 
నను నీకిచ్చిన మాట (ప్రకారం చెయ్యాలంటే అర్జునుడు 
ధర్మజునికి అండగా ఉండకూడదు. అతడు ఏమాత్రం 
ఏమరుపాటుగా ఉన్నా నేను ధర్మజుని బందీగా చేస్తాను” 
అన్నాడు. ఈ వార్త పాండవులకు తెలిసింది. 
ధర్మజుడు అర్జునుని పిలిపించి, ఆచార్యుని (ప్రతిజ్ఞని 
వివరించాడు. ధర్మరాజు “దుర్యోధనుని సంకల్పం 
నెరవేరకుండా చెయ్యాలనీ, మీరు క్షణకాలం కూడా నన్ను 
వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్లకూడదనీ” అర్జునుని ఆజ్ఞాపించాడు. 
అర్జునుడు “నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని ఎవరూ 
బంధించలేరు” అని చెప్పాడు. 

తెల్లవారింది. యుద్ధం మొదలయ్యింది. పాండవులు 
తన సేనను క్రౌంచవ్యూహంలో నిలిపారు. కౌరవులు శకట 


160--ాాాాాాాాా శ్రీమహాభారతం 
వ్యూహం పన్నారు. అటు కర్గుడూ, ఇటు అర్జునుడూ ప్రచండ 
సూర్యులలాగా వెలిగిపోతూ “ఉద్రేకంతో యుద్దం చేస్తున్నారు. 
ఆ నాటి యుద్దం మొదలైన కొంత సేపటికే (ద్రోణుడు 
విజృంభించాడు. విరాటరాజుతో కర్ణుడూ, భగదత్తునితో 
దుపదుడూ , 3 సెంధవుడితో అభిమన్వుడూ తలపడుతున్నారు. 
అభీమన్యుని ధాటికి తట్టుకోలేక సైంధవుడు కాలికి బుద్ది 
చెప్పి పరుగు తీస్తున్నాడు. అది కౌరవులకు అవమానం 
అయ్యింది. అప్పుడు శల్యుడు అభిమన్వునికి ఎదురు వెళ్ళాడు. 
అప్పుడు భీముడు శల్యుడితో చేసిన గదాయుద్గం 
అత్యాశ్చర్యకరం. భీముడు వ్రచండవాయువులా 
విజృంభించాడు. ఆ సమయంలో కృప, కర్ణ, ద్రోణ, అశ్వత్థామ, 
ధృష్టద్యుమ్ను భీమ, విరాటులు ఏడుగురు సూర్యులలాగా 
వెలిగిపోతూ యుద్దం చేస్తున్నారు. కొరవగాన పొందవ నా 
తాకిడికి తట్టుకోలేక వెనుతిరగిపోబోతంది. అప్పుడు ద్రోణుడు 
తమ వారకి” ధైర్యం కలిగేలా తన ధనస్సును (మోగించాడు. 
ద్రోణుడు పొంగుతున్న సముద్రంలా పాండవులను 
ముంచడానికి వెళ్తున్నాడు. ఆయనకు ధర్మజుని చక్ర రక్షకుడు 
అడ్డు వెళ్లి ఆరిపోయాడు. ఆచార్యుడు అడ్డు వచ్చిన 
వారీనందరినీ ఓడిస్తూ, ధర్మజుని మీదకి పోనిచ్చాడు తన 
రథాన్ని కొన్ని క్ష క్షణాల్లో. ఆచార్యుడు ధర్మజుని బంధీని చేస్తాడని 
అనుకుంటుండగానే అర్జునుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. 
క్షణాల మ్‌ యుద్దరంగంలో రక్తపుటేరులను ప్రవహింప 
చేశాడు. అర్జునుడు కురిపించిన బాణ వర్షానికి దిక్కులు, 
అంతరిక్షం, ఆకాశం, భూమి ఏవీ కనపడకుండా పోయింది. 
అంతా 'బాణమయమే అనిపించింది అందరికీ. ఇంతలోనే 


శ్రీమహాభారతం —— (161 
సూర్యుడు అస్తమించాడు. శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో 
పోల్పుకోలేని స్థితి వచ్చింది. ద్రోణుడు యుద్దం ఆపమని 
ఆదేశీంచాడో మరునాటి యుద్ధ ౦లో. "అర్జునుడు 
సంశప్తకులను అంతమొందించాడు. మరునాడు ద్రోణుడు 
గరుడవ్యూహంతో ఉన్నాడు. దానిని ఎదిరించడానికి 
యుధిష్టిరుడు అరమందల వ్యూహరచన చేశాడు. ధర్మరాజు 
ధృష్టద్యుమ్నునితో “క్షు రోజు నేను (ద్రోణుడికి చిక్కకుండా 
ఉండేట్లు చూడు” అన్నాడు. ధృష్టద్యు మ్నుడు “రాజా! ఆయన 
ఎంతగా ప్రయత్నించినా మీరు ఆయనకు దొరకరు. ఈ రోజు 
నెనే ఆయనను అడ్డుకుంటాను. ఆయన యుద్దంలో ఏ 
విధంగానూ నన్ను ఉలించలేకు అంటూ బాణవర్షం 
కురిపిస్తూ ద్రోణుడి మీదకి వెళ్ళాడు. ధృష్టద్యుమ్న డ్రోణులజు 
భయంకరమైన యుద్ధం జరిగింది. ద్రోణుడి ధాటికి పాండవుల 
వ్యూహం చెదిరిపోయింది. పిచ్చివాళ్ళ యుద్ధంలా ఏ 
నియమమూ లేకుండా జరుగుతోంది. కొట్లేది ఎవరినో ఎవరూ 
గమనించుకోవడం లేదు. ఈ సమయంలో అందరినీ భ్రమలో 
పడేసి ద్రోణుడు యుధిష్టిరునిపై దాడిచేశాడు. యుధిష్టిరుడు 
ఆయనను ఎదిరించాడు. సత్యజిత్తు వచ్చి ఆచార్యుని 
గాయపరిచి, ఆయన సారధిని మూర్చపోగొట్టాడు. చివరకు 
ద్రోణుడు సత్యజిత్తుకి చికిపోయాడు. అది చూసి పాండవులు 
హర్షధ్వానాలు చేశారు. సత్యజిత్తు తనను బంధిచడాన్ని 
ఆచార్యుడు ఓర్చుకోలేకపోయాడు. క్రమంగా సత్యజిత్తు తల 
ఎగరగొట్టాడు ఆచార్యుడు. అది చూసిన యుధిష్టిరుడు 
ద్రోణాచార్యుడికి భయపడి తన రథాన్ని వేగంగా తోలించుకుని 
యుద్ధభూమి నుండి పారిపోయాడు. శతానీకుడు ఆచార్యుడి 


162--ాాాాాాలాలాాాాా శ్రీమహాభారతం 
శరీరాన్ని తూట్లు పొడిచి పెద్దగా అట్టహాసం చేశాడు. 
ఆచార్యుడు శతానీకుని తల నరికాడు. మత్స్యవీరులు 
పారిపోతున్నారు. ద్రోణుడు చేది, కరూష, కేకయ, పాంచాల, 
సృంజయ పాండవ వీరులను అనేకసార్లు ఓడించాడు. అది 
విని దావాగ్ని దహించినట్లుగా ఆచార్యుడు ఆవేశంతో సేనలను 
విధ్వంసం చెయ్యడం చూసి సంజయాది వీరులు భయపడ్డారు. 
యుధిష్టిరాదులు నాలుగువైవుల నుండి ఆచార్యుడి పై 
విరుచుకుపడ్డారు. శిఖండి, కృతవర్మ, వసుదాసుడు, 
ఉత్తమౌజుడు,” క్షత్రదేవుడు, సాత్యకి, యుధామన్యుడు, 
యుధిష్టిరుడు, ధృష్టద్యుమ్నుడు, చేకితానుడు కలిసి 
ఆచార్యునిపై నూట దెబ్బైవవూడు బాణాలు వేని 
గాయపరిచారు. ఆచార్యుడు వీరిలో కొందరిని పడగొట్టాడు. 
ఒకరిద్దరిని పైకి పంపాడు. యుధిష్టిరుడు యుద్దభూమి నుండి 
పక్కకు తప్పుకున్నాడు. తరువాత తనను ఎదిరించడానికి 
వచ్చిన పాంచాల రాజకుమారుని ఆచార్యుడు యమనగరికి 
పంపించాడు. సైన్యంలో నాలుగువైపుల నుండి “ద్రోణుని 
చంపండి. [ద్రోణుని చంపండి” అని గోల మొదలైంది. 
ఆచార్యుడు పాండవ వీరులందరినీ కంగారులో ముంచేసి, 
కౌరవుల చేత తాను రక్షించబడి, పాండవపక్ష యోధులను 
అన్ని వైపుల నుండి మర్దిస్తున్నాడు. ఆ తరువాత కొంతసేపటికే 
పాండవుల పక్షం వారు ద్రోణుని చుట్టుముట్టారు. కౌరవ 
పాండవ వీరుల మధ్య ద్వంద్వ యుద్దం మొదలైంది. యుద్దం 
భీకరంగా కొనసాగుతోంది." ఆ నమయంలోనే 
ద్రోణాచార్యునిపై దాడి చెయ్యడానికి ఘటోత్కచుడు సమస్త 
ఆయుధాలను, నిప్పు, నీరు గడ్డి, దుమ్ము, చెట్లతో సహా 
అన్నింటితో సమస్త కౌరవ సైన్యాన్నీ గాయపరుస్తూ, నాశనం 


శ్రీమహాభారతం ——(163 
చేస్తూ, ఇటు అటు పరుగులు తీస్తూ ముందుకు వచ్చాడు. 
అతడి మీద రాక్షసరాజు అలంబసుడు అనేక ఆయుధాలను 
ప్రయోగించాడు. ఆ రాక్షసవీరులిద్దరికీ ఘోరమైన యుద్దం 
జరిగింది. పాండవపక్షంలో వందలకొద్దీ రథగజతురగ పదాది 
దళాలు ద్వంద్వ యుద్దం చేశాయి. ద్రోణుని చంపడానికి 
కాకుండా రక్షించడానికీ జరిగిన యుద్దం ఇంతకుముందు 
ఎప్పుడూ చూసిందీ లేదు, విన్నదీ లేదు. అక్కడ జరిగిన 
యద్దాలలో కొన్ని ఘోరమైనవీ, కొన్ని భయంకరమైనవి, కొన్ని 
వచి మైన్‌: 

అర్జునుడు సంశప్తకులను నాశనం చేశాడు. భగదత్తుని 
మట్టుపెట్టాడు. తరువాత అర్జునుడు దక్షిణ దిక్కుకు తిరిగాడు. 
సాత్యకి అనే సముద్రంలో మునిగిపోతున్న కర్షుని ద్రోణ, 
దుర్యాధన జయద్రథులు రక్షించారు. రెండువైపుల వారు 
ప్రాణాలకు తెగించి భయంకరమైన యుద్దం చేస్తున్నారు. 
ఇంతలో సూర్యుడు అస్తాద్రికి చేరుకున్నాడు. రెండు పక్షాల 
సైన్యమూ తమ శిబిరాల వైపుకి వెళ్ళారు. ఆ రోజు 
దుర్యోధనుడు ధర్మరాజును పట్టుకో దని ద్రోణుని 
నిందిస్తున్నాడు. “నీకు మేమే శత్రువులం. పాందవులు కాదు. 
నాకు ఇచ్చిన వరాన్ని మీరు పూర్తి చెయ్యలేదు” అంటూ దెప్పి 
పొడుస్తున్నాడు. ద్రోణుడు “నా ప్రయత్నం నేను చేస్తూ 
ఉన్నాను. నేను ఎన్నిసార్లు పట్టుకుందామని ప్రయత్నించినా 
అర్జునుడు అద్దుపడుతున్నాడు. ఈ రోజు ఎట్లా అయినా 
పాండవ పక్షంలోని శ్రేష్టుడైన వీరుని సంహరిస్తాను. దేవతలు 
కూడా ఛేదించలేని ఒక వ్యూహాన్ని పన్నుతాను. అయితే నువ్వు 
మాత్రం ఎట్లాగైనా సరే అర్జునుని ఇక్కడినుండి దూరంగా 
తీసుకుపోవాలి” అన్నాడు. మళ్ళీ తనని యుద్దానికి పిలిచిన 


164 శ్రీమహాభారతం 
సంశప్తకులతో యుద్దం చేస్తూ అర్జునుడు దక్షిణదిక్కుకి 
వెళ్ళాడు. ద్రోణుడు ఇంద్ర సమ పరాక్రమం గల రాజులతో 
చక్రవ్యూహం పన్నాడు. ఆ తరువాత కౌరవ పాండవుల మధ్య 
మరణమె విఠరామమేమో అగా యుద్ధం జరిగింది. 
భీముడి నాయకత్వంలో పాండవసేన ఆ చక్రవ్యూహం మీద 
విరుచుకు పడింది. ద్రోణుడు ఏమాత్రం చలించకుండా 
యుద్ధం చేస్తున్నాడు. కోపంతో చూసుకు వస్తున్న ద్రోణుని 
వదిరింజే బాధ్యత నం యుధిషిరుడు అభీమన్యునికి 
అప్పగించాడు. “ఆ వ్యూహాన్ని దించకపోతే అర్జునుడు 
యుద్దం నుండి తిరిగి వచ్చి మనల్ని నిందిస్తాడు” అన్నాడు. 
అభిమన్యుడు యుధిష్టిరునితో “నా తండి వ్యూహాన్ని 
చేదించడమె నేర్పాడు. తిరిగి వచ్చే ఆలోచన చెప్పలేదు. అక్కడ 
ఏదైనా ఆపదలో నేను చిక్కుకుంటే మాత్రం వెనక్కి తిరిగి 
రాలేను” అని చెప్పాడు. 

“వీరుడా! నువ్వు వ్యూహాన్ని ఛేదించి మాకు దారి 

చూపిస్తే మేమూ నీ వెనుకే వచ్చి అన్ని వైపుల నుండి నీకు 
వ, నిలబడతాం” అని చెప్పాడు యుధిష్టిరుడు. భీముడూ 
ఆ మాటే చెప్పాడు అభిమన్యుడికి. “= పెదతండ్రుల అండ 
ఉంటుంది. నేను విజ ౦భిస్తాను. నా తండ్రి, మేనమామల 
వంశాలకు మేలు కల విధంగా నా పరాక్రమాన్ని ప్రదర్శించి 
శత్రుసైన్యాన్ని కాలుడి ఆహారంగా ఎట్లా వేస్తానో అందరూ 
చూస్తారు. నేను బ్రతికి వుండగా నా ఎదురుగా వచ్చి యుద్ధం 
చేసి ప్రాణాలతో బయటపడితే నేను అర్జునుడి కౌడుకునే 
కాదు. సుభద్ర గర్భం నుండి పుట్టిన వాడినీ కాదు” అని 
ప్రతిజ్ఞ చేశాడు. 


శ్రీమహాభారతం —— (165 

“నీ బలం ఎప్పుడూ వృద్ధి పొందుగాక” అని 
యుధిష్టిరుడు అభిమన్యుని ఆశీర్వదీంచాడు. అభిమన్యుడు 
మహా ఉత్తేజంతో వ్యూహంలోకి (ప్రవేశించాడు. అభిమన్యుడి 
పరాక్రమానికి కౌరవసేన చెల్లాచెదురైపోతోంది. కోపంతో 
దుర్యోధనుడు అభీమన్యుడికి ఎదురెళ్ళాడు. అతడి రక్షణ కోసం 
ద్రోణుడి ఆజ్ఞతో చాలామంది వీరులు దుర్యోధనుడి చుట్టూ 
చేరారు. అభీమన్యు ని నుండి దుర్యోధనుని రక్షించారు వారు? 
చేతికి దొరికిన దుర్మోధనుడు తప్పించుకుపోవడం చూసి నోటి 
ముందలి కూడా తీే ససినట్లుగా సహించలేకపోయాడు 
అభిమన్యుడు. ఆ వీరులందరినీ తరిమికొడుతూ సింహంలా 
గర్జించాడు. ఆ సింహనాదాన్ని విని సహించలేని ద్రోణాదులు 
అతడి చుట్టూ చేరి బాణవర్షం కురిపించారు. కానీ 
అభిమన్యుడు వాటిని తన దాకా 'రానివ్వకుండానే ఖండించి, 
వాడి బాణాలతో వారిని గాయవరిచాడు. అప్పుడు 
అభిమన్యుడు, కౌరవులు ఎడతెగకుండా యుద్ధం చేశారు. 
మహారథికులందరినీ అభిమన్యుడు తన “బాణాలతో 
వేధిస్తున్నాడు. తనపై బాణాలు వేసిన అశ్మక రాజపుత్రుని 
పదిబాణాలతో నేరకొరిగించాడు. అది చూసి కౌరవసేన 
భయంతోపరుగులు తీసింది. దురో ధనాదులు దీర్జాలోచనలు 
చేస్తున్నారు. అభిమన్యుడు తను దేబ్బతింటూ కూడా కర్గుడి 
కవచం చీల్చుకుని, శరీరాన్ని కూడా చీల్చీసే పదునైన బాణాన్ని 
వేశాడు అతడి మీదకి. అంతటి కేర్వడూ ఆ దెబ్బకి 
విలవిలలాడుతూ వణికిపోయాడు. మరో ముగ్గురు 
మహాయోధులనూ చంపేశాడు అభిమన్యుడు. అప్పుడు కర్ణుడు 
ఇరవైఎడు, అశ్వత్థామ ఇరవై, కృతవర్మ ఏడు బాణాలు ప్పి 
అభిమన్యుని గాయేపరిచారు. అభిమన్యుడి శరీరం నిండా 


166 శ్రీమహాభారతం 
బాణాల రంధ్రాలే. అయినా దండం పట్టుకుని తిరుగుతున్న 
కాలయముడిలా యుద్దరంగమంతా తిరుగుతున్నాడు. 
అభిమన్యుడు తనకు దగ్గరలో ఉన్న శల్యుడని బాణవర్షంలో 
ముంచేశాడు. పైగా సింహనాదం చేసి కౌరవసైన్యాన్ని 
బెదరగొట్టాడు. శల్యుడు రథం వెనక్కి వెళ్ళీ మూర్చ పోయాడు. 
అది చూసిన. కౌరవసేన ద్రోణుడు చూస్తుండగానే వెనక్కి 
పరుగులు తీస్తోంది. అది చూసి ఆకాశం నుంచి యద్దాన్ని 
చూస్తున్న దెవతలు, పితరులు, చారణులు, సిద్దులు, యక్షులు, 
క్రింద మానవులు కూడా అభిమన్యుడి కీర్తిని గానం చెస్తూ 
అతడిని మెచ్చుకున్నారు. 

అన్నను మూర్భపోగొట్టిన విషయం తెలిసి అభిమన్యుడి 
మదకి బాణవర్వంతోనే వచ్చాడు శల్యుడి తమ్ముడు. 
అభీమన్యుడు అతడిని ముక్కులు ముక్కలుగా నరికేశాడు. 
తన పరాక్రమంతో దుశ్చాసనుడినీ మూర్చపోగొట్టాడు. అది 
చూసి జయద్రథుడు విజృంభించాడు. వ్యూహానికి ఉత్తర దిశలో 
యుద్ధం చేస్తున్న గజ సైన్యాన్ని సంహరించి పాండవులకు 
దారి చూపించాడు. జయద్రథుడు వారిని అద్దుకున్నాడు. 
అభిమన్యుడు ఆ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు. ఒక గొప్ప 
తిమింగలం సముద్రంలో అల్లకల్లోలం సృష్టించినట్లుగా 
అభిమన్యుడు కారవసేనను చెండాడుతున్నాడు. కౌరవ 
సైన్యంలోని ముఖ్య వీరులంతా రథాలతో అభిమన్యుని 
చుట్టుముట్టారు. అభిమన్యుడి పరాక్రమానికి వృషసేనుడి 
బాణాలు అద్దుకట్టు వేసాయి. దెబ్బతిన్న గుణాలు ప్రక్కకు 
లాకుుపోయిన కారణంగా అవతలకు వెళిన అభిమన్యుడు 
కొద్ది సెపటిలోనే తిరిగి వచ్చాడు వ్యూహంలోొకి. అభిమన్యుడు 
వృషసేనుడిని చంపేశాడు. అది చూసి అభిమన్యుని 


శ్రీమహాభారతం —— (167 
చంపాలనుకుని గొప్ప గొప్ప క్షతియవీరులు అతడి చుట్టూ 
చేరారు. వారికీ, అభిమన్యుడికీ గొప్ప యుద్ధం జరిగింది. 
అభిమన్యుడు వాళ్ల తలలను నరికేశాడు. రుక్ళరథుని 
చంపాడు. రుక్మరథుని మిత్రులు అభిమన్యునిపై విరుచుకు 
పడ్డారు. అభిమన్యుడు వారందరినీ గంధర్వాస్తంతో కొట్ట 
చంపాడు. అది చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. 
దుర్యోధనుడు అభిమన్యుడితో యుద్దం (ప్రారంభించాడు. 
కానీ క్షణకాలం పూర్తి కాకుండానే అభిమన్యుడు తనపై వేస్తున్న 
వందల బాణాల దెబ్బలకు తట్టుకోలేక పారిపోయాడు. అది 
చూసి కౌరవ సేనలకు చెమటలు కారుతున్నాయి. శత్రువును 
జయించాలనే ఉత్సాహం నశించి, పారిపోయే ప్రయత్నం 
చేస్తున్నాడు. అది చూసి [ద్రోణాదులు వేగంగా అభిమన్యుడి 
వైపు వచ్చారు. దుర్యోధన పుత్రుడు లక్ష్మణ కుమారుడు 
అభిమన్యుని ఎదుర్కున్నాడు. కుమారుడిపై (ప్రేమతో 
దుర్వోధనుడూ వెనక్కి వచ్చాడు. అభిమన్యుడు “సోదరా! ఈ 
లోకాన్ని ఒక్కసారి బాగా చూసుకో. నిన్ను ఇప్పుడే పరలోకానికి 
పంపుతాను” అంటూనే అందరూ చూస్తుండగానే బల్లెంతో 
అతడి తలను, మొండాన్ని వేరు చేశేసాడు. పుత్రశోకంతో 
దుర్యోధనుడు అభిమన్యుడిపై కోపం పట్టలేకపోయాడు. 
క్షతియులందరినీ పిలిచి “వీడిని చంపండి” అని చెప్పాడు. 
అప్పుడు (ద్రోణ, కృప, కృతవర్మ, కర్ణ, అశ్వత్తామ, 
బృహద్బలుడు అనే ఆరుగురూ అభిమన్యుని నాలుగువైపుల 
నుండి చుట్టుముట్టారు. అభిమన్యుడు మళ్ళీ తన వాడి 
బాణాలతోవారందరినీ తరిమి కొట్టాడు. కొద్ది వ్యవధిలో మళ్లీ 
ద్రోణాదులు తిరిగి వచ్చి అభిమన్యుడిపై దాడిచేశారు. వారి 

భీకరంగా యుద్ధం చేశాడు అభిమన్యుడు. కోసలరాజును 


168 శ్రీమహాభారతం 

రథహీనుడిని చేశాడు. అభిమన్యుని తల నరకాలని చూశాడు 
కోసలరాజు. అది గమనించి తానే అతడిపై బాణం వేసి 
పడగొట్టాడు. తరువాత పదివేల మంది బలిష్టులైన రాజులనూ 
వధించాడు. ఈ విధంగా యుద్ధరంగమంతటా వీరవిహారం 
చేస్తున్నాడు అభిమన్యుడు. తరువాత కర్ణాభిమన్యులు పోరు 
సాగించారు. ఇద్దరి శరరాలూ నెత్తురు ఓడుతున్నాయి. విచిత్ర 
యుద్ధం చు కర్ణుడి ఆరుగురు మంత్రులు ముందుకు 
వచ్చారు. అభిమన్యుడు వారితో యుద్దం చేసి వాళ్ళ గుజ్టాలు, 
సారథులతో సహా నాశనం చేశాడు. మగధరాజు కొడుకు 
భోజుని పడగొట్టాడు. దుశ్శాసనుని కొడుకు అభీమన్యుని 
శరీరానికి ఏడు బాణాలతో తూట్లు పెట్టాడు. అతడి నాలుగు 
గుజ్టాలను, సారథిని కూడా కొట్టాడు. అభిమన్యుడు 
దుశ్శాసనుని కుమారుని కొట్టబోతుండగా అశ్వత్థామ 
అడ్డుపడ్డాడు. అభిమన్వుడు అశ్వత్థామ ధ్వజాన్ని ఖండించి, 
శల్యుని నొప్పించటంతో పాటు అతడి ధ్వజాన్ని ఖండించి, 
అతడి రక్షకులనూ, సారథినీ చంపాడు. శల్యుడు పారిపోయి 
మరో రథం ఎక్కాడు. శకునినీ, ఇతరులనూ తన బాణాలతో 
తూట్లు పొడిచాడు. శకుని కూడా అభీమన్యుని మూడు 
బాణాలతో బాగా కొట్టాడు. తరువాత దుర్యోధనుడితో “వీడు 
ముందు నుండీ మనల్ని ఒక్కొక్కరిగా కొడుతూనే ఉన్నాడు. 
ఇకపై మనందరం కలిసి ఒక్కసారిగా కొట్టాలి” అన్నాడు. 
కర్లుడు “ఇతడిని చంపడానికి ఏదైనా ఉపాయం చెప్పమని” 
ద్రోణుని అడిగాడు. ద్రోణుడు అభిమన్యుని యుద్ద నైపుణ్యాన్ని 
చూసి సంతోషించి మెచ్చుకున్నాడు. అభిమన్యుడి ధాటికి 
తట్టుకోలేక దెబ్బలు తిన్న కర్గుడు ద్రోణుడితో మొరపెట్టు 
కున్నాడు. ద్రోణుడు “తాను ఇతరులకు కనపడకుండా ఉండేలా 


శ్రీమహాభారతం ——(169 
బాణప్రయోగం చేస్తున్నాడు. ఇతడికి 'కవచధారణ విద్య బాగా 
తెలుసు. కనుక ఇతడి ధనస్సును, అల్లెైత్రాటిని తుంచెయ్యాలి. 
పగ్గాలు తెంపేసి ఇరుప్రక్కల ఉండే రక్షకులను, సారథిని 
చంపాలి. అప్పుడు పని పూర్తి అవుతుంది. కర్ణా! నువ్వు గొప్ప 
విలువిద్యా దక్షుడివిగదా! ఈ పని చెయ్యి. అన్నివిధాలా ఇతడిని 
అసహాయుడిని చేసి పారిపోయేటట్లు చెయ్యి. వెనకనుండి 
దెబ్బకొట్టు. ఇతడి చేతిలో విల్లు ఉన్నంతవరకూ ఇతడిని 
దేవతలుగానీ, రాక్షసులు గానీ జయించలేరు” అని చెప్పాడు. 

అప్పుడు కర్షుడు అభిమన్యుని ధనస్సును విరిచేశాడు. 
విల్లు, రథంలేని సమయం చూసి మిగిలిన మహావీరులంతా 
మహా వేగంగా అభిమన్యుడిపై బాణాలను కురిపించారు. 
అభిమన్యుడి విల్లు విరిగిపోయింది. రథం ముక్కలైంది. 
అయినా అభిమన్యుడు తన ధర్మాన్ని పాటించి కత్తి, డాలు 
చేత్తో పుచ్చుకుని ఆకాశానికి ఎగిరాడు. తన శక్తితో ఆ 
బాలవీరుడు గరుడునిలా గిరికీలు కొడుతున్నాడు. ద్రోణుడు 
అతడి కత్తిని ముక్కలు చేశాడు. కర్ణుడు డాలును విరగ 
గొట్టాడు. అభిమన్యుడి చేతిలో ఏ ఆయుధం లేదు. శరీరం 
నిండా బాణాలే. అయినా కోపంతో ఆకాశం నుండి క్రిందకి 
దిగి చక్రాన్ని చేతిలోకి తీసుకుని ద్రోణుడి మీదకి లంఘించాడు. 
అప్పుడు చూసే వారికి అభీమన్యుడు చక్రం పట్టిన 
శ్రీమహావిష్ణువులా అనిపించాడు. 

రాజులందరూ భయపడ్డారు. కానీ మళ్ళీ అందరూ కలిసి 
అతడి చేతిలోని చక్రాన్ని ముక్కలు చేశారు. అభిమన్యుడు 
పెద్ద గదను తీసుకుని అశ్వత్తామపై విసిరాడు. అది 
డెబ్బైఎనిమిది మంది గాంధారులను బలి తీసుకుంది. ఇంకా 
పది ఎనుగులనూ మట్టుపెట్టింది. దుశ్శాసనుని పుత్రడి రథాన్ని 


170 శ్రీమహాభారతం 
తన గదతో పొడి పొడి చేశాడు. వాడు గదతో అభిమన్యుడి 
మీదకి ఉరికాడు. ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలనే 
యుద్దం చేస్తున్నారు. ఇద్దరికీ గద దెబ్బ తగిలింది. ఇద్దరూ 
క్రింద పడ్డారు. దుశ్శాసన పుత్రుడు ముందుగా పైకి లేచి, 
పైకి లేవబోతున్న అభీమన్యుని తలపై గదతో కొట్టాడు. ఆ 
దెబ్బతో అభిమన్యుడు మళ్ళీ స్పృహ తప్పిపోయి కిందపడి 
(ప్రాణాలు వదిలాడు. ఈ విధంగా కురు మహా యోధులంతా 
కలిసి ఒక్క బాలవీరుని చంపేశారు. 

ఆకాశం నుండి విరిగిపడిన చంద్రుడిలా యుద్దభూమిలో 
పడి ఉన్న అభిమన్యుడిని చూసి అంతరిక్షంలోని ప్రాణుల 
కూడా హాహాకారాలు చేస్తున్నాయి. అతడిని చూసి కురువీరులు 
ఆనందిస్తున్నారు. యౌవనంలో కూడా అడుగుపెట్టని ఆ 
బాలవీరుని వీరమరణం చూసి యుధిష్టిరుడు “మృత్యువు 
సమీపించినా అభిమన్యుడు వెన్ను చూపలేదు. అతడిలా మీరు 
ధైర్యంగా ఉండండి. భయపడకండి. మనకి తప్పక విజయం 
లభిస్తుంది”అని దుఃఖిస్తున్న సైనికులను ఓదార్పాడు. 

ఈ విధంగా కౌరవులు పాండవులలోని ఆ ఉత్తమవీరుని 
చంపేసి సాయంత్రానికి గుడారాలకు చేరుకున్నారు. 
యుద్దరంగం చూడడానికి చాలా భయంకరగా ఉంది. 

పాండవ యోధులంతా యుధిష్టిరుని చుట్టూ చేరి 
అభిమన్యుని తలుచుకుంటూ అతడి చేసిన యుద్దం గురించి 
మాట్లాడుకుంటున్నారు. యుధిష్టిరుడు తమ్ముడి కొడుకు 
మరణానికి దుఃఖిస్తున్నాడు. మాటిమాటికీ ఆయనకు 
శత్రువులు అతనిపట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరే గుర్తుకు 
వస్తోంది. మనశ్శాంతి కలుగడం లేదు. అప్పుడు వ్యాసుడు 
యుధిష్టిరునితో “నువ్వు శాస్తలు చదివావు. తెలివిగలవాడివి. 


శ్రీమహాభారతం ——M171 
నీ వంటి వారు కష్టాలు వచ్చినప్పుడు అజ్ఞానంలో పడరు. 
వ్యాసుడు యుధిష్టిరుని దుఃఖం తొలగిపోవడానికి మృత్యువు 
ఎవరు? ఎట్లా వస్తుంది? ఏం చేస్తుంది? మొదలైన ఎన్నో 
విషయాలను చెప్పాడు. పరలోకానికి చేరుకున్న పదహారు 
మంది మహారాజుల చరిత్రలు యుధిష్టిరుడికి చెప్పాడు. 
దాంతో యుధిష్టిరుని మనస్సులోని శోకం పోయింది. 
తరువాత అర్జునుడు అభిమన్యుని మరణవార్త తెలసుకుని 
ఎంతగానో దుఃఖించాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చాడు. 

మరునాడు సూర్యాస్తమయం లోపల జయద్రథుని 
చంపుతానిని లేదా తాను స్వయంగా అగ్నికి ఆహుతి 
అయిపోతానని (ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. ఆ వార్త విని 
జయద్రథుడు భయపడుతున్నాడు. ద్రోణుడు జయద్రథునికి 
ధైర్యం చెప్తున్నాడు. 

అర్జునుడు శ్రీకృష్ణుడితో “నా ప్రతిజ్ఞ చెల్లించుకోకుండా 
కౌరవవీరుల ఆటంకాలు కలిగిస్తే నేనే ఏం చెయ్యాలి? ప్రతిజ్ఞ 
తీర్చుకోలేప్పుడు బ్రతికి ప్రయోజనం ఏముంటుంది? ఎందుకు 
బ్రతకాలి?” అంటూ వాపోతున్నాడు. 

కేశవుడు అర్జునునితో “నీకు సనాతనమైన పాశుపతాస్ర 
జ్ఞానం ఉన్నటైతే రేపు నువ్వు తప్పకుండా జయద్రథుని 
చంపగలవు” అని అన్నాడు. అర్జునుడు శంకరుని 
ప్రార్థించాడు. శంకరుడు తనదైన ఘోరమైన పాశపతాస్తాన్ని 
అర్జునునికి అనుగ్రహించాడు. కృష్ణుడు దుఃఖీస్తున్న 
యుధిష్టిరునితో “ఈ రోజు అర్జునుడు జయద్రథుని చంపినాకే 
మై దగ్గరకు వస్తాడు. కనుక మీరు మీ శోకాన్ని చింతను 
వదిలెయ్యండి” అని చెప్పాడు. అర్జునుడు ఆ రోజు 


172 శ్రీమహాభారతం 
యుధిష్టిరుని రక్షణభారం సాత్యకికి అప్పచెప్పాడు. 

ధృతరాష్టుడు సంజయుడితో “నేను నా పుత్రుడితో 
'కృష్ణుడి మాట విని సంధి చేసుకో. అప్పుడు గాని యుద్దంలో 
నీకు గెలుపు రాదు” అని ఎంతగానో చెప్పాను. కానీ నా 
మూర్ధపు పుత్రులలో ఏ ఒక్కడూ నా మాట వినలేదు” అంటూ 
విచారిస్తున్నాడు. ఆయన మాటలు విన్న సంజయుడు 
ధృతరాషుని దెప్పిపొడిచాడు. తరువాత ఏం జరుగుతుందీ 
ఆయనకు చెప్తున్నాడు. 

మరునాడు ద్రోణాచార్యుడు పన్నిన శకటవ్యూహంలోకి 
అర్జునుడు (ప్రవేశించాడు. అర్జునుడు తన ప్రతిజ్ఞను 
చెల్లించుకోనిమ్మని ద్రోణుని ప్రార్థించాడు. “అర్జునా! నన్ను 
ఓడించకుండా జయటద్రథుని గెలవలేవు” అని అన్నాడు. 
ద్రోణార్డునులు భీకరమైన యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు 
అర్జునుడికి అతడు చేయవలసిన పని, దాని సమయాలను 
గుర్తుచేశాడు. వెంటనే అర్జునుడు ఆచార్యునికి నమ్మరించి, 
ఆయన అనుమతి తీసుకుని ముందుకు సాగాడు. తన ప్రతిజ్ఞ 
నెరవేర్చుకోవడానికి అడ్డుపడుతున్న వారిని మట్టు 
పెడుతున్నాడు అర్జునుడు. సుదక్షిణుడు కోపంతో విసిరిన 
శక్తి దెబ్బకు అర్జునుడు గాఢమైన మూర్చను పొందాడు. 
కొంతసేపటికి తేరుకుని సుదక్షిణుని కూడా చంపాడు. తనను 
ఎదురిస్తున్న వారి తలలను, చేతులను నరుకుతున్నాడు. 
కౌరవసైన్యాన్ని అర్జునుడు చీల్చి చెండాడుతున్నాడు. 
దుర్యోధనుని ఆజ్ఞతో అతడి గజసైన్యంతో అతడి రాజులు 
అర్జునుడిపై దాడి చేశారు. వారంతా నేలకు ఒరిగారు. 
దుర్యోధనుని రక్షణ కోసం అతనికి ద్రోణాచార్యుడు 
అభేద్యకవచమును ఇచ్చాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నుడు 


శ్రీమహాభారతం ——173 
ద్రోణాచార్యునితో యుద్ధం చేశారు. ఆనాటి యుద్ధంలో వీళ్ళు 
మన పక్షంవారు, వీరు పరాయి పక్షం వారు అనే జ్ఞానం 
లేకుండా యుద్దం జరిగింది. కృష్ణార్ణునులిద్దరూ జయ ద్రథుని 
వైపుకే వెళ్తున్నారు. అర్జునుడి రథం సేన మధ్యలోకి వచ్చింది. 
కానీ గుర్రాలు ఆకలిదప్పులతో అలమటి స్తున్నాయి. అర్జునుడు 
రథం దిగి, ధనస్సు చెత పట్టి అప్రమత్తుడై జాగురూకుడై 
కొండలా స్థిరంగా నిలబడ్డాడు. కృష్ణుడు గుర్రాలపని 
చూస్తున్నాడు. దొరికిందే సందు అన్నట్లుగా కౌరవసేన అరుస్తూ 
ఒంటరిగా ఉన్న అర్జునుని చుట్టుముట్టింది. వాళ్ళ అస్త్రాలను 
తన అస్త్రాలతో అన్ని వైపుల నుంచి ఆపేశాడు అర్జునుడు. 
సంజయుడు ఇట్లా చెప్తుండగా వింటున్న ధృతరాషుడికి గొప్ప 
సందేహం వచ్చింది. “సంజయా! అర్జునుడు ఒక్కడే నేలపై 
నిలబడి చేతికి చిక్కినా కౌరవులు అతడిని ఎందుకు 
చంపలేకపోయారు” అని అడిగాడు. “రాజా లోభమనే ఒక 
దురుణమే సమస్త మంచి గుణాలనూ ఎట్లా ఆపేస్తుందో అట్లా 
ల శ ప. స 
అర్జునుడు నేలమీదే ర. తన పరాక్రమంతో రథం మీద 
ఉన్న రాజులను కూడా ఆపెశాడు” అని చెప్పాడు. క్రమంగా 
ముళ్ళ సంజయుడు ధృతరాషుడకి జరుగుతున్నది 
చెప్పసాగాడు. 
ఆనాటి అర్జునుని పరాక్రమం చూసి సిద్దులు, చారణులు 
అతడిని మెచ్చుకున్నారు. బాణాలు గుచ్చుకున్న బాధకు 
శత్రువీరులు ఖిన్నులై కృష్ణార్ణునుల వకం చూడలేకపోతున్నారు 
కూడా. కృష్ణార్దునులు ఇద్దరూ జయద్రథుని వధ గురించి 
మాట్లాడుకుంటున్నారు. జయద్రథుని ఆరుగురు మహారథుల 
తమ మధ్య ఉంచుకున్నారు. ఇంతలో కృష్ణార్ణునులకు 
జయద్రథుడు కనిపించాడు. అతడి రక్షణ కోసం దుర్యోధనుడు 


176 శ్రీమహాభారతం 
వారి కంటే ముందే బయలుదేరాడు. ద్రోణుడు జయద్రథునికి 
కవచం తొడిగాడు. అర్జునునితో కృష్ణుడు “ఇప్పుడు నువ్వు 
ఇతడితోనే యుద్దం చెయ్యి” అన్నాడు. అర్జునుడు దుర్యోధనుడు 
మొదలైన ఎనిమిది మందితో యుద్దం చేశాడు. శకట వ 
దగ్గర కౌరవ, పాండవ వీరుల్‌ సంగ్రామం భీకరంగా 
జరగుతోంది. పాండవపక్షం వారికి ఆ రోజు మధ్యాహ్నం 
(దోణుడే ప్రధాన లక్ష కం: వాళ్ళు ద్రోణుని సైన్యాన్ని ఛిన్నాభిన్నం 
చెయ్యడానికి గొప్ప గొప్ప ఆయుధాలను ప్రయోగించారు. 
ar (ద్రోణుడు గదలు విసిరేసుకున్నారు. అవి రెండూ 
కొంతసేపు పోటీపడి క్రిందకి పడిపోయినాయి. అది చూసి 
[దోణుడికి కోపం మెరగంది: విజృంభించి యుద్దం చేస్తున్నాడు 
ద్రోణుడు. ద్రోణుడు సాత్యకి యుద్దం చేస్తన్నారు” యుధిషిరుడు 
సాత్యకిని అర్జునుని వద్దకు పంపించాడు. సాత్యకి కౌరవసేనలో 
ప్రవేశించి యుద్ధం చేస్తున్నాడు. అతడి ధాటికి కౌరవసేన 
ఓటిమినే చవి చూస్తోంది. కృతవర్మ పాండవులపై 
విజృంభిస్తున్నాడు. సాత్యకి కృతవర్శాది రులతో యుద్దం 
చేస్తున్నాడు. సాత్యకి ఆచార్యులతో యుధ్దం చేశాడు. 
త్రిగర్తాథిపతి దుశ్శాసనుని సాత్యకి నుండీ దూరంగా 
తీసుకుపోయాడు. ద్రోణుడు పాంచాల వీరులను ఓడించాడు. 
భీముడు అనేకమంది ధృతరాష్ట్ర పుత్రులను వధించాడు. 
భీముడు కర్షుని పడిందా దుర్యోధనుడు యుధామన్యు, 
ఉత్తమౌజులతో యుద్దం చేశాడు. భీముడు మళ్ళీ కర్షుని 
ఓడించి ఏడుగురు ధృతరాష్ట్ర పుత్రులను పం | కర్ణ 
భీమే సెనుల మద్య భీష్షేణమైనీ సంగ్రామం జరిగింది. కర్ణడు 
భీమసేనుని పరాభవించాడు. సాత్యకి భూరిశ్రవునితో యుద్దం 
చేసి అతడిని వధించాడు. అది చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో 


శ్రీమహాభారతం ——(175 
తన రథాన్ని జయద్రథుని వైపుకు పోనిమ్మన్నాడు. “కు 
యుద్దం చేస్తూ చనిపోతే స్వర్గానికి చేరుకుంటాడు. లేదా వెను 
చూపీ పారిపోయేటప్పుడు నా బాణానికి గురై చనిపో 
నరకానికి పోతాడు” అన్నాడు అర్జునుడు. 

శ్రీకృష్ణుడు రథాన్ని జయద్రభథునివైపు తోలుతున్నాడు. 
అది చూసి దురో ఫధనుడు “ఈ పగలు ఇంకా కొంచమే ఉంది. 
కర్ణా! నువ్వు వెళ్ళ అర్జునునిపై దాడి చెయ్యి. అప్పుడు పగలు 
గడీచిపోతుంది. "విజయం ఈనాటికి మనదే. ఎందుకంటే 
ఇవాళ సూర్యాస్తమయం లోపల జయద్రథుని చంపుతానని 
అర్జునుడి ప్రతిజ్ఞ. మనం దాన్ని భగం చేసి జయద్రథుని 
రక్షించగలిగితే అతడు తనంతట వ. అగిప్రవేశం చేస్తాడు. 
ఆపైన అర్జునుడు లేని పాండవులను గెలవడం సులభం. 
ఇక రాజ్యాన్ని ఎవరి అడ్డూ లేకుండా మనవే 
అనుభవించవచ్చు” అన్నాడు కర్ణుడితో. 

దురో ఫభనుడి మాట విన్న కర్ణుడు “ప్రస్తుతం నా 
శరీరంలో ము శక్తిలేదు. అయినా రో ఈ రోజు అర్జునుడు 
జయద్రథుని చంపకూడదనే ఉద్దేశ్య తోనె నేనునా శక్తికొద్దీ 
యుద్దం చేస్తాను. ఎందుకంటే సా సన నీ కోసం కదా!” 
అన్నాడు. కానీ వీరు ఇలా మాట్లాడుకుంటుండగానే అర్జునుని 
బాణాలకు కౌరవసేనలు తలలు ఎగిపోతున్నాయి. అర్జునుని 
పరాక్రమాన్ని కురుసేనలు సహించ కపోయాయి. 
జయద్రథుని రక్షణ కోసం దుర్యోధనుడు, కర్ణుడు వృష షసేనుడు, 
శల్యుడు, అశ్వత్థామ, స్వయంగా జయద్రథుడు కూడా 
అర్జునుని నలువైపులా ముట్టడించారు. వారు జయద్రథుని 
తమ చాటున దాచి కృష్ణాద్దులను చంపాలని నిర్భయంగా 
నలువైపుల తిరుగుతున్నారు. అర్జునుడు వారందరినీ 


176 శ్రీమహాభారతం 
ఎదుర్కొంటూ సింధురాజు వైపుకే వెళ్తున్నాడు. అర్జునుడి వింటి 
నారి మోగినవుడల్లా కురువీరులు విచ్చివారిలా 
తిరుగుతున్నారు. కౌరవులు ఆయుధాలు కురిపిస్తూ ఆకాశాన్ని 
చీకటి మయం చేశారు. అర్జునుడు తన దివ్యాస్తాలతో ఆ 
చీకటిని తరివేశాడు. యుధ్ధ రంగంలో అర్జునుడు 
మృత్యువులా విహరిస్తున్నాడు. అది చూసి కౌరవులలో అలజడి 
చెలరేగింది. అతడు గొప్ప గొప్ప మహారథులను సాగనంపి 
తాను జయదథ్రుడి వైపుకి సాగిపోతున్నాడు. కౌరవులు 
జయద్రథుడి ప్రాణాలపై ఆశ వదిలేసుకున్నారు. అర్జునుడు 
జయద్రథుడికి ఎదురుగా వచ్చాడు. కానీ అతడి చుట్టూ 
ఆరుగురు మహారథులు ఉన్నారు. సమయం తక్కువగా ఉంది. 
అర్జునుడితో కృష్ణుడు “పార్గా! అతడి చుట్టూ ఉన్న వారిని 
పడగొడితే తప్ప అతడిని చంపడం సాధ్యం కాదు. కనుక 
నేను ఉపాయం ఒకటి చేస్తాను. సూర్యాస్తమయం 
అయిపోయినట్లుగా నేను చూపిస్తాను. అప్పుడు ఆనందంగా 
జయద్రథుడు నిన్ను కొట్టడానికి వారి మధ్య నుండి ఇవతలికి 
వస్తాడు. తనను తాను రక్షించుకునే ప్రయత్నం ఏమీ లేకుండా 
వస్తాడు. అప్పుడు నువ్వు అతడిని సంహరించు. సూర్యుడు 
అస్తమించేశాడు అనుకుని ఏమరుపాటుగా ఉండకు” అని 
చెప్పాడు. అర్జునుడు “మీరు చెప్పినట్లే చేస్తాను” అన్నాడు 
కృష్ణునితో. 

అప్పుడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు యోగంతో 
సూర్యుడిని కప్పెయ్యడానికి చీకటిని సృష్టించాడు. అది చూసి 
కురుయోధులంతా సూర్యాస్తమయమైపోయింది అనుకున్నారు. 
ఇక అర్జునుడు తనకు తానుగానే నశించిపోతాడన్న 
ఆనందంలో ఉన్నారు. అప్పుడు జయద్రథుడి తల పైకెత్తి 


శ్రీమహాభారతం ——M177 
సూర్యుని వంక చూస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో 
“వీరుడా! వీడు భయాన్ని వదిలేసి సూర్యుడి వంక 
చూస్తున్నాడు. ఈ దుర్మార్గుని చంపడానికి ఇదే తగిన 
సమయం. వెంటనే వీడి తలను ఎగురగొట్టి న (ప్రతిజ్ఞ 
నెరవేర్చుకో” అని అన్నాడు. అర్జునుడు వజ్రాస్త్రంతో ఒక 
బాణాన్ని గాండీవంలోకి నందించాడు. శ్రీకృష్ణుడు 
“ధనుంజయా! సూర్యుడు అస్తాద్రికి చేరుకుంటున్నాడు. ఈ 
దుష్టుడి తలను వెనువెంటనే ఖండించు. కానీ జయద్రథుడి 
తండ్రి ఒడిలో ఇతడి తల పడే విధంగా కొట్టు. ఇతడి తల 
భూమి పడితే మాత్రం నీ తల కూడా నూరుముక్కలౌతుంది” 
అన్నాడు. అది విన్న అర్జునుడు కృష్ణుడు చెప్పినట్లే చేశాడు. 
జయద్రథుని తల శమంతక పంచకంలో ఉన్న అతడి తండ్రి 
ఒడిలో పడింది. సంధ్యోసాసన చేసి లేచిన అతడి తండ్రి ఒడిలో 
నుండి జయద్రథుడి తల నేలపై పడింది. మరుక్షణంలో 
జయద్రథుది తండ్రి తల నూరుముక్కలైంది. ఆ తరువాత 
శ్రీకృష్ణుడు చీకటిని తొలగించాడు. ఈ విధంగా అర్జునుడు 
ఎనిమిది అక్షౌహిణుల సేనను సంహరించి, మీ అల్లుడైన 
జయద్రథుని సంహరించాడు. ధృతరాష్ట్రా! అది చూసి నీ 
కొడుకులు దుఃఖీంచారు. అప్పుడు యుధిష్టిరుడు (దోణుడిపై 
దాడి చేశాడు. పాండవులంతా కలిసి ఆచార్యుని ప్రాణాలు 
తియ్యాలని యుద్ధం చేస్తున్నారు. కృపాచార్యుడు అర్జునునితో 
కోపంగా తలపడ్డాడు. అటు నుండి అశ్వత్థామ కూడా 
అర్జునుడిపై బాణాలను వేస్తున్నాడు. ఒక వైపు గురువు, 
మరొకవైపు గురుపుత్రుడు. అందుకని వారిప్రాణాలు 
తియ్యాలని అనుకోలేదు అర్జునుడు. వారితో నెమ్మదిగా 
బాణాలు వేస్తూ యుద్దం చేస్తున్నాడు అర్జునుడు. అయినా 


178 శ్రీమహాభారతం 
అతడి బాణాలే వారిని బంధిస్తున్నాయి. కృపాచార్యుడు 
మూర్చ పోయాడు. అశ్వత్లామ అక్కడి నుండి పారిపోయాడు. 
ల సమయంలో (ద్రోణుడు. “గురువుపై ఎట్టి 
పరిస్థితిలొనూ దెబ్బవెయ్యకూడదని చెప్పారు. నేను ఈ రోజు 
ఆ నీయమాన్ని పాటించలేదు” అనుకుని అర్జునుడు దుః 
ఖిస్తున్నాడు. ఇంతలో కర్ణుడు అర్షునుడిపై దాడి చేశాడు. 
కర్ణుడు మళ్ళీ సాత్యకి వైపు వెళ్ళాడు. "వారిద్దరి మధ్యా యుద్దం 
జరుగుతోంది. అర్జునుడు తన రథాన్ని సాత్యకి వైపుకి 
పోనిమ్మన్నాడు కృష్ణుడితో. అర్జునుని చక్రరక్షకులు కర్గుడిపై 
దాచి చేశారు. కర్టుడు సాత్యకి పై దాడి చేస్తున్నాడు. 
యోధులంతా యుద్దం చేయడం ఆపి మరీ కర్ణ సాత్యకుల 
యుద్దాన్ని చూస్తున్నారు. భూరిశవసుడూు సాత్యకి పై 
విజ్బంభీంచాడు. సాత్యకి కర్ణుడి రథాన్ని విరగగొట్టాడు. కర్ణుడు 
దుర్యోధనుని రథం ఎక్సాడు. “సాత్యకి దుర్యోధనాదులను, కర్పుని 
చంపగల సమర్ధుడే. కానీ భీమార్జునునల ప్రతిజ్ఞలు నెరవేరాలి 
గనుక వారి ప్రాణాలు తియ్యకుండా, గాయపరిచి వదిలేశాడు. 
అర్జునుడు కర్ణుని నిందించాడు. యుధిష్టిరుడు వచ్చి 
అర్జునాదులను కలుసుకున్నాడు. దురో ధనుడు ద్రోణునిపై 
కోబీగించుకుంటున్నాడు. కర్ణ దురో ప. ఆ విషయమై 
వాదించుకుంటున్నారు. సుధిటరుడు దురో కధ నుని 
ఓడించాడు. ద్రోణుడు శిబిని చంపాడు. భీముడు దుర్మద 
దుష్మరాదులను చంపాడు. 

భూరి(శవసుడు ప్రాయోపవేశ దీక్షలో ఉండగా సాత్యకి 
అతడిని చంపాడు. సాత్యకిని చంపాలని కురుసేన, అతడిని 
కాపాడాలని యుధిష్టిరాదులు సాత్యకి చుట్టూ చేరారు. 
భూరిశవసుని చంపిన విధానానికి నం. అశ్వత్తామ 


శ్రీమహాభారతం ——M179 
సాత్యకిని చంపాలని చూన్తున్నాడు. అశ్వత్థామకు 
ఘటోత్కచుడు అద్దుపడ్డాడు. వీరిద్దరి మధ్య ఘోరమైన యుద్దం 
జరిగింది. ధృతరాష్ట్ర “పుత్రులు పదిమంది మరణించాడు. 
కర కృపులు వివాదంలో మునిగారు. అశ్వత్థామ కర్గునిపై 

పగించుకుంటున్నాడు. అర్జునుడు కర్గుని ఓడించాడు. 
అశ్వత్థామ దుర్యోధనులు వాదులాడుకుంటున్నారు. తరువాత 
యుధిష్టీరుడు, భీముడు అశ్వత్తామను చుట్టుముట్టారు. 
ఇంతలో దుర్యోధనుడు ద్రోణుడితో కలిసి పాండవులపై దాడి 
చేశాడు. ఇదరి మధ్యా ఘోరమైన యుద్దం జరుగుతోంది. 
భీముడు కోపంతో విజృంభించి ఎందరో కురుసేనలను 

సంహరించాడు. అర్జునుడూ అదే పని చేస్తున్నాడు. ద్రోణుడు 
సం. ప్రయోగించి పాండవ యోధులను 
సంహరిస్తున్నాడు. అది తట్టుకోలేక పాంచాల యోధులు 
పారిపోతున్నారు. అప్పుడు భీమార్జునులు ద్రోణుడిపై దండెత్తి 
వచ్చి, కుడివైపు స అర్జునుడు, ఎడమవైపు నుండి భీముడు 
ద్రోణినిపై బాణవర్షం కురీపి పిస్తున్నారు. వారికి య. 
సోమక క్షత్రియులు వచ్చారు. మ. చేతిలో కురుసే 
మట్టి కురుస్తోంది. కురుసన పారి పోతోంది. చాలా ప. 
రాజులు ఉన్నవాళ్ళు ఉన్నట్లుగానే పారిపోతున్నారు. 

ఇంకోవైపు సోమదత్తుడు ధనుష్టంకారం చేస్తున్నాడు. 

సాత్యకి అతడి వైపు వచ్చాడు. తన పరాక్రమంతో సోమదత్తుని 

సంహరించాడు. అది చూసి కురుయోధులు సాత్యకిపై 
విరుచుకుపడ్డారు. యుధిష్టిరుడు ద్రోణుని వైపుకు వెళ్తున్నాడు. 
కృష్ణుడు యుధిష్టిరునితో “నేను చెప్పేది విను. ద్రోణుడు 
యుద్దంలో ఎప్పుడూ నిన్ను పట్టుకోవాలనే ప్రయత్నిస్తున్నాడు. 
అందుకే నువ్వు ద్రోణాచార్యునితో యుద్ధం చెయ్యకు” అని 
చెప్పాడు. 


180 శ్రీమహాభారతం 

వెంటనే యుధిష్టిరుడు భీముడు, అర్జునుడు ఉన్న చోటికి 
వెళ్లిపోయాడు. ద్రోణుడు ఆ రాత్రి పాండవ, పాంచాల సైన్యాన్ని 
వాతమార్చుతున్నాడం. రెండు సేనలూ దీపాలను 
వెలిగించుకున్నాయి. ఆ కాంతులు స్వర్గం వరకూ 
వ్యాపించాయి. ఆనాటి యుద్ధం చూడడానికి దేవతలు, 
గంధర్వులు, యక్షులు, సిద్దులు, అప్సరసలు కూడా అక్కడికి 
చేరుకున్నారు. యుద్దంలో మరణించిన వారు స్వర్గానికి 
వెళ్తున్నారు. ఈ విధంగా స్వర్గలోకవాసుల రాకపోకలతో 
యుద్దరంగమంతో దేవలోకమా అన్నట్లుంది. 

దుర్యోధనుడు తన సైనికులను ప్రోత్సహిస్తున్నాడు. 
కృతవర్మ తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. సాత్యకి 
భూరిశవసుని వధించాడు. ఘటోత్మచ అశ్వత్థామలు యుద్దం 
చేస్తున్నారు. భీముడు దుర్యోధనుని, కర్ణుడు సహదేవుని, 
శల్యుడు విరాటుని, శతానీకుడు చిత్రసేనుని ఓడించారు. 
ద్రోణుని ఎదురించడానికి ద్రుపదుడు ముందుకు వస్తున్నాడు. 
కృపాచార్యుడు శిఖండిని ఎదిరించాడు. ధృష్టద్యుమ్ను అర్జున, 
నాత్యకులు విజృంభీ స్తున్నారు. (దొణుడు, కరుడు 
పాండవసేనను సంహరిస్తున్నారు. కర్ణ ఘటోత్మచులు యుద్దం 
చేస్తున్నారు. భీమసేన అలాయుధులు యుద్దం చేస్తున్నారు. 
ఘటోత్మచుడు అలాయుధుని సంహరించాడు. కర్ణుడు 
అమోఘమైన శక్తితో ఘటోత్కచుని వధించాడు. ఘటోత్కచుని 
మృతికి భగవానుడే సంతోషించాడు. భగవానుని కారణంగా 
కర్ణుని బుద్ది మందగించింది. ఆనాటి రాత్రి గాఢాంధ 
కారంలోనూ పాండవసేనా సంహారం జరుగుతోంది. అది 
చూసి యుధిష్టిరుడు విషాదంలో మునిగిపోయాడు. శ్రీకృష్ణ 
వ్యాసాదులు యుధిష్టిరుని ఓదార్చారు. 


శ్రీమహాభారతం ——(181 

అర్జునుని ఆజ్ఞ మేరకు సేనలు యుద్ధభూమిలోనే 
ని[దించాయి. (దోణ దుర్యోధనులు వరుషంగా 
మాట్లాడుకున్నారు. తరువాత రెండు పక్షాల మధ్య ద్వంద్వ 
యుద్దం జరిగింది. విరాట, ద్రుపదులు మరణించారు. కర్ణ 
భీములు, అర్జున ద్రోణులు ఒకరితో ఒకరి తలపడ్డారు. సాత్యకి 
దుర్యోధనుల మధ్య యుద్దం జరిగింది. ద్రోణుడు ఘోరంగా 
పోరాడాడు. బుషులంతా అస్త త్యాగం చెయ్యమని ద్రోణుడికి 
చెప్పారు. కృష్ణుని ఆజ్ఞ మేరకు యుధిష్టిరుడు “అశ్వత్థామ 
హతః అని గట్టిగా అని, 'కుంజరక అని నెమ్మదిగా అన్నాడు. 
ద్రోణుడు అశ్వత్థామ మరణవార్త విని జీవితంపైన విరక్తి 
పొంది బుషులు చెప్పినట్లుగా తాను పాండవుల పట్ల తప్పు 
చేశానని అనుకుంటున్నాడు. ఆ సమయంలో ద్రోణుడు 
ఏమరుపాటుగా ఉండి చింతిస్తున్నాడు. ఆ అవకాశాన్ని 
సద్వినియోగం చేసుకోవాలని ద్రోణుని చంపడానికే పుట్టిన 
ధృష్టద్యుమ్నుడు నిర్ణయించుకున్నాడు. అతడు వెంటనే 
ద్రోణునిపై దాడి చేశాడు. ద్రోణుడు అతడిని బాణాలతో కప్పేసి 
గాయపరిచి, ధనస్సును, ధ్వజాన్ని తెగనరికి, సారథిని కూడా 
చంపేశాడు. అయినా ధృష్టద్యుమ్నుడు విలాసంగా మరో 
విల్లును ఎక్కుపెట్టి సూదిమొన లాంటి బాణంతో ఆచార్యుని 
గుండెపై కొట్టాడు. ఆ దెబ్బకి ఆచార్యుడి తల తిరిగిపోయింది. 
అయినా ఒక బెల్లంతో దృష్టద్యుమ్నుడి విల్లును విరిచేశాడు. 
అతడి వద్ద ఉన్న విళ్ళనన్నింటిసి విరిచేశాడు. ధృష్టద్యుమ్నుడి 
దగ్గర కత్తి, గద మాత్రమె మిగిలాయి. పైగా అతడి ధాటికి 
ధృష్టద్యుమ్నుడు బాగా దెబ్బతిన్నాడు. అది చూసి భీముడు 
ఊరుకోలేకపోయాడు. వెంటనెద్రోణుడి దగ్గరకు వెళ్ళి 
“బ్రాహ్మణుడు తాను చెయ్యాల్సిన పని మానేసి యుద్ధం 


182 శ్రీమహాభారతం 
చెయ్యకపోతే క్షత్రియులు ఇంతగా చంపబడరు. ప్రాణిహింస 
చెయ్యకూడదు. మీరైతే బ్రహ్మ (శ్రేష్టులు, పైగా వేదవేత్తలు. 
అయినా స్త్రీ, పుత్ర, ధనలోభంతో మీరు చండాలుడి లాగా, 
మ్లేచ్చులను ఇతర రాజులను చంపుతున్నారు. ఎవరి కోసం 
మీరు కత్తి పట్లారో, ఎవరి ముఖం చూసి బ్రతుకుతున్నారో 
ఆ అశ్వత్థామ బి దృష్టికి దూరంగా చంపెయ్యబడ్దాడు. ఈ 
విషయం మీకు తెలియలేదా? యుధిష్టిరుడు చెప్పినా మీకు 
నమ్మకం కలుగలేదా? అతడి మాటలను 
సందేహించకూడదుగా” అన్నాడు. 

భీముడు చెప్పింది విన్న ద్రోణుడు విల్లు కిందపడేసి, 
దుర్యోధనాదులను ఎలుగెత్తి పిలిచి, ఇకపై మీరే స్వయంగా 
యుద్ధం చెయ్యడానికి ప్రయత్నించండి. నేను అస్రత్యాగం 
చేస్తున్నాను” అనిచెప్పి, అశ్వత్తామ పేరునే కలవరిస్తున్నట్లు 
అంటున్నాడు. అది చూసిన ధృష్టద్యుమ్నుడు కత్తి చేత 
పట్టుకున్నాడు. ద్రోణాచార్యుడు యోగనిష్టలో ఉన్నాడు. 
అప్పుడు ద్రోణుని చంపాలని చూస్తున్న ధృష్టద్యుమ్నుని 
అందరూ ఏకకంఠంతో నిందిస్తూ హాహాకారాలు చేస్తున్నారు. 
(ద్రోణుడు విష్ణువుని ధ్యానిస్తున్నాడు. అనంతరం శరీరాన్ని 
వదిలిపెట్టి గొప్ప గొప్ప యోగులకు కూడా సాధ్యంకాని, 
దుర్లభమైన ఆ ఉత్తమగతిని పొందాడు. ధృష్టద్యుమ్నుడు 
మోహంలో మునిగి అక్కడే మౌనంగా నిలబడ్డాడు. ద్రోణుడు 
పరమపదానికి వెళ్ళేటప్పుడు కేవలం నేను, కృపాచార్యుడు, 
శ్రీకృష్ణుడు, అర్జునుడు, యుధివి రుడు మా(తమే 
చూడగలిగాము. ఇతరులెవరికీ ఆయన మహిమను 
తెలుసుకునే శక్తిలేకపోయింది. 


శ్రీమహాభారతం ——183 

ఆ తరువాత ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి శరీరంపై చెయ్యి 
వేసి, కత్తితో అతని తలని నరికి, మిక్కిలి ఉప్పొంగిపోతూ 
సింహనాదం చేశాడు. అర్జునుడు “ద్రుపద పుత్రా! ఆచార్యుని 
చంపకు. ఆయన బ్రతికి ఉండగానే ఎత్తుకుని తీసుకురా” 
అంటున్నాడు. అయినా ధృష్టద్యుమ్నుడు వినలేదు. అర్జునుడు 
దయాళువై ధృష్టద్యుమ్నుని వెనుకె పరిగెత్తాడు. అయినా 
ఫలితం లేకుండాపోయింది. అందరూ చంపకు చంపకు అని 
అరుస్తున్నా వినకుండా ద్రోణుని చంపేశాడు. ఆచార్యుని శవం 
రథం నుండి కిందపడిపోయింది. తండ్రి మరణానికి 
కోపగించిన అశ్వత్థామ నారాయణాస్తాన్ని ప్రయోగించాడు. 
అర్జునుడు యుథివ్చిరుని నిందిస్తున్నాడు. భీముడు 
కోపగించుకంటున్నాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని అధిక్షేపించి, 
సాత్యకితో వాదులాడుతున్నాడు. 

అశ్వత్తామ వేసిన నారాయణాస్త్రం నుండి వచ్చే బాణాలు 
ఆకాశంలో వ్యాపించాయి. వాటితో ఆకాశం, అంతరిక్షం, 
దిక్కులు కప్పబడిపోయినాయి. కృష్ణుడు ఆ నారాయణాస్తాన్ని 
శాంతింప చెయ్యడానికి యోధులందరినీ వారి చేతులలోని 
ఆయుధాలను కింద పడెయ్యమని చెప్పాడు. అర్జునుడు 
గాండీవాన్ని కింద పెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ భీముడు 
నారాయణాస్తాన్ని ఎదిరించి, దాని శక్తికి తట్టుకోఏల 
కనపించకుండా పోయాడు. తరువాత అశ్వత్తామతో 
ధృష్టద్యుమ్న ఫీకుసేన, సాత్యకులు ఘోరమైన యుద్దం చేశారు. 
అశ్వత్తామ ఆగ్నేయాస్రాన్ని ప్రయోగించాడు. వ్యాసుడు వచ్చి 
అతడికి కృష్ణార్దునుల మహిమను వివరంగా చెప్పాడు. 
వ్యాసుడు అర్జునునికి శంకరుని మహిమను చెప్పాడు. 
తరువాత తన దారిన తాను వెళ్ళిపోయాడు. 


184 శ్రీమహాభారతం 

ఈ పర్వాన్ని చదివినా,విన్నా వేదాలను చదివితే లభించే 
ఫలితం వస్తుంది. ప్రతిరోజూ దిన్ని చదివేవాడు, వినేవాడు 
పాపాలన్నింటి నుండి ముక్తుడౌతాడు. దీనిని చదవడం వలన 
బ్రాహ్మణులకు యజ్ఞఫలం, క్షత్రియులకు యుద్దంలోకీర్తి, 
మిగిలిన రెండు వర్గాల వారికీ పుత్రపౌత్రాదులు లభిస్తారు. 
కోరుకున్న వస్తువులు లభిస్తాయి. 

ద్రోణపర్వము పరిసమాప్తము. 
కర్ణఎర్వయి 

సంజయుడు ధృతరాష్రుడితో ఈ విధంగా చెప్తున్నాడు... 
“మహారాజా! ద్రోణాచార్యుడు మరణించినాక కరుడు 
సేనాధిపతి అయ్యాడు. కర్గుడు యుద్ధంలో క్షేమధూర్తిని 
వధించాడు. విందానువిందులు, చిత్రసేన, చి(తులు 
చనిపోయారు. అశ్వత్థామ, భీమసేనులు ఘోరంగా పోరాడు 
కుంటున్నారు. అర్జునుడు సంశప్తకులతో, అశ్వత్థామతో 
వోరంగా యుధ్ధం చేశాడు. దండ, దండధారులను 
వధించాడు. అర్జునుడు సంశప్తకులను, అశ్వత్థామ 
పాందురాజును వధించారు. అంగరాజు చనిపోయాడు. 
సహదేవుడు దుశ్చాసనునీ, కర్ణుడు నకులనీ ఓడించారు. కర్ణుడు 
పాంచాలురను సంహరించాడు. ఉలూక యుయుత్సులు, 
(శుతకర్మ శతానీకులు, శకుని సుతసోములు, శిఖండి 
కృతవర్శలు ద్వంద్వ యుద్దం చేశారు. అర్జునుడు అనేకమంది 
వీరులను సంహరించాడు. రెండు పక్షాల వీరులూ ఘోరంగా 
పోరాడుతున్నారు. కర్ణదుర్యోధనులు యుధిష్టిరార్డున 
సాత్యకులతో యుద్దం చేస్తున్నారు. 

కర్గుడు దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి “తాను అర్జునునితో 
ఏమా[తం తీనిపోననీ, అర్జునునికి శ్రీకృష్ణుడుసారథి 


శ్రీమహాభారతం —— (185 
అయినట్లుగా, నాకు శ్రీకృష్ణుడితో సమానుడైన శల్యుడు 
సారధిగా ఉంటే విజయం తప్పక మీకే లభిస్తుంది. కనుక 
శల్యుడు నాకు సారథ్యం చేసేట్లుగా చూడు” అని అడిగాడు. 
అప్పుడు దుర్యోధనుడు శల్యుడి దగ్గరకు వెళ్ళి కర్ణుడికి సారథ్యం 
చెయ్యమని అతడిని బతిమిలాడాడు. శల్యుడు “ఉత్తముడినైన 
నన్ను నీచుడైన ఆ కర్షుడికి సారథ్యం చెయ్యమని ఎట్లా 
అడుగుతున్నావు? సూతపు(త్రుడికి సారథ్యం చెయ్యడమనే 
అవమానం కంటే యుద్దం చెయ్యడం మానెయ్యవచ్చు గదా! 
మా ఊరికి వెళ్ళిపోవడానికి అనుజ్ఞ ఇవ్వు” అని అడిగాడు. 
అక్కడ నుంచి వెళ్ళిపోబోతున్న శల్యుని గౌరవాదరాలతో 
ఆపాడు దుర్యోధనుడు. “రాజా! శత్రువులకు శల్య సమానులు 
కనుకనే మకు “శల్యుడు” అనే పేరు ప్రసిద్దమయ్యింది. మొదట్లో 
మీరు నాకు ప్రియం చేస్తానని మాట ఇచ్చారు. కనుక ఆ 
మాటను ఇప్పుడు పాటించండి. ననుగాని, కర్గుడుగాని 
మీకంటే బలవంతులం కాము. కానీ మీరు అశ్వవిద్యలో 
శ్రీకృష్ణుని మించిన వారు. కర్గుడు శస్త్ర విద్యలో అర్జునుని 
కంటే శ్రేష్టుడు” అని నచ్చ చెప్పాడు. అప్పుడు శల్యుడు “నన్ను 
కృష్ణుడిని కూడా మించిన వాడినని చెప్తున్నావు. అందుకే 
పట్ల ప్రసన్నుడినయ్యాను. కర్షుడికి సారథ్యం చెయ్యడానికి 
నను కర్ణుడితో ఎట్లా మాట్లాడినా, ఆ మాటలను అతడు 
అభ్యంతరం పెట్టకూడదు” అని నియమం పెట్టాడు. 
సారథ్యాన్ని ఒప్పుకున్నందుకు సంతోషించిన దుర్యోధనుడు 
శల్యుడు పెట్టిన షరతుకు అంగీకరించాడు. 

దుర్యోధనుడు త్రిపురాల ఉత్పత్తి నాశనాల గురించి 
చెప్పాడు శల్యుడికి. శల్యుడి సారథ్యంలో కర్ణుడు యుద్దానికి 
బయలుదేరాడు. దారిలో కర్ణ శల్యులు కటువుగా 


తాతా తాతా తాతా శ్రీమహాభారతం 
మాట్లాడుకుంటున్నారు. శల్యుడు కర్గుడికి “ హంసకాకీయం” 
అనే కథ చెప్పాడు. కర్ణ శల్యులు కటువుగా మాట్లాడుకోవడం 
విని దుర్యోధనుడు ఇద్దరినీ సముదాయిస్తున్నాడు. కౌరవులు 
పెద్ద వ్యూహాన్ని నిర్మించారు. కర్ణ శల్యులు మాట్లాడు 
కుంటున్నారు. అర్జునుడు సంశప్ర కులను, కర్ణుడు 
పాంచాలురను, భీముడు భానుసేనుని సంహరించారు. 
సాత్యకి వృష షసేనుని ఓడించాడు. కర్ణ ధర్మజులు యుద్దం 
చేశారు. కర్గుడు మూర్చపోయాడు. “కర్ణుడు యుధిష్టిరుని 
పరాభవించాడు. భీముడు కర్గుని ఓడించాడు. భీముడు 
కౌరవవీరులను, ధృతరాష్ట్ర పుత్రులను అనేకమందిని భీకరంగా 
సంహరించాడు. కృపాచార్యుడు శిఖండిని ఓడించాడు. 
నుకేతుని వధించాడు. ధృష్టద్యుమ్నుడు కృతవర్మ, 
దుర్యోధనులను ఓడించాడు. కర్షుడు పాంచాల యోధులను 
సంహరించాడు. అర్జునుడు మరికొంత మంది సంశప్తకులను 
సంహరించాడు. అశ్వత్థామ అర్జునుని చేతిలో పరాభవాన్ని 
పొందాడు. ధుర్వోధన కేర్ణులు మాట్లాడుకుంటున్నారు. అదే 
సమయంలో అశ్వత్థామ అక్కడికి వచ్చి “నా తండ్రిని చంపిన 
రృృష్టదు న చంప్‌ందే నేను కవచాన్ని విప్పనని” ప్రతిజ్ఞ 
డు. ధు వృష్టద్యుమ్న, కర్ణులు యుద్దం చేస్తున్నారు. అశ్వత్థామ 
ధృష్టద్యు వ. అర్జునుడు అశ్వత్థామను ఓడించారు. 
శ్రీకృష్ణుడు అర్జునునికి కౌరవుల దాడిని," భీముని పరాక్రమాన్ని 
వర్ణించి చెపాడు. రెండుపక్షాల వారి మధ్య ద్వంద్వ యుద్దం 
జరీగింది. బు తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. 
యుధిష్టిరుడు కర్గుడి చేతిలో ఓడిపోయి తన శిబిరంలోకి 
ప్రవేశించాడు. అర్జునుడు అశ్వత్తామను ఓడించాడు. కర్గుడు 
భార్గవాస్రాన్ని ప్రయోగించాడు. కృష్ణార్జునులు శిబిరంలో ఉన్న 


శ్రీమహాభారతం —— (187 
యుధిష్టిరుడి దగ్గరకు వెళ్ళారు. యుధిష్టిరుడు వారిని కర్గుడి 
చావు గురించి "అడిగాడు. అర్జునుని “మాటలలో కర్ణుడు 
చావలేదని తెలుసుకున్న యేబధిష్షిరుడు అర్జునుని 
తూలనాడుతున్నాడు. ఆ మాటలు భరించలేని అర్హునుడు 
యుధిష్టిరుని చంపడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రికృష్ణ 
పరమాత్మ అర్జునునికి ధర్మ తత్త్వమును తెలియచెప్పాడు. 
“తన గాండీవాన్ని ఎవరికన్నా ఇవ్వు అన్న ధర్మరాజు 
శిరస్సును ఖండిస్తానని రహస్యంగా ప్రతిజ్ఞ చేసుకున్నాడు 
అర్జునుడు. పెద్దలను మీరు అనకుండా “నువ్వు” అని 
సంబోధిస్తే వారినీ చంపినట్లుగానే భావిస్తారు. కాబట్టి నువ్వు 
ధర్మరాజు “నువ్వు అని సంబోధించు. అప్పుడు నీ ప్రతిజ్ఞ 
భంగం అయినట్లు కాదు అని చెప్పి కృష్ణుడు ఆ ప్రతిజ్ఞను 
భంగం చేయించాడు. తరువాత అన్నను చంపిన దోషము, 
తనను తాను చంపుకున్న దోషముల నుండి రక్షించాడు. 
ధర్మరాజు అరణ్యాలకు పోకుండా ఆపేశాడు. యుధిష్టిరుడు 
అర్జునుని క్షమించి ఆశీర్వదించాడు. అన్న ఆశీర్వాదం పొందిన 
అర్జునుడు ' “ఈ రోజుకర్ణుని చంపి తీరుతాను” అని ప్రతిజ్ఞ 
చేశాడు. పార్గుని ఆజ్ఞ ప్రకారంగా రథం సిద్దం చెయ్యమని 
శ్రీకృష్ణుడు దారుకుని ఆదేశించాడు. అర్జునుడీ పరాక్రమాన్ని 
శ్రీకృష్ణుడు మెచ్చుకున్నాడు. అర్జునుడు వీరుడై విజృంభి 
తున్నాడు రెండు పక్షముల మధ్య ద్వంద్వ యుద్దం జరిగింది. 
సుషేణుడు చంపబడ్డాడు. భీముడు తన పరాక్రమాన్ని 
ప్రదర్శిస్తున్నాడు. భీముడు అర్జునుడు తన దగ్గరకే న. 
వార్త “విని సంతోషించాడు. భీమార్జునులు క 
సంహరిస్తున్నారు. భీముడి చేతిలో శకుని మూర్చపోయాడు. 
కర్ణుడి ధాటికి పాండవసేన పలాయనమయ్యింది. కృష్ణార్ణునుల 


188 శ్రీమహాభారతం 
రాకను చూసి కర్ణ శల్యులు వారిద్దరి గురించి మాట్లాడు 
కుంటున్నారు. తరువాత రాజులందరితో “మీరంతా 
కృష్ణార్ణునులపై దాడి చెయ్యండి. అందరూ అన్ని వైపుల నుండి 
ముట్టడిస్తే ఒక్కసారిగా మొదలై వాళ్ళు అలసిపోవాలి. మీరు 
వారిని తీవ్రంగా గాయపరిస్తే నేను వారిద్దరినీ సులభంగా 
చంపగలుగుతాను” అన్నాడు కర్గ్ణుడు యుద్దం మొదలైంది. 
భీమార్డునుల ధాటికి కౌరవసేన ఛిన్నాభిన్నమై అటు ఇటు 
చెదిరిపోయింది. కర్ణుడు తన పరాక్రమాన్ని చూపిస్తున్నాడు. 
భీముడు దుశ్శాసనుని రొమ్ము చీల్చి ఆ నెత్తురు తాగి, అతడిని 
చంపాడు. యుధామన్యుడు చిత్రసేనుని చంపేశాడు. అది 
చూసి భీముడి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. 

దుశ్శాసనుడు మరణించాక ధృతరాటషుని పుత్రులు 
పదిమంది భీముడి మీద విరుచుకుపడ్డారు. భీముడు, ఆ 
పదిమందినీ యముని ఇంటికి పంపించాడు. అది చూసి 
కర్ణుడు భయపడ్డాడు. శల్యుడు “నీ వంటి వీరుడు, ధీరుడు 
భయపడకూడదు. దుర్యోధనుడు యుద్ద భారమంతా నీ మీదే 
పెట్టాడు కదా! నువ్వు నీ శక్తినీ, బలాన్నీ ఉపయోగించి యుద్దం 
చెయ్యి. విజయం వరించిందా కీర్తి వ్యాపిస్తుంది. అపజయం 
ఎదురయ్యిందా అక్షయమైన స్వర్గం వస్తుంది” అని 
అనునయిస్తూనే హెచ్చరించాడు. నకులుడు కర్ణ పుత్రుడైన 
వృషసేనుడితో యుద్దం చేస్తున్నాడు. వృషసేనుడు శ్రీకృష్ణుని 
కూడా గాయపరిచాడు. అది చూసి కోపంతో అర్జునుడు 
వృషసేనుని సంహరించాడు. అది చూసి కర్ణుడు కృష్ణార్ణునుల 
వైపుకి దూసుకు వచ్చాడు. కర్గుని గురించి కృష్ణార్ణునులు 
ఆలోచించుకున్నారు. అంతే. ఒకృక్షణంలో అర్జునుని రథాన్ని 
కర్షుడి ఎదుట నిలబెట్టాడు కృష్ణుడు. 


శ్రీమహాభారతం ——189 
కర్ణార్దునుల యుద్ధం చూడడానికి దేవతలు, దానవులు, 
గంధర్వులు, నాగులు, యక్షలు, పక్షులు, వేదవేత్తలైన దేవతలు 
అనేక రూపాలు ధరించి అంతరిక్షంలో నిలబడ్డారు. అప్పుడు 
దేవేంద్రాది దేవతలంతా బ్రహ్మదేవుడిని “కౌరవ పాండవులలో 
విజయం ఎవరు పొందగలుగుతారు? కర్ణార్డునుల తగాదాతో 
లోకమంతా సందేహంలో పడిపోయింది. వీరిద్దరిలో ఎవరు 
విజయలక్ష్మిని వరిస్తారో నిజంగా చెప్పండి” అని అడిగారు. 
అప్పుడు బ్రహ్మ, శివుడు “అర్జునుడికే విజయం తథ్యం. 
అర్జునుడు సత్యధర్మాలు పట్ల చంచలత లేనివాడు. కనుక 
అతడికే విజయం తథ్యం. శ్రీకృష్ణుడే స్వయంగా అతడికి 
సారథిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అర్జునుడు మనస్వి, 
బలపరాక్రమ సంపన్నుడు. అస్త విద్యావేత్త, తపోధనుడు, 
ధనుర్వేదాన్ని పూర్తిగా చదివినవాడు. విజయం లభించడానికి 
కావలసిన సమస్త సద్దుణాలు కలవాడు. అంతే కాదు. అతడి 
విజయం దేవతలకు కూడా కర్తవ్యమే. అర్జునుడు మానవ 
(శ్రేష్టుడు. తపస్వి. తన ప్రభావంతోనే దైవ నిర్ణయం కూడా 
మార్చగలడు. అదే జరగితే నిశ్చయంగా లోకాలన్నీ 
నశించిపోతాయి. శ్రీకృష్ణార్ణునులు కోపిస్తే ఈ లోకానికి నిలువ 
నీడే ఉండదు. ఈ ఇద్దరే లోక సృష్టికర్తలు. వీరే ప్రాచీనులైన 
నరనారాయణ బుషులు. వీరిపై ఎవరూ శాసనం చెయ్యలేరు. 
ఎవరైనా చేసినా అది చెల్లదు. వీరే అందరినీ శాసిస్తారు. 
దేవమానవ లోకాల్లో వీరిద్దరికీ సాటి రాగలవారెవరూ లేరు. 
ఈ బ్రహ్మాండమంతా వీరి ఆధీనంలోనే ఉంటుంది. వీళ్ళ శక్తి 
వలననే లోకులంతా తమ తమ పనులు చేసుకుంటున్నారు. 
కనుక విజయం శ్రీకృష్ణార్ణునులకే లభిస్తుంది. కర్ణుడు వసువుల 
లోకానికే వెళ్తాడు” అని చెప్పారు. అప్పుడు అందరూ 


190 — శ్రీమహాభారతం 
శ్రీకృష్ణార్ణునులను పొగుడుతూ వారి మీద సుగంధభరితమైన 
పూలవానను కురిపించారు. ఎన్నో రకాల దివ్య వాద్యాలను 
(మోగించారు. 

కర్ణశల్యులు, కృష్ణార్ణునులు పరస్పరం సంభాషణ 
చేసుకుంటున్నారు. అశ్వతామ దుర్యోధనునితో సంధి 
చేసుకొమ్మని చెప్పాడు. దుర్యోధనుడు అశ్వత్తామ మాటను 
తిరస్కరించాడు. కర్ట్ణార్దునుల యుద్దంలో భీముడు అర్జునునికి 
“కర్ణుడు చేసిన పరాభవాలను వివరిస్తూ నువ్వూ గుర్తు తెచ్చుకో 
అంటూ” హెచ్చరిస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని 
ఉత్సాహపరుస్తున్నాడు. కర్టార్దునుల యుద్ధం భీకరంగా 
సాగుతోంది. అర్జునునితో వైరం వున్న తక్షకుని కుమారుడు 
సర్పరూపాన్ని తానే ధరించి అర్జునుని చంపడానికి అతడి 
వైపుకి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు అర్జునుని ఆ Sr 
నుండి రక్షించాడు. తరువాత అర్జునుడు అశ్వసనుడనే ఆ 
నాగంని వధించాడు. అర్మునుని దెబ్బకు కర్ణుడు 
మూర్చపోయాడు. తరువాత కర్షుని రథం భూమిలోకి 
దిగబడీపోయింది. కర్ణుడు భూమిలోకి దిగబడిన రథచక్రాన్ని 
పైకి ఎత్తుకుంటున్నాడు. అప్పుడు తనపై బాణప్రయోగం 
చెయ్యవద్దని, అది ధర్మం కాదని చెప్తున్నాడు కర్ణుడు 
అర్జునునికి. అభిమన్యుని చంపిన తీరును, పూర్వం ద్రౌపదిని 
పరాభవించడం మొదలైన విషయాలను గుర్తు చస్తూ కర్గుడు 
చెప్పే ధర్మపన్నాలను శ్రీకృష్ణుడు ఖండించాడు. అప్పుడు కర్ణుడు 
సిగ్గుతో తలవంచుకుని మౌనంగానే ఉండిపోయాడు. 
అర్జునుడు కర్ణుని వధించాడు. శల్యుడు దుఃఖీస్తున్న 
దుర్యోధనుని ఓదార్భుతున్నాడు. తరువాత యుధ్ధం 
చెయ్యడానికే భయపడి పారిపోతున్నారు. దుర్యోధనుడు 


శ్రీమహాభారతం ——(191 

ఎంతగానో వారిస్తున్నాడు. అయినా భీమార్జునుల 
పరాక్రమానికి భయపడిన కౌరవసేన పారిపోయింది. 
రెండుపక్షల వీరులూ శిబిరాలకు వెళ్ళిపోయారు. కర్షుడు 
మరణించాడన్న వార్త విన్న ధర్మరాజు ఆనందించాడు. 
శ్రీకృష్ణార్దునులను ప్రశంసించాడు. గాంధారీ ధృతరాషులు 
శోకిస్తున్నారు. 

ఈ కర్టార్దునుల యుద్ధ యజ్ఞాన్ని(కర్ణ పర్వాన్ని చదివిన 
వారికి గాని, విన్న వారికి గాని శాస్త్ర ప్రకారంగా యజ్ఞం 
చేసిన ఫలితం లభిస్తుంది. సనాతనుడైన విష్ణువు యజ్ఞ 
స్వరూపుడు. అగ్ని వాయువు, చంద్రుడు, సూర్యుడు కూడా 
యజ్ఞ స్వరూపాలే. కనుక దోష దృష్టిని వదిలేసి ఎవరు ఈ 
యుద్దయజ్ఞ వర్ణను వింటారో, చదువుతారో వారు సమస్త 
లోకాలను చేరుకోగలుగుతారు. సుఖాన్ని పొందగలుగుతారు. 
దీనిని చదివిన, విన్నవారి పట్ల త్రిమూర్తులు సంతుష్టులౌతారు. 
దీనిని చదివితే (బ్రాహ్మణులకు వేదపారాయణ చేసిన ఫలితం 
లఖీస్తుంది. క్షత్రియులకు బలము, యుద్ధంలో విజయమూ 
లభిస్తాయి. వైశ్యులకు ధనవృద్ది కలుగుతుంది. శూద్రులు 
రోగరహితులై ఆరోగ్య సంపన్నులౌతారు. ఈ పర్వంలో 
విష్ణుభగవానుని యొక్క గొప్పదనం గానం చెయ్యబడింది. 
అందువలన ఈ పర్వాన్ని చదివితే మానవునికి కోరికలు 
తీరతాయి. సుఖంగా ఉంటాడు. ఎడతెగకుండా ఒక 
సంవత్సరం పాటు దూడలతో సహా కపిలగోవులను దానం 
చేస్తే వచ్చే ఫలితం కర్ణ పర్వం ఒక్కసారి విన్నంత మాత్రం 
చేతనే లభిస్తుంది. 

కర్ణ పర్వము సమాప్తము. 


192--ాలాాాాాలాాా శ్రీమహాభారతం 
శల్పపర్వము 

కర్ణుడు మరణించాడన్న వార్త విన్న ధృతరాష్ట్రుడు ఇకపై 
తన కుమారులు ఏమైపోతారోనని దుఃఖిస్తున్నాడు. 
కృపాచార్యుడు దుర్యోధనునికి “పాండవులతో ఇప్పటికైనా 
సంధి చేసుకో” అని చెప్పాడు. కానీ దుర్యోధనుడు యుద్ధం 
చెయ్యడానికే కృతనిశ్చయుడయ్యాడు. దుర్యోధనుడు శల్యుని 
సేనాధిపతిగా అభిషిక్తుని చేశాడు. శ్రీకృష్ణుడు శల్యుడితో 
పోరాడమని యుధిష్టిరునుని ఆదేశించాడు. శల్యుడు 
సేనాధిపతియె యుద్ధం చేస్తున్నాడు. నకులుడు మిగిలిపోయిన 
కర్ణుని ముగ్గురు పుత్రులను చంపాడు. శల్యుడు యుధిష్టిర 
భీమసేనులతో యుద్దం చేస్తున్నారు. దుర్యోధనుడు చేకితానుని 
చంపాడు. యుధిషిరుడు ద్రుమసెనుని దనుమాడాడు. శల్యుడు 
తన పరాక్రమంతో విజృంభిస్తున్నాడు. అశ్వత్థామ అర్జునులు 
యుద్ధం చేస్తున్నారు. అశ్వత్థామ చేతిలో సురథుడు స్వర్గానికి 
వెళ్ళాడు. శల్యుడు యుధిష్టిరునితో యుద్దం కొనసాగిస్తున్నాడు. 
యుధిష్టిరుడు ప్రయోగించిన శక్తికి శల్యుడు బలి అయ్యాడు. 
శల్యుని అనుచరులు ఏడువందల మంది ద్రౌపదీ పుత్రుల 
చేతిలో మరణించారు. అది చూసి కౌరవసేన పలాయన 
మంత్రం పఠించింది. భీముడు ఒక్కడే ఇరవై ఒక్కవేల మంది 
వదాతి సైనికులను వరిమార్పాడు. చెదిరిపోతూ 
భయపడిపోతున్న తన వీరులకు దుర్యోధనుడు ధైర్యం 
చెబుతున్నాడు. సాళ్వ ధృష్టద్యుమ్నులు యుద్ధం చేస్తున్నారు. 
సాత్యకి చేతిలోని బల్లెమునకు సాళ్వుడు బలి అయిపోయాడు. 
సాత్యకి కృతవర్శలు యుద్దం చేస్తున్నారు. దుర్యోధనుడు కూడా 
తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. రెండు పక్షాల సేనలు 
ఘోరంగా పోరాడుతున్నాయి. శకుని కూడా యుద్దంలోకి 


శ్రీమహాభారతం ——193 
వచ్చాడు. పాండవ సైన్యంపై విజృంభిస్తున్నాడు. దుర్యోధనుడు 
చేసిన అవినీతి కారణంగా కలిగిన చెడు పరిణామాన్ని 
అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్తున్నాడు. పాండవ సైన్యం చేత 
కౌరవ రథగజ సైన్యాలు సంహరించబడినాయి. భిముడు 
ధృతరాష్టుని పన్నెండు మంది పుత్రులను వధించాడు. చివరగా 
సుధర్ముడు, దుర్యోధనుడు మాత్రమే మిగిలారు. ఆ ఇద్దరూ 
అశ్వసైన్యం మధ్యలో ఉన్నారు. అది చూసిన దేవకీ నందనుడు 
అర్జునునితో “ఇప్పుడు ఎక్కువమంది శత్రువులు చనిపోయారు. 
సాత్యకి సంజయుని బంధించి తీసుకువచ్చాడు. అటు 
కృపాచార్య, కృతవర్మ, అశ్వత్తామలు ముగ్గురూ దుర్యోధనుని 
వదిలిపెట్టి వేరుగా యుద్దం చేస్తున్నారు. ఇటు ధృష్టద్యుమ్నుడు 
దుర్యోధనుని ప్రభద్రకులతో సహా సంహరించాడు. ఇక 
దుర్యోధనుడు తన సైన్యాన్ని వ్యూహంగా చేసుకుని యుద్దం 
చేస్తున్నాడు. కనుక అర్లునా! కౌరవపక్షం వారు నీ రాకను 
చూసి పారిపోయే లోపలే దుర్యోధనుని చంపు. అతడి సైన్యం 
అలసిపోయింది. ఇప్పుడు దాడి చేస్తేనే ఆ పాపాత్ముడు 
తప్పించుకుపోలేడు” అని చెప్పాడు. అది విని అర్జునుడు 
“మాధవా! రథాన్ని ముందుకు నడిపించు. నేను అందరినీ 
ఇప్పుడే చంపుతాను” అన్నాడు. కృష్ణుడు రథాన్ని ముందుకు 
పోనిచ్చాడు. సహదేవుడు ఉలూకుని తలను నరికేశాడు. 
సహదేవుడు విసిరిన భల్లెం శకుని తలను అతడి మొండెం 
నుంచి వేరు చేసింది. ఇక దుర్యోధనుడు ఒక్కడే మిగిలి 
పోయాడు. తన సైన్యంలో చావగా మిగిలిన వారిని ఒక్క 
చోటికి చేర్చి “మీరు పాండవులను వారి మిత్రులతో పాటు 
చంపి, ధృష్టద్యుమ్నుని కూడా సంహరించి, వెంటనే నా దగ్గరకు 
రండి” అన్నాడు. వారంతా దుర్యోధనుని మాటపై ముందుకు 


194 శ్రీమహాభారతం 
వెళ్ళారు. పాందవులు కురిపించిన జడివానకి వారు కొద్ది 
క్షణాల్లోనే మరణించారు. దుర్వోధనుడు యుద్దానికి పదకొండు 
అక్షౌహిణుల సైన్యాన్ని పోగుచేశాడు. కానీ ఇప్పుడు అతడు 
ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు” అని సంజయుడు 
ధృతరాష్రుడికి చెప్పాడు. అది విన్న ధృతరాష్టుడు “సంజయా! 
ఇప్పుడు నా మూర్ధపుత్రుడు ఏం చేశాడు?” అని అడిగాడు. 
అప్పుడు సంజయుడు ధృతరా్ర డితో ఈ విధంగా చెప్తున్నాడు. 

దుర్యోధనుడు మడుగ (ప్రవేశించడానికి ముందుకు 
సాగిపోతున్నాడు. తన సేన అంతా చంపబడడం చూసిన 
అతడి హృదయం శోకంతో నిండి మండిపోతోంది. సాత్యకి 
నన్ను చంపడానికి కత్తి ఎత్తాడు. అప్పుడు అక్కడ వ్యాసమహర్షి 
ప్రత్యక్షమై “అతడిని ప్రాణాలతో వదిలి? పెట్టు. ఇతడిని ఏ 
విధంగానూ చంపవద్దు” అన్నాడు. వ్యాసుడి మాట విని సాత్యకి 
నాతో “సంజాయ! వెళ్ళు. నువ్వు శుభం చేసుకో” అన్నాడు. 
అప్పుడు హస్తినాపురానికి బయలుదేరాను. కొంతదూరం 
వచ్చేసరికి చేతిలో గదతో ఒంటరిగా ఒంటి నిండా గాయాలతో 
దిగులుగా ఉన్న దుర్యోధనుడు కనిపించాడు. నాకు శోకం 
ముంచుకు వచ్చింది. తరువాత నేను బందీని కావడం, 
వ్యాసుడి దయతో ప్రాణాలతో బయటపడడం, అతడి 
సంబంధీకులు అందరూ మరణించడం గురించి చెప్పాను. 
అప్పుడు దురోధనుడు “సంజయా! నువ్వు వెళ్ళీ ప్రజ్ఞాచక్షులైన 
మహారాజుతో మీ పుత్రుడు దురో ృధనుడు ఆ మహా 
సంగ్రామంలో ప్రాణాలతో మిగిలి నీటిలో నిండిన కొలనులో 
నిద్రపోతున్నాడు. అతడు తీవ్రంగా గాయపడ్డాడు” అని చెప్పు 
అన్నాడు. తరువాత దుర్యోధనుడు ఆ మడుగులోకి (ప్రవేశించి, 
మాయతో ఆ నీటిని స్తంభింపచేశాడు. తరువాత కృతవర్మ, 


శ్రీమహాభారతం నన. ధా 
కృపాచార్యుడు, అశ్వత్థామ కూడా అక్కడికే చేరుకున్నారు. 


యుయుత్సుడు పాండివేలను అడిగి, వారితో పాటు నగరానికి 
బయలుదేరడమే మంచిదని అనుకున్నాడు. యుయుత్సుడు 
యుధి ష్టిరుని అనుమతి తీసుకుని తన నగరంలోకి 
(ప్రవేశించాడు. 

బోయవారి ద్వారా దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడో 
తెలుసుకున్నాడు యుధిష్టిరుడు. pe సేనతో సహా మడుగు 
దగ్గరకు వెళ్ళాడు. కృపాచార్యాదులు అక్కడ నుండి దూరంగా 
వెళ్లీపోయారు! యుధిష్టిర దుర్యోధనులు వాదులాడుకున్నారు. 
చివరికి యుధిష్టిరుడు పాండవులలో ఒక్కరితో గదాయుద్ధం 
చెయ్యమన్నాడు. దుర్యోధనుడు అందుకు అంగీకరించాడు. 
గదా యుద్దానికి సిద్దపడ్డాడు. బంగారు కవచం, బంగారు 
శిరస్త్రాణం దరించి, 'యుధిష్టిరునితో “రాజా! నీ సోదరులలో 
ఏ ప పళ్ళ నాతో గదా యుద్ధం చెయ్యచ్చు. నువ్వు 
అయినా పర్వాలదు. నెను వచ్చిన హౌరితో యుదం చేసి 
అతడిని జయిస్తాను కూడా. గదా యుధ్ధంలో నాతో 
సమానమైన వాడు ఎవడూ లేడనే నా నమ్మకం. నేను గదతో 
ల్నందరినీ చంపగలను. న్యాయంగా యుద్ధమే జరిగితే 

ఎవరూ నన్ను ఓడించి గెలువలేరు. నేను'నా గురించి 
జే చెప్పుకోకూడదు. అయినా చెప్పాల్సి వస్తుంది. 
చెప్పడం ఎందుకులే. నీ ఎదురుగానే చెప్పినదంతా చేసి 
చూపిస్తాను. నాతో యుద్ధం చెయ్యాలనుకునే వాడు గద 
తీసకుని నా ఎదురుగా రావచ్చు” అన్నాడు. 

శ్రీకృష్ణుడు కోపంతో “యుధిషిరా! మాలో ఒకడిని 
చంపినా నువ్వ ఎంత చెడు తామసంతో మాట్లాడావు? అతడు 
భీముడిని వదిలేసి మీ నలుగురిలో ఎవరినైనా యుద్దానికి 


19— శ్రీమహాభారతం 
రమ్మంటే ఏమయ్యేది? దుర్యోధనునితో గదా యుద్దం చేసే 
శక్తి మీలో నాకు కనపడలేదు. వీడు భీముడిని చంపడం 
కోసం భీముడి లోహకృతితో పదమూడు సంవత్సరాలు గదా 
యుద్దాన్ని అభ్యాసం చేశాడు. ఇప్పుడు భీముడు తప్ప ఇతడిని 
ఎదిరించగలవాడు వేరొకడు లేడు. గదా యుద్దం అంటే చేతికి 
అందిన రాజ్యాన్ని పణంగా పెట్టి ఓడిపోవడమా?” అంటూ 
తప్పు పట్టాడు యుధిష్టిరుని. శ్రీకృష్ణుని మాటలకు భీముడు 
సంతోషంతో కృష్ణుని మెచ్చుకున్నాడు. తరువాత భీమ 
దుర్యోధనులు మాటలతోనే యుద్దం చేశారు. కృష్ణుడు 
భీముడితో “ఓ మహాబాహూ! నీ "అండదండలతోనే ఈ 
యుధిష్టిర మహారాజు శత్రువులను నాశనం చేసి రాజ్యలక్షిని 
పొందాడు. నువ్వు ఎందరో శత్రువులను చంపావు. ఇక 
మిగిలిన ఈ దుర్యోధనుని కూడా చంపి సముద్రసహితంగా 
ఈ భూమినంతటి నిషృంటకంగా ధర్మరాజుకి సమర్పించు. 
నీతో పోరాడినాక ఈ దుర్యోధనుడు మరణిస్తాడు. నువ్వు ఈ 
పాపాత్ముడి రెండు తొడలు విరగగొట్టి వ (ప్రతిజ్ఞను 
నెరవేర్చుకోవాలి” అన్నాడు. 

తరువాత సాత్యకి భీముడిని పొగిడాడు. పాంచాలురు 
భీముడికి గౌరవాన్ని ప్రకటించారు. భీముడు యుధిష్టిరునితో 
“అన్నయ్యా! నేను యుద్దంలో దుర్యోధనుడితో పోరాడాలను 
కుంటున్నాను. ఈ పాపాత్ముడు నన్ను ఎప్పటికీ ఓడించలేదు. 
నా హృదయంలో ఎప్పటి నుండో ఇతడి మీద గూడు కట్టుకుని 
ఉన్న కోపాన్నంతా ఇప్పుడు చూపిస్తాను. ఆ కోపాన్ని అతడిపై 
కురివిస్తాను. నా గదతో ఇతడిని నాశనంచేని నా 
గుండెలోతుల్లోని ముల్లును తీసిపారేస్తాను. ఇకపై మీరు 
ఆనందంగా ఉండండి. శకుని సలహాలు పాటించి చేసిన 


శ్రీమహాభారతం —— M197 
అశుభ కార్యాలన్నింటినీ ఇతడు గుర్తుకు తెచ్చుకుంటాడు” 
అన్నాడు. 
భీముడు దుర్యోధనుని యుద్దానికి రమ్మని పిలిచాడు. 
ఆ పిలుపు విని దుర్యోధనుడు సహించలేక భీముని 
ఎదరించడానికి సిద్దమై వచ్చాడు. భీముడు దుర్యోధనుడు 
చేసిన దుర్మార్గాలు గుర్తు చేస్తూ, చేసుకుంటూ నీ కారణంగా 
భీష్మద్రోణులు దుఃఖపడ్డారు. నీకు అండదండలైన దుశ్శాసన, 
కర్ణ, శకునులూ యుద్ధంలో పోయారు. భీష్ముడు అంపశయ్యపై 
పడి ఉన్నాడు. ఈ రోజు నేను నా గదతో నిన్నూ నీ 
రాజ్యలోభాన్నీ నీ అహంకారాన్నీ కూడా ముక్కలు ముక్కలు 
చేస్తాను” అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు “భీమసేనా! 
వృకోదరా! ఎన్ని మాట్లాడితే ఏం ప్రయోజనం? నాతో యుద్దం 
శావా సరే సరి. లేదా నా చేతిలో గదకి నువ్వే బలి అవుతావు. 
నా చేతిలో గద ఉంటే నన్ను ఎవడు జయిస్తాడు? కుంతీ 
నందానా! రంకెలు వెయ్యడం ఆపేసి యుద్గానికిరా! a 
బలాన్నంతటినీ యుద్ధంలో చూపించు” అన్నాడు. ఇంత 
బలరాముడు అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు యుధిష్టిరాదులు 
బలరాముడికి స్వాగతం వలికారు. అందరూ కలిని 
బలరాముని పూజించారు. బలరాముడు శ్రీకృష్ణునితో ట్స్‌ 
యాత్రలకు బయలుదేరి ఈ రోజుకి నలభ్ఞా రెండు 
రోజులయ్యింది. నా శిష్యులిద్దరి గదా యుద్ధం చూడాలనుకుని 
ఇవాళ ఒక్కడికి వచ్చాను” అన్నాడు. “తప్పకుండా చూడు” 
. శ్రీకృష్ణుడు. అందరూ కూర్చున్నారు. భీమ, 
దు ృధనుల మధ్య భయంకరమైన యుద్దం మొదలయ్యింది. 
బలరాముడు “నేను దుర్యోధనుడికీ సహాయం చెయ్యను. 
పాండవులకూ సహాయం చెయ్యను” అని చెప్పి శ్రీకృష్ణుని 


108 —— శ్రీమహాభారతం 
అనుమతి తీసుకుని వృష్టి వంశీయులతో కలిసి తీర్ణ్భయాత్రలకు 
వెళ్ళాడు గదా! మరి టల్‌ యుద్దం చూడడానికి ఎట్లా వచ్చాడో 
చెప్పమని జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడిగాడు. 
అప్పుడు వైశంపాయనుడు ఆయనకు ప్రభాస క్షేత్ర మహిమను, 
ఉదపానతీర్థం యొక్క పుట్టుకను, త్రితముని యొక్క కథను, 
వినశనము మొదలైన తీర్థముల వర్ణనను, నైమిషీయ, సప్త 
సారస్వత తీర్థముల వృత్తాంతము, సోమ, అగ్ని తీరములు, 
బదరపాచన “తీర్ధ మహీమ, ఇంద్ర తీర్ధ, ఆదిత్య లీర్ధముల 
మహిమ, దేవల, జైగీవప్య మునుల, వృద్ధీ కన్యాక్షేతము'యొక్క 
కథలు చెప్పాడు. 

బుషులు బలరాముడికి కురుక్షేత్ర మహత్యము 
చెప్తున్నారు. “బలరామా! పూర్వం కురుమహారాజు ఇక్కడ 
ప్రతిరోజూ నిద్రలేవగానే నాగలీతో దున్నుతుండేవాడు. ఆ 
రోజుల్లో ఒకసారి ఇంద్రుడు స్వర్గం నుండి ఇక్కడికి దిగి 
వచ్చి 'రాజా! ఎందుకు ఇంత కష్టేపడుతున్నావు? ఈ నేలను 
ఇలా దున్నడంలో నీ ఉద్దేశ్యం ఏమిటి?” అని అడిగాడు. 
అప్పుడు రాజు “ఇంద్రా! ఇక్కడ చనిపోయిన వారు 
పుణ్యవంతుల లోకానికి వెళ్తారు” అని చెప్పాడు. ఆ సమాధానం 
విన్న ఇంద్రుడికి నవ్వు వచ్చింది. మారు మాట్లాడకుండా 
స్వర్గానికి వెళ్ళిపోయాడు. రాజర్షి కురువు మాత్రం ఉత్సాహం 
తగ్గకుండా అక్కడి భూమిని దున్నుతూనే ఉన్నాడు. ఇంద్రుడు 
చాలాసార్లు వచ్చి చూసి ఎందుకు దున్నుతున్నావని అడిగే 
వాడు. రాజు అతనికి అదే సమాధానం చెప్పేవాడు. వెంటనే 
ఇంద్రుడు తిరిగి వెళ్ళేవాడు. కురువు కూడా కఠోరమైన 
తపస్సుతో పాటు నాగలీని దున్నుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు 
అతడి మనసులోని భావాన్ని దేవతలకు చెప్పాడు. అది విని 


శ్రీమహాభారతం ——199 
దేవతలు “వీలైతే రాజర్షికి వరమిచ్చి అతడితో సంధి చేసుకో. 
లేకపోతే అతడు తన ప్రయత్నంలో సఫలుడయ్యాడా తరువాత 
నుండి మనుషులు యజ్ఞం చెయ్యకుండానే స్వర్గానికి రావడం 
మొదలుపెడతారు. అప్పుడు మనకు యజ్ఞభాగాలు ఉండవు” 
అని చెప్పారు. అప్పుడు ఇంద్రుడు కురువు దగ్గరకు వచ్చి 
“రాజా! ఇకపై నువ్వు కష్టపడకు. నా మాట విను. నెను 
వరం ఇస్తున్నాను. మనుష్యులు గాని, జంతువులు గాని, ఇక్కడ 
ఆహారం లేకుండా, లేదా యుద్దంలో చనిపోయి శరీరాన్ని 
త్యాగం చేస్తే వారు స్వర్గలోకానికి అధికారులవుతారు” 
అనిచెప్పాడు. రాజు “చాలా మంచిది” అని ఇంద్రుడు చెప్పిన 
దానికి ఒప్పుకున్నాడు. ఇంద్రుడు సంతోషంగా స్వర్గానికి 
వెళ్ళాడు. 
బలరామా! ఈ విధంగా శుభసంకల్పంతో కురువు ఈ 
క్షేత్రాన్ని దున్నాడు. భూమి మీద దీనిని మించిన పవిత్ర క్షేత్రమే 
లేదు. ఇక్కడ తపస్సు చేసిన వారు శరీరాన్ని వదిలినాక బ్రహ్మ 
లోకానికి వెళ్తారు. దానం చేసినవారు తాము ఇచ్చిన దానికి 
వెయ్యిరెట్లు ఎక్కువ ఫలం పొందుతారు. ఎప్పుడూ ఇక్కడే 
ఉండ వారికి యముడి రాజ్యానికి వెళ్ళే అవసరమే ఉండదు. 
రాజులు ఇక్కడికి వచ్చి గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తే ఈ భూమి 
ఉన్నంత కాలం వారికి స్వర్గంలో నికసితచే అదృష్టం 
లభిస్తుంది. సాక్షాత్తుగా ఇంద్రుడే “కురుక్షేత్రంలోని దుమ్ము 
గాలికి ఎగిరి వచ్చి మీద పడితే పాపాత్ముడైనా సరే పుణ్యాత్ముడై 
ఉత్తమ లోకాలకు చేరుకుంటాడు. ఇక్కడ గొప్ప గొప్ప దేవతలు, 
ఉత్తమ (బ్రాహ్మణులు, నృగుడు మొదలైన రాజులు కూడా 
యజ్ఞాలు చేసి ఉత్తమ గతులను పొందారు. తరంతుక నుండి 
ఆరంతుక వరకు, రామ(హదం నుండి యమచక్రం వరకు 


200లో శ్రీమహాభారతం 
మధ్యలో ఉందే ఈ స్థానమే కురుక్షేత్రం లేదా శమంతక 
పంచక తీర్ణం. దీనిని ప్రజాపతికి ఉత్తరవేదిగా కూడా చెప్తారు. 
ఇది చాలా పవిత్రము, శుభప్రదమైనది. దీనిని దేవతలూ 
పొగుడుతూ ఉంటారు. ఇది సర సద్దుణ సంపన్నము. కనుక 
ఇక్కడ చనిపోయే క్షత్రియులందరికి అక్షయగతులు లభిస్తాయి” 
అని చెప్పాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతరదేవతలూ 
ఈ విషయాలను ఆమోదించారు. 

బుషులతో కలిసి బలరాముడు కూడా అక్కడ అనేక 
దానాలు చేశాడు. వారితో కలిసి కూర్చుని అనేక సిద్దుల 
కథలు వింటున్నాడు. ఆ సమయంలోనే అక్కడికి నారదుడు 
వచ్చాడు. బలరాముడు దేవర్శికి ఎదురేగి, స్వాగతం పలికి, 
పూజించి కౌరవుల సమాచారం అడిగాడు. నారదుడు కౌరవుల 
మహా సంగ్రామం గురించి జరిగింది జరిగినట్లు చెప్పాడు. 
ఇక చివరగా భీమ దుర్యోధనుల మధ్య భయంకరమైన 
గదాయుద్దం జరగబోతోంది. నీకు కూడా ఆ యుద్దం 
చూడాలనిపిస్తే ఆలస్యం చేయకుడా వెంటనే అక్కడికి వెళ్ళు” 
అన్నాడు. అందుకని బలరాముడు అక్కడికి వచ్చాడు” అని 
సంజయుడు ధృతరాష్ర్రుడికి చెప్పాడు. 

బలరాముడు యుధిష్టిరునితో “నేను బుషుల మాటలలో 
కురుక్షేత్రం యొక్క గొప్పదనం, మహిమ విన్నాను. కనుక 
మనం ఇప్పుడు ఇక్కడ నుండి శమంతపంచక క్షేత్రానికి 
(కురుక్షేత్రం) వెళ్లాం. అక్కడ యుదం చెయ్యడం వలన 
మరణించిన వాడు తప్పక స్వర్గానికీ వెళ్తాడు” అన్నాడు. 
అందుకని అందరూ శమంతకపంచకానికి వెళ్ళారు. ఖమ 
దుర్యోధనుల మధ్య యుధ్ధం ప్రారంభమయ్యింది. 
భీమదుర్యోధనులు ఘోరంగా గదా యుద్దం చేస్తున్నారు. అది 


శ్రీమహాభారతం —— 201 
చూసి అర్జునుడు “వీళ్ళలో ఎవరిలో ఏ గుణం ఎక్కువగా 
ఉంది? వీరిలో ఎవరు మిన్న?” అని శ్రీకృష్ణునిని అడిగాడు. 
శ్రీకృష్ణుడు “విద్య మాత్రం ఇద్దరికీ ఒకే విధంగా వచ్చింది. 
రత ee బలంలో గొప్పవాడు. అభ్యాస ప్రయత్నాలలో 
దుర్యోధనుడు భీముడిని మించిన వాడు. భీముడు ధర్మబద్దంగా 
యుద్దం చేస్తే గెలవడు. ఈ భీముడు జూదమాడే సమయంలో 
నేను యుద్దంలో గదతో దుర్యోధనుని తొడలు విరగగొడతాను” 
అని (ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజు అతడు ఆ (ప్రతిజ్ఞను 
నెరవేర్చాలి. మనం ఇంత కష్టపడి విజయాన్నీ, కీర్తిని 
పొందాం. ఆ విజయం మళ్ళీ ధర్మరాజు మూలంగానే 
సందేహంలో పడింది. ఈ భయంకర యుద్దాన్ని జూదపు 
పందెం చేశాడు. ఇది యుధిష్టిరుడి మూర్ధత్వం. దుర్యోధనుడికి 
యుద్ధకళ తెలుసు. ఏరుడు,. ఉక నిశ్చయానికి వచ్చి 
నిలబడ్డాడు. నాకు ఇప్పుడు “ఈ దుర్యోధనుడు మనల్ని 
జయించి, రాజ్యాన్ని తిరిగి తన చేతుల్లోకి ఎక్కడ 
తీసుకుంటాడోనని సందేహంగా ఉంది” అన్నాడు. 

శ్రీకృష్ణుని మాటలు విన్న అర్జునుడు వెంటనే భీముడి 
వైపు చూస్తూ తన ఎడమ తొడను కొట్టుకుంటున్నాడు. భీముడు 
అర్జునుడు చూపించిన సంకేతాన్ని గుర్తించాడు. వెంటనే గదను 
అనేక విధాలుగా తిప్పుతూ శత్రువుకి హాని కలిగించడానికి 
కుడి ఎడమలుగా, అడ్డంగా తిరుగుతున్నాడు. అట్లాగే భీముని 
చంపాలని దుర్యోధనుడూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. 
ఇద్దరూ భీకరంగా పోరాడుతున్నారు. దుర్యోధనుడి ధాటికి 
భీముడి శరీరం, భీముడి ధాటికి దుర్యోధనుడి శరీరం బాగా 
దెబ్బతిన్నాయి. నెత్తురుతో తడిసి ముద్ద అయ్యాయి. అర్జునుడు 
భీముడుకి చేసిన సైగ దుర్యోధనుడికి కాస్త అర్ధం అయ్యింది. 


202 శ్రీమహాభారతం 
వెంటనే భీముడికి కాస్త దూరంగా జరిగాడు. భీముడు తనను 
కొట్టబోతున్న దెబ్బ నుండి తప్పించుకుని భీముడినే తన 
గదతో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి భీముడు 
మూర్చపోయాడు. కానీ దుర్యోధనుడు ఆ విషయం 
గమనించకుండా తనను రక్షించుకునే ప్రయత్నంలోనూ, 
ధ్యాసలోనూ మునిగిపోయాడు. భీముడు తేరుకుని అతడిపై 
దాడి చేశాడు. దుర్యోధనుడు “అవస్థానంి అనే పేరుగల 
కుస్తీ పట్టుతో భీముడిని మోసం చెయ్యడానికి పైకి 
ఎగరాలనుకున్నాడు. భీముడు దుర్యోధనుని ఆలోచనను 
పసిగట్టాడు. అందుకని సింహంలా గర్జిస్తూ అతడి మీదకి 
విరుచుకువడ్డాడు. దుర్యోధనుడు ఒక్క గంతు 
వెయ్యాలనుకున్నాడు. కానీ ఇంతలో భీముడు దుర్యోధనుడి 
తొడలపై మహా వేగంగా గదతో కొట్టాడు. ఆ దెబ్బతో 
దుర్యోధనుడి రెండు తొడలూ విరిగిపోయాయి. అతడు గట్టిగా 
అరుస్తూ నేలమీద పడిపోయాడు. 

ఒకనాడు రారాజు, వీరుడు అయిన దుర్యోధనుడు 
పడిపోగానే మహావేగంగా పెనుగాలి వీచింది. మెరుపులు 
మెరుస్తున్నాయి. దుమ్ము, వర్షం ప్రారంభమయ్యింది. చెట్లు, 
పర్వతాలతో పాటు భూమి కంపించింది. దుమ్ముతో పాటు 
రక్తమూ కురుస్తోంది. ఆకాశంలో యక్షరాక్షస పిశాచుల గోల 
వినిపిస్తోంది. కాళ్ళు చేతులు ఉన్న అనేక మొండెములు 
నాట్యం చేస్తున్నాయి. నదులు తాము పుట్టన చోటికే 
(ప్రవహిస్తున్నాయి. స్రీలకు పురుషులమని, పురుషులకు 
ప్రీలమనే భావం కలిగింది. ఈ విధంగా రకరకాల అద్భుత 
ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. దేవతలు, గంధర్వులు, 
అప్సరసలు, సిద్దులు, చారుణులు మీ కుమారులిద్దరి యొక్క 


శ్రీమహాభారతం ——203 
అద్భుతమైన యుద్ధం గురించే మాట్లాడుకుంటూ తమ 
నివాసాలకు వెళ్ళారు. 

రాజా! దుర్యోధనుడు పడడం చూసిన పాండవులకు, 
సోమకులకు చాలా సంతోషం అనిపించింది. తరువాత 
భీముడు దుర్యోధనుని వద్దకు వెళ్ళి “ఓరీ మూర్తుడా! పూర్వం 
నువ్వు నిండు కొలువులో ఏకవగ్రగా ఉన్న ద్రౌపదీని 
పరిహసించావు. మమ్మల్ని ఎద్దులంటూ అవమానించావు. ఆ 
పరిహాసాలకు తగిన ఫలితాన్ని ఈనాడు అనుభవించు” 
అంటూ తన ఎడమకాలితో దుర్యోధనుని కిరీటాన్ని తన్నేసి, 
అతడి తలను కూడా కాలితో తొక్కి రాపాడించాడు. ఆ 
తరువాత “మేము శత్రువులను అణిచి వెయ్యడానికి వంచన 
చెయ్యలేదు. మోసం చెయ్యలేదు. అగ్నిలో చంపాలని 
చూడలేదు. జూదం ఆడలేదు. ఏ ఇతర మోసాలు చెయ్యలేదు. 
కేవలం మా భుజ బలాన్ని మాత్రమే నమ్ముకుని శత్రువులను 
పడగొట్టాము” అని భీముడు పెద్దగా నవ్వాడు. 

మళ్ళీ దుర్యోధనుడి భుజం మీద నుండీ గదను తీసుకుని 
అతడి తలనుమళ్ళీ తన ఎడమ కాలితో తన్నాడు. భీముడి 
ఈ ప్రవర్తన సోమకులకు, యుధిప్టిరునికి కూడా నచ్చలేదు. 
యుధిష్టిరుడు “తమ్ముడూ! భీమసేనా! నువ్వు నీ వైరానికి 
ప్రతీకారం తీర్చుకున్నావుగా! ఇ ప్రతిజ్ఞ కూడా నరతెరరదీ; 
ఇక శాంతించు. దుర్యోధనుని తలను కాలితో తన్నకు. ధర్మాన్ని 
అతిక్రమించకు. ఇతడు కౌరవుల రాజు. పదకొండు 
అక్షౌహిణులకు అధిపతి. ఇతడి భార్య (బ్రతికి ఉంది. ఇతడు 
శోచనీయుడు, దయకు పాత్రుడు. సంతానమూ నశించిన 
కారణంగా ఇతడికి పిండప్రదానం చెయ్యడానికి ఎవరూ 
లేరు.పైగా ఇతడు మనకు సోదరుడు. ఇతనితో ఇలా 


204లాాాాాాాాా శ్రీమహాభారతం 
వ్యవహరించవచ్చా? దార్శ్మికుడవైన నువ్వు ఎందుకు రాజును 
అవమానిస్తున్నావు? అని, దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి 
విలపించాడు. “నీకు స్వర్గంలో స్థానం లభిస్తుంది” అని 
ఓదార్సాడు. కానీ తాను మాత్రం దుఃఖిస్తూనే ఉన్నాడు. 
ముడు దుర్యోధనుడి తొడలు విరగగొట్టడం చూసి 

బలరాముడు కోపంతో “భీముడు యుద్దంలో అన్యాయంగా 
ప్రవర్తించాడు” అంటూ అతడిని నిందిస్తున్నాడు. శ్రీకృష్ణుడు 
బలరాముడికి “భీముడి (ప్రతిజ్ఞ ప్రకారంగాను, దుర్యోధుడికి 
మైత్రేయ మహర్షి భీముడు తన గదతో నీ తొడలు 
విరగగొడతాడు అని పెట్టిన శాపకారణంగానే ఇదంతా 
జరిగింది” అంటూ నచ్చచెప్పాడు. 

భీముడు యుధిష్టిరుడితో “రాజ్యమంతా ఇక మీదే” 
అన్నాడు. “ఇది ఎంతో సంతోషించ దగిన విషయం. మన 
ప్రతిజ్ఞలు నెరవేరాయి” అన్నాడు యుధిష్టరుడు. 

పాండవులు దుర్యోధనుని శిబిరంలోకి ప్రవేశించారు. 
శ్రీకృష్ణుడు అర్జునునితో “నువ్వు ముందు రథం దిగు. నీ 
అక్షయతూణీరాలను, ధనుస్సును కూడా రథంలో నుండి 
దించు. తరువాత నేను దిగుతాను. అట్లా చేస్తేనే నీకు మేలు 
కలుగుతుంది” అన్నాడు. అర్జునుడు కృష్ణుడుచెప్పినట్లే చేశాడు. 
కృష్ణుడు గుజ్టాలను కళ్ళెం వదిలించెసి, తాను కూడా రథం 
దిగేశాడు. సర్వజీవేశ్వరుడైన శ్రీకృష్ణుడు కిందకి దిగగానే రథం 
మీద ఉన్న దివ్యవానరం అంతర్జానమయ్యింది. ఆ తరువాత 
ఆ రథం ద్రోణాచార్యుని, కర్గుని దివ్యాస్తాలతో ముందే 
తగలబడినట్ట్లున్నది. అగ్నితో అంటించకుండానే 
కాలిపోయింది. రథం గుజ్టాలు, ఇతర ఉపకరణాలతో సహా 
కాలి బూడిదై నేలపై కుప్పగా పడి, నేలమీద చెదిరిపోయింది. 


శ్రీమహాభారతం ——M205 
అది చూసి పాండవులకి ఆశ్చర్యం వేసింది. అర్జునుడు 
శ్రీకృష్ణుని “రథం ఇలా ఎందుకు కాలిపోయింది?” అని 
అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు “అర్జునా! యుద్దంలో అనేక 
రకాల అ(స్రాల ధాటికి రథం ముందే కాలిపోయింది. కేవలం 
సను ఉన్న కారణం చేతనే ఇప్పటి వరకూ బూడిద కాలేదు. 
నీ పని అంతా పూర్తి అయ్యాక, ఈ క్షణంలోనే నేను రథాన్ని 
విడిచిపెట్టాను. అందుకనే ఇది బూడిదయ్యింది. బ్రహ్మాస్త్రం 
యొక్క తేజస్సు చేత ఈ రథం ఇంతకు ముందే కాలిపోయింది” 
అన్నాడు. 

తరువాత భగవానుడు చిరునవ్వు నవ్వుతూ 
“కుంతీనందనా! నీ శత్రువులు నశించారు. నీకు విజయం 
లభించింది. ఇకపై మీరు ఏమి చెయ్యాలో ఆలోచించండి. 
మునుపు ఉపప్లావ్యంలో నేను నీ దగరకు వచ్చినప్పుడు నువ్వు 
నాకు మధుపర్మం ఇచ్చి “అర్జునుడు నీకు సోదరుడు, మిత్రుడు. 
ఇతనిని ప్రతి ఆపద నుండి కాపాడు” అనిచెప్పావు. ఆ రోజు 
నేను నీకు 'ఉ అని మాట ఇచ్చి నీ ఆజ్ఞను ఒప్పుకున్నాను. 
న్‌ అర్జునుని అన్ని విధాలుగా కాపాడాను. ఇతడు సోదర 
సహితంగా విజయుడై ఒళ్ళు గగుర్పొడిచే యుద్ధం నుండి 
విముక్తుడయ్యాడు” అన్నాడు. యుధిష్టిరుడు పులకించిన 
శరీరంతో “జనార్దనా! ద్రోణ కర్ణులు ప్రయోగించిన అస్త్రాలను 
నువ్వు తప్ప మరెవరు సహించగలరు? అర్జునుడు ఎన్నడూ 
వెన్ను చూపకపోవడం నీ అనుగ్రహమే. నీ ద్వారా మాకు 
అనేక పనులు సిద్దించాయి. వ్యాసుడు ముందుగానే నాతో 
'ధర్మం ఉన్నచోట శ్రీకృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణుడు ఉన్నచోటనే 
విజయం ఉంటుంది” అని చెప్పాడు” అన్నాడు. 


206లాాాాాాాాాా శ్రీమహాభారతం 

ఆరాత్రి అందరూ ఓఘవతీ నదీ తీరంలో గడిపారు. 
మరునాడు శ్రీక్ష ష్ణుడు హస్తినాపురానికి వెళ్ళాడు. తపస్విని 
అయిన నాం ధృతరాష్ర్రు లను ఓదార్చి తిరిగి వచ్చాడు. 

భీముడు తన్ని వలని నాక దుర్యోధనుడు 
విలపిస్తున్నాడు. శారీరికమైన బాధను భరించలేకపోతున్నాడు. 
అది చూసి అశ్వత్తామ “రాజా! నేను చేసిన పు wn 
మీద ఒట్లు పెటి మరీ చెప్తున్నాను. ఈ రోజు నేను క 
చూస్తూండగానే నాకు తెలిసిన ప్రతి ఒక్క మ 
ఉపయోగించి పాంచాలురందరినీ యమలోకానికి పంపిస్తాను. 
దీని కోసమే కేవలం నువ్వు నన్ను ఆజ్ఞాపించు” అన్నాడు. 
అప్పుడు దురో ధనుడు కృపాచార్యుని “జీత నీటి కలశం 
తెప్పించి “వి్రీవర్యా! మీరు నాకు Sos (ప్రియం 
వ నా ఈ (ద్రోణపుత్రుని సేనాపతి పదవిలో 
అభిషేకించండి. మాకు మేలు జరుగుతుంది” అన్నాడు. 
రాజాజ్ఞపై కృపుడు అశ్యత్తామకు అభిషేకం చేశాడు. ఆ 
తరువాత అశ్వత్థామ దు థ్‌నుని కౌగిలించుకుని, దిక్కులను 
ప్రతిధ్వనింప చెస్తూ సింహనాదం బసు అక్కడి నుండి 
బయలుదేరాడు. ఆ రాత్రి అంతా దుర్యోధనుడు రక్తంలో 
మునిగి అక్కడే పది ఉన్నాడు. యుద్దభూమికి దూరంగా వెళ్ళిన 
ఆ ముగ్గురు మహాయోధులు ముందు చెయ్యాల్సినపని గురించి 
ఆలోచిస్తున్నారు. 

శల్యపర్వము సమాప్రము. 
నెంప్తిక పర్వము 

అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ఈ ముగ్గురు 
యోధులు ఒక వనంలో విశ్రమించారు. అశ్వత్థామ 
పాండవులను కపటంతో చంపాలని నిశ్చయించుకుని 


శ్రీమహాభారతం ——207 

కృపాచార్య, కృతవర్మలను సంప్రదించాడు. వారు అశ్వత్తామ 
మాటలు విని సిగ్గుపడ్డారు. వారికి అతడికి ఏం చెప్పాలో 
తెలియలేదు. కృపాచార్యుడు అశ్వత్థామకు పురుష ప్రయత్నం, 
కర్మ, దైవం, పౌరుషం మొదలైన అంశాలకు సంబంధించి 
ఎన్నో విషయాలు చెప్పాడు. చివరగా “విదురుడితో నీ ఆలోచన 
చెప్పి, ఆయన ఏం చెయ్యమంటే అది చేద్దాం” అన్నాడు. 
అది విని అశ్వత్తామ మండిపడ్డాడు. 'నాకు ఎవరూ 'వీమీ 
చెప్పక్కర్లేదు. నన ఎవరు చెప్పిందీ వినను. ఏది ఏమైనా 
ఈనాటి రాత్రికే వారు నిద్రపోతుండగానే చంపడం ఖాయం. 
నా ఆలోచనను మార్చగలిగేవాడు ఎవడూ పుట్టలేదు. 
పుట్టబోడు” అన్నాడు. 

“ధృష్టద్యుమ్నుడు నా తండ్రిని అస్త్రశస్త్రాలు వదిలేసినాక 
చంపాడు. కనుక ఆ పాపాత్ముడిని కవచం లేని సితిలోనే 
చంపుతాను. అతడికి ఆయుధాల వలన చనిపోతే కలిగే 
లోకాలు uu నా ఉద్దేశ్యం” అని కృపాదులకు 
చెప్పాడు అ శ్వత్చామ 
వెంటనే పాండవుల శిబిరానికి వెళ్ళాడు. ఆ శిబిర 
ద్వారం వద్ద నిలబడ్డాడు. అక్కడ చంద్రసూర్యుల కాంతి వంటి 
కాంతితో ప్రకాశించే ఒక మహాకాయుడైన పురుషుడు ఆ 
ద్వారం దగ్గర కనిపించాడు. ఆయనను చూసే సరికి 
అశ్వత్ధామకి ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ పురుషుని నోరు, 
ముక్కు చెవులు, కళ్ళ నుండి పెద్దపెద్ద అగ్నిజ్వాలలు బయటకు 
వస్తున్నాయి. ఆ తేజస్సు యొక్క కిరణాల నుండి శంఖచక్ర 
గదాధరులైన వందల వెల విష్ణువులు బయటకు వస్తున్నారు. 
సమస్త లోకాలనూ భయభ్రాంతి పెట్టగల ఆ అద్భుత పురుషుని 
చూసినా అశ్వత్థామ భయపడలేదు. వెనుకడగు వెయ్యలేదు. 


208ాాాాాాాాాా శ్రీమహాభారతం 
ఏ మాత్రం తడబడకుండా ఆ దివ్యపురుషునిపై అనేక 
శస్రాస్రాలను వ. ఆ పురుషుడు అశ్వత్థామ వేసిన 
శస్తాస్తాలన్నింటినీ మింగేశాడు. అశ్వత్తామ తనపై విసిరిన 
కత్తి, గద కూడా ఆయనలో కలిసిపోయినాయి. తన దగ్గర 
ఆయుధాలన్నీ అయిపోవడంతోఅ శ్వత్తామ దిక్కులు 
చూస్తున్నాడు. అప్పుడు అతనికి ఆకాశమంతా విష్ణుమయమై 
కనిపించింది. ఈ విధంగా అశ్వత్థామ మహాదేవుని యుద్దం 
చేసి పరాభవాన్ని పొందాడు. అప్పుడు అశ్వత్థామ మిక్కిలి 
ఖిన్నుడయ్యాడు. “అ ప్రియమైనప్పటికీ హితకరమైన మాటలు 
చెప్పే స్నేహితుడి ఉపదేశం విననివాడు నాలాగే ఆపదలో 
చిక్కుకుని శోకించాల్సిందే” అనుకున్నాడు కృపాచార్యుడు 
చెప్పిన మాటలును తలుచుకుంటూ “నను మనిషి ఎవరిపై 
ఆయుధ ప్రయోగం చెయ్యకూడదో తెలిసిన వాడినే. ఆ 
విధమైన శిక్షణ ఇచ్చిన వాడినే. ఇప్పుడు నేను యుద్దం 
ఆపెయ్యాల్సి రావడం ఖచ్చితంగా దైవవిధి మాత్రమే. 
దైవానుకూలత లేకుండా మానవుడు మొదలుపెట్టిన ఏ పనీ 
సఫలం కాదు. కనుక ఇప్పుడు నేను శంకరుడినే శరణు 
వేడుతాను. నాకు కలిగిన ఈ దైవికమైన విఘ్నాన్ని ఆయన 
మాత్రమే పోగొట్టగలడు” అనుకున్నాడు. 

వెంటనే రథం దిగి, శంకరునికి శరణాగతుడై అనేక 
విధాలుగా స్తుతి చేశాడు. ఈ ఆపద నుండి రక్షించమని 
ప్రార్థించాడు. అప్పుడు అతని ఎదురుగా ప్రత్యక్షమైన అగ్నిలో 
తన ధనస్సును సమిధగా, బాణాలను దర్భలుగా, తన శరీరాన్నే 
హవిస్సుగా చేసుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై 
“నాకు శ్రీకృష్ణుని కంటే ఇష్టమైన వాడు మరొకడు లేడు. 
కాలవశాన పాంచాలురు ఇప్పుడు తేజోహీనులయ్యారు. ఇక 


శ్రీమహాభారతం ——209 
వారికి జీవనం లేదు” అని చెపి అశ త్ధామకు ఒక పదునైన 
కత్తిని ఇచ్చి, తాను అతని శరిరంలో కలిసిపోయాడు. ఆ 
కారణంగా అశ్వత్తామ అత్యంత తేజస్సు గలవాడయ్యాడు. 
ఆ ఈశ్వర తేజస్సుతో నిండిన అశ్వత్తామ పాండవ పాంచాల 
వీరులను చంపాడు. అశ్వత్తామాదులు జరిగిన విషయమంతా 
దుర్యోధనునికి తెలిపారు. ఆ వార్త విన్న దుర్యోధనుడు 
ఆనందంతో “ఇక మనమంతా స్వర్ణంలోనే కలుసుకుందాం” 
అని చెప్పి, స్నేహితులను దుఃఖంలో పడేసి తాను స్వర్గానికే 
వెళ్ళిపోయాడు. 

పుత్ర మరణవార్త విన్న ద్రౌపదీ యుదిషిరులు 
శోకిస్తున్నారు. (ద్రౌపది ప్రోత్సాహంతో భీమసేనుడు 
అశ్వత్లామను చంపడానికి వెళ్ళాడు. అప్పుడు శ్రీకృష్ణుడు 
అశ్వత్లామ [బ్రహ్మాస్త్రం పొందిన విధం, తన చక్రం అడిగిన 
విషయం అన్నీ చెప్పి ఇప్పుడు మనం భీముని అతని బారి 
నుండి రక్షంచుకోవడం అత్యంతావశ్యకం” అని నొక్కి చెప్పాడు. 
అశ్వత్థామ - అర్జునుడు ఒకరిపై మరొకరు బ్రహ్మాన్తాన్ని 
ప్రయోగించుకున్నారు. వ్యాసనారదులు వచ్చి వారిద్దరి 
శాంతింపచేశారు. 

తరువాత అశ్వత్థామ పాండవులకు మణిని ఇచ్చి 
అడవులకు వెళ్ళిపోయాడు. యుధిష్టిరుని ఆజ్ఞతో ఆ మణిని 
భీముడు ద్రౌపదికి ఇచ్చాడు. తరువాత ద్రౌపది కోరిక మేరకు 
ఆ మణిని గురుప్రసాదంగా భావించి యుధిష్టరుడు తన 
శిరస్సున ధరించాడు. శ్రీకృష్ణుడు “అశ్వత్ధామ ఇదంతా 
మహాదెవుని కృపతోనే చేశాడు” అంటూ అశ్వత్తామ యొక్క 
అద్భుతమైన పరాక్రమ రహస్యాన్ని యుధిష్టిరుడికి చెప్పాడు. 

సౌప్తిక పర్వము పరిసమాప్తము. 


210 లాాాాాాాలాలాలాాాాా శ్రీమహాభారతం 
ప్రీ పర్వము 

జనమేజయ మహారాజుకి వైశంపాయనుడు చెప్తున్నాడు. 
“రాజా! తన యొక్క వందమంది పుత్రులు మరణించడంతో 
ధృతరాష్రుడు దుఃఖిస్తున్నాడు. పుత్రశోకంతో అతడి మనసు 
మండిపోతోంది. సంజయుడు ధృతరాషుడితో “రాజా! 
పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం సంహరించబడింది. ఇక 
ఇప్పుడు మీరు వరుసగా మీ పెదతండ్రులకు, పినతండ్రులకు, 
కొడుకులకు, మనుమలకు, బంధువులకు, స్నేహితులకు, 
గురుజనులకు (ప్రేతకర్మలు చేయించండి” అన్నాడు. ఈ మాట 
విన్న ధృతరాష్రుడు నేలపై కుప్పకూలిపోయాడు. సంజయుడు 
ధృతరాష్రుడికి ధైర్యం చెప్తున్నాడు. 

“రాజా! లోకంలో (ప్రాణులందరికీ చివరికి తప్పనిదే 
ఈ గతి. ఎంతగా కూడబెడితే పర్యవసానంలో అంతగా 
క్షీణించిపోతుంది. కాలం వచ్చినప్పుడు యుద్దం వచ్చినా 
రాకపోయినా, చేసినా చెయ్యకపోయినా మరణిస్తాడు. 
ఒక్కోసారి. చేసిన వాడు బ్రతకచ్చు. చెయ్యనివాడు పోనే 
వచ్చు. కాలానికి వీళ్ళు ఇష్టమైనవారు, వీళ్ళు ఇష్టం లేనివారనీ 
ఉండదు. ఎవరి విషయంలోనైనా కాలం ఉదాసీనంగా 
తటస్టంగానే ఉంటుంది. అదే అందకినీ మృత్యువు వైపుకు 
ఈద్చుకుపోతోంది. కాలమే (ప్రాణాలను ముసలివారిని 
చేస్తుంది. ఆ ముసలివాళ్ళను నశింపచేస్తుంది. జీవులంతా 
నిద్రపోతున్నా కాలం మాత్రం నిద్రపోదు. నిరంతం 
మెలకువగానే ఉంటుంది. కాలాన్ని దాటడం చాలా కష్టం 
అన్న విషయంలో సందేహమే ఉండక్కర్లేదు. యవ్వనం - 
రూపం - జీవితం - ధన సంగ్రహం - ఆరోగ్యం - ఇష్టమైన 
వారితో స్నేహం ఇవన్నీ ఎల్లప్పుడూ ఉండేవేం కాదు. 


శ్రీమహాభారతం —— 211 
బుద్ధిమంతుడైన వాడు వీటిలో చిక్కుకుపోకూడదు. దీని కోసం 
మీరు ఒక్కరే ఏడవకండి” అని చెప్పాడు. 

విదురుడు ధృతరాష్టుడికి సంసారం యొక్క భయంకర 
స్థితి, దాని స్వరూపము, దానిలో నుండి బయటపడే 
ఉపాయాలను ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. “ఈ 
ప్రపంచంలో బుద్ధిమంతులు, సత్వగుణం కలవాళ్ళు, అందరి 
మేలు కోరుకునేవాళ్ళు, (ప్రాణుల కలయిక కర్మానుసారంగానే 
ఉంటుందని తెలుసుకున్న వాళ్ళు మాత్రమే పరమగతిని 
పొందుతారు. 

ఒక బ్రాహ్మణుడు ఒక పెద్ద అడవిలో ప్రయాణం 
చేస్తున్నాడు. అతడు ఒక దుర్గమమైన (ప్రయాణించడానికి 
కుదరని) స్థలానికి చేరుకన్నాడు. అది పులులు,సింహాలు, 
ఏనుగులు, ఎలుగుబంట్లు మొదలైన భయంకరమైన 
జంతువులతో నిండి ఉంది. అది చూసేసరికి అతడి మనసులో 
చాలా కంగారు మొదలైంది. భయంతో అతడి ఒళ్ళు 
నిక్కపొడుచుకుంది. మనసులో ఏంచెయ్యాలో తోచకుండా 
పోయింది. అటు ఇటు పరుగులు తీస్తూ ఆ వనంలో ఎక్కడైన 
సురక్షిత ప్రదేశం కనిపిస్తుందేమో అని చాలాసేపు వెతికాడు. 
కానీ ఎంత దూరం వెతికినా అతడు ఆ అడివిలోనే 
ఉంటున్నాడు తప్ప అడవిదాటి బయటపడి దూరంగా 
వెళ్లలేకపోతున్నాడు. ఆ అడవి జంతువుల బారిన పడకుండా 
కావాలసిన రక్షణ పొందలేక పోయాడు. చాలాసేపటికి అతడికి 
ఆ అడవి అంతా అన్ని వైపులా వలతో కప్పబడి ఉన్నదన్న 
విషయం తెలిసింది. ఇంతలోనే భయంకరమైన ఒకప్రీ అతడిని 
తన చేతులతో చుట్టెసింది. పర్వతంలా ఎత్తైన ఐదుతలల 
పాము కూడా అతడిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది. 


గ శ్రీమహాభారతం 
ఆ అడవి మధ్యలో ముళ్ళ చెట్లతో నిండిన ఒక లోతైన బావి 
ఉంది. ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు కంగారుగా 
తిరుగుతున్న ఆ బ్రాహ్మణుడు ఆ బావిలో పడ్డాడు. కానీ అతడు 
అందులోని తీగలలో చిక్కుకుపోయాడు. అతడు కాళ్ళు పై సెకి, 
తల కిందకి ఉండిపోయి వేళ్ళాడుతున్నాడు. 

ఇంతలోనే అతడికి ఆ నూతిలో ఒక పెద్దపాము 
కనిపించింది. ఆ నూతిగట్టు పైభాగన పెద్ద శరీరంతో ఒక 
ఏనుగూ కనపడింది. దాని “శరీరం తెలుపు “నలుపు రంగుల్లో 
ఉంది. ఆ ఏనుగుకి ఆరు ముఖాలు, పన్నెండు కాళ్లు ఉన్నాయి. 
అది నెమ్మది నెమ్మదిగా ఆ నూతి వైపుకే వస్తోంది. ఆ నూతి 
గట్టు మీద ఉన్న చెట్ల కొమ్మల మీద రకరకాల తేనెటీగలు 
పట్టు పెట్టుకుని Ss ఆ పట్టులనుండి తేనె ధారలుగా 
కారుతోంది. తేనె ఇష్టం లేని వారు ఏవరుంటారు? అందుకని 
ఆ నూతిలో వేళ్ళాడుతున్న వాడు కూడా ఆ తేనె ధారలను 
తాగుతున్నాడు. అంత కష్టమైన పరిస్థితిలో 6 అతడికి 
తేనె తాగాలన్న కోరిక ఇంకా చావలేదు. ne a పైగా 
ఆ విధంగా కష్టపడుతున్న అతడికి తన “జీవితం పట్ల 
వైరాగ్యమూ కలుగలేదు. ఏ చెట్టుని ఆధారంగా చేసుకుని 
అతడు వేళ్ళాడుతున్నాడో ఆ చెట్టుని రాత్రీ పగలూ నల్లని, 
తెల్లని ఎలుకలు కొరుకుతున్నాయి. ఇట్లా ఉండగా అతడికి 
ఒక్కసారిగా ఎన్నోరకాల భయాలు ణము యు, అడవిలో 
(క్రూరమైన జంతువుల వలన, భయంకరమైన ప్రీ స్తీ వలన భయం 
పొంచి ఉంది. నూతిలో చూస్తే పాము, ఏనుగుల వలన 
ఎప్పుడు ఏమౌతుందో తెలియని స్థితి ఉంది. ఎలుకలు 
కొరికేస్తుండగా చెట్టు నుండి జారి నూతి లోపలే పడిపోయే 
భయం. ఐదవది. ఇక ఆరవది తేనె తాగాలనే అత్యాశతో 


శ్రీమహాభారతం లం 213 
తేనెటీగల వలన భయం. ఈ విధంగా సంసార సముద్రంలో 


పడి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు. అతడికి జీవితం 
మీద అత్యంత ఆశ ఉంది. ఆ కారణంగా అతడికి వైరాగ్య 
భావన కూడా కలుగలేదు. ఈ కథలో రహస్యం జ్ఞానులు 
ఉదాహరణగా చెప్తారు. ఈ రహస్యాన్ని తెలుసుకుని ధర్మంగా 
ప్రవర్తిస్తే మనిషి పరలోకంలో సుఖాన్నే పొందుతాడు. 

ఈ కథలోని “పెద్ద అడవి” దాటడానికి వీలుకాని 
సంసారం. పెద్ద పెద్ద క్రూర్థమృగాలు రకరకాల వ్యాధులు, 
బాగా భయంకరంగా. ఉన్న స్త్రీ స ముసలితనం. ఆ ముసలితనం 
మనిషి రూపురేఖలనే నశింప చేస్తుంది. వనంలోని నుయ్యి 
మనిషి యొక్క శరీరం. క్రింద వెపుకి ఉన్న పామే కాలం. 
అదే శరీరం కలవారందరినీ నశింప చేస్తుంది. వాళ్ళ 
సర్వస్వాన్నీ హరించేస్తుంది. అతడు నూతిలో పట్టుకుపోయి 
వేళ్ళాడుతున్న లత, 'దాని తీగలు మనిషికి జీవితం మీద 
ఉన్న ఆశ. పైన ఉన్న ఏనుగు సంవత్సరం. ఆరు బుతువులు 
దాని ఆరు ముఖాలు. ఆ లతను కొరుకుతున్న ఎలుకలు 
రాత్రీ పగలు. మనిషి యొక్క రకరకాల కోరికలే ఆ తేనెటీగలు. 
తేనె పట్టునుండి కారుతున్న తేనె ధారలే భోగాల వలన కలిగే 
రసం. ఆ రసంలో చాలా మంది మునిగిపోతుంటారు. 
బుద్దిమంతుడు సంసార చక్రగతిని ఇట్లాగే భావిస్తాడు. అప్పుడే 
అతేడు వైరాగ్యమనే కత్తితో దాని పాశాలను నరుకుతాడు” 
అని చెప్పాడు. అంతా “విన్న ధృతరాష్ట్రుడు ఆనందించాడు. 

కానీ అంతలోనే శోకంలో మునిగిపోయిన ధృతరాషుని 
మం. ఓదార్చుతున్నాడు. తరువాత ధృతరాష్ట్రుడు 
కారవప్రీలతో కలిసి కురుక్షేత్రానికి వెళ్ళాడు. వెళ్ళీ దారిలో 
కృపాచార్యుడు మొదలైన వారిని కలుసుకున్నాడు. గాంధారి 


214లాాాాాాాాలాాాాాా శ్రీమహాభారతం 
కీమునిపై కోపించింది. వ్యాస భీమషే సనులు గాంధారిని 
శాంతింపచేశారు. కౌరవప్రీలు యుద్ధభూమిలో విలపిస్తున్నారు. 
గాంధారి శ్రీకృష్ణునికి వారి అవస్థను వివరించి చెప్పింది. 
గాంధారి యుదంలో మరణిరీచిన వీరులను చూసి 
విలపించింది. శ్రీకృష్ణునితో “కౌరవ పాండవులు పరస్పరవైరం 
కారణంగానే నశించారు. నువ్వు ఆపగల సమర్గుడవై ఉండి 
కూడా ఆపకుండా ఊరుకున్నావు. కానీ నువ్వు నీ కోదికమేరకే 
ఇలా జరిపించావు. చూస్తూ ఊరుకున్నావు. అందుకని ఇప్పూదు 
నువ్వు దాని ఫలితాన్ని "అనుభవించు. నేను పతిసేవతో 
సంపాదించుకున్న తపః శృక్తితో నీకు శాపమిస్తున్నాను. నువ్వు 
కూడా నీ బంధువులనందరినీ చంపుతావు. ఈ జు నుండి 
ముప్పైఆరు సంవత్సరాలకు బంధువుల, మంత్రుల పుత్రులు 
అందరూ నశించిపోయినాక ఒక సామాన్యమైన కారణంతో 
ఎవరూ లేని ఒంటరివాడివై నువ్వు కూడా మరణిస్తావు. ఈ 
రోజు ఈ కంత లర పు స్రీలు ఎట్లా ఏడుస్తున్నారో అట్లాగే నీ 
కుటుంబంలోని ప్రీలు కూడా తమ బంధువర్గం చనిపోయినాక 
తలలు పట్టుకుని ఏడుస్తారు” అన్నది 

గాంధారి చెప్పినదంతా న కృష్ణుడు చిరునవ్వు నవ్వి 
“నాకు ఈ విషయం ఇట్లా జరుగుతుందని తెలుసు. ఏది 
జరిగాలి ఉందో దాన్నే నువ్వు శాపంగా ఇచ్చావు. 
వృష్టివం యుల నాశనం దైవం కొపించడం వల్లనే స. 
తుందనడంలో ఏం సందేహం లేదు. వారిని నాశనం 
చెయ్యంలోనూ నన సమర్హ్దుడిని. దేవతలు, అసురులు కూడా 
వారిని సంహరించలేరు. “కాబటి ఈ యదు వంశీయులు 
కూడా పరస్పర కలహాలతోనే నశించిపోతారు” అని 
జరగబోయేది చెప్పాడు. ఇదంతా విన్న పాండవులకు భయం 


శ్రీమహాభారతం mm — — — M1 
వేసింది, వారికి కూడా వాళ్ళ జీవితాల మీద ఆశలేకుండా 


పోయింది. తరువాత ధృతరాష్ట్ర యుధిష్టిరులు కొంతసే 
మాట్లాడుకున్నారు. తరువాత మరణించిన మహ. 
దహన సంస్కారాలు జరిపించారు. యుధిష్టిర మహారాజు 
ధృతరాష్ట్రుని తీసుకుని గంగానదికి బయలుదేరాడు. 
ప్రీలందరూ తమ వారికి నువ్వులు నీరు వదిలి? పెట్టారు. కుంతి 
మాటల ద్వారా కర్ణుని జన్మ రహస్యం విన్న యుధిష్టిరుడు, 
అతడి సోదరులు 'దుః ఖించారు. కర్ణుడికి 
తిలాంజలి ఇచ్చాడు. తరువాత కర్పుడికి ప్రేతకర్మ చేశాడు. 
తరువాత సోదరులతో కలిసి ఒద్దు "మీదకి వచ్చాడు. 
స్తీ పర్వము సమాప్తము. 
శాంతి పర్వము 

భరతవంశపు ప్రీలందరూ ఒక నెలరోజుల పాటు గంగా 
తీరంలోనే ఉండిపోయారు. ధర్గరాజు వ్యాసమహర్షికి అప్పటి 
వరకూ జరిగిన విషయాలన్ని చెప్పి, తన మనసులో 
కదులుతున్న బాధను చెప్పుకున్నాడు. “కర్ణుడి జన్మ రహస్యం 
నన్ను మరింతగా బాధిస్తోంది. కర్టుడికి శాపాలు ఎందుకు 
ఉన్నాయి. వివరంగా చెప్పండి” అని అడిగాడు. అప్పుడు 
వ్యాసుడు కర్లుడికి ఏఏ శాపాలు ఏ కారణంగా వచ్చాయో 
వివరంగా చేపాొడు. తరువాత “కర్గుడు గురించి నువ్వు 
ముందుగా నారో ఎందుకు చెప్పలేదు” అని తల్లిని అడుగుతూ 
కోపంతో “ఈ రోజు నుండి ఏస్త్రీ అయినా సరే చ. 
విషయాన్ని దాచి ఉంచలేదు” అని స్ర్త్రీ జాతికంతటికీ శాపం 
ఇచ్చాడు. తరువాత “బంధువులను, మిత్రులను అందరినీ 
పోగొట్టుకుని సంపాదించిన ఈ రాజ్యాన్ని అనుభవించడం 
ఎలా? నాకు నిరంతరం వారందరినీ చంపి సంపాదించిన 


216 లాలా శ్రీమహాభారతం 
రాజ్యం కదా! అని మనస్సులో ప్రశాంతత నశిస్తోంది. 
చంపకూడని వారిని చంపామన్న భావన నా మనస్సుని 
వదలడం లేదు. నాకు కలుగుతున్న ఈ శోకం మనల్ని 
సుఖంగా ఉండనివ్వదు. మానవులు చేసిన పావం 
శుభప్రదమైన పనులు చెయ్యడం వలన, ఇతరులకు చెప్పడం 
వలన, పశ్చాత్తాపంతోను, దానం, తపస్సు, త్యాగం, 
తీర్ధయాత్రలు, వేదశా(స్తాలు చదవడం వలనను నశిస్తుందని 
విన్నాను. నేను మునివృత్తిలో జీవిస్తూ జ్ఞానాన్ని సంపాదించు 
కోవాలనుకుంటున్నాను. నాకు ఈ రాజ్యం భోగాల పట్ల 
ఆశలేదు” అన్నాదు. అర్జునుడు అన్నతొ “నువ్వు అట్లా 
చెయ్యడం తగదని” నివారించే ప్రయత్నం చేశాడు. అరణ్య 
వానంలో మునిగా, నన్యానిగా జీవించాలనుకున్న 
యుధిష్టిరుని కోరికను భీమార్జునులు తిరస్కరించారు. 
యుధిష్టిరునికి నకుల సహదేవులు, ద్రౌపది కూడా నచ్చ 
చెప్పారు. అర్జునుడు దండనీతిని సమర్థించి మాట్లాడాడు. 
భీముడు యుధిష్టిరుని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. 
యుధిష్టిరుడు భీముని నిందించాడు. అర్జునుడు యుధిష్టిరుడికి 
జనకుని చరిత్రను దృష్టాంతంగా చెప్పాడు. మహర్షి 
దేవస్థానుడు, అర్జునుడు యుధిష్టిరునికి ఎంతగానో నచ్చ 
చెప్పారు. వ్యాసమహర్షి కూడా యుధిష్టిరునికి శంఖలిఫీతుల 
వృత్తాంతము, హయగ్రీవుని దృష్టాంతం చెప్పి, అతడిని 
రాజ్యపాలన చెయ్యమని (ప్రోత్సహించాడు. వ్యాసుడు 
యుధిష్టిరుడికి కాలమహిమను గూర్చి చెప్పాడు. అది విని 
యుధిష్టిరుడు మళ్ళీ శోకిస్తున్నాడు. వ్యాసుడు “మనిషి ఎవరికీ 
భయపడకుండా, ఎవరూ అతడికి భయపడకుండా ఉన్నప్పుడు, 
ఏ వస్తువు పట్ల కోరిక గాని, ద్వేషం గాని లేనప్పుడు, అతడు 


శ్రీమహాభారతం —— 217 
(బ్రహ్మను పొందుతాడు. మనస్సుతోను, వాక్కుతోను, 
శరీరంతోను సమస్త ప్రాణుల పట్ల చెడు భావనను వదిలి 
పెట్టినప్పుడు అతడికి (బ్రహ్మ(ప్రాప్తి కలుగుతుంది” అని 
యయాతి రాజు మాటలనూ చెప్పాడు. తరువాత వ్యాసుడు 
యుధిష్టిరునికి అశ్ముని ఉపదేశాన్ని వినిపించాడు. నారదుడు 
సంజయుడికి చెప్పిన అనేక రాజుల కథలను శ్రీకృష్ణుడు 
యుధిష్టిరునికి చెప్పి ఊరడించాడు. వ్యాసుడు యుధిష్టిరుడికి 
రాజధర్మాన్ని ఉపదేశించాడు. తరువాత మానవులు చేసే 
పాపాలు వాటికి గల ప్రాయశ్శిత్తాలు చెప్పాడు. ఆపైన 
ప్రాయళశ్చిత్తాలు, అన్న శుద్ది, దానాధికార విషయాల గురించి 
స్వాయంభువ మనువు చెప్పిన విషయాలూ చెప్పాడు. చివరికి 
వ్యాసుడు, శ్రీకృష్ణుడు చేసిన సూచన మేరకు యుధిష్టిరుడు 
హస్తినాపురంలోకి (ప్రవేశించాడు. వ్యాస శ్రీకృష్ణాదులు 
యుధిష్టిరునికి పట్టాభి షేకం జరిపించారు. ధర్మబద్ధంగా 
రాజ్యపాలను చేస్తున్నాడు యుధిస్టిరుడు. బంధువులందరికీ 
ఢ్రాద్ధక్రియలను చేశాడు. యుధిష్టరుడు శ్రీకృష్ణుని స్తోత్రం 
చేశాడు. సోదరులను, కుటుంబంలోని వారిని సత్మరించాడు. 
అనేక దానాలు చేశాడు. యుధిష్టిరుడు శ్రీకృష్ణుని అనుమతి 
తీసుకుని, ఆయనతో పాటుగా భీమ్మడి దగ్గరకు 
వెళ్ళాలనుకున్నాడు. 

దక్షిణాయనం పూర్తి అయిపోయింది. ఉత్తరాయణంలోకి 
సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. ఆ సమయంలోనే భీష్ముడు 
ధ్యానంలో మునిగి, మనస్సును పరమాత్మ యందు లగ్నం 
చేశాడు. ఆయన చుట్టూ అనేక మంది బ్రాహ్మణోత్తములు 
ఉన్నారు. వ్యాసుడు, దేవర్షి నారదుడు, ఇతర మహర్షులు, 
ఇంకా ఎందరో అదృష్టవంతులు, మునులు భీష్ముడి చుట్టూ 


218 లాలా శ్రీమహాభారతం 
ఉన్నారు. ఆ బుషులందరి మధ్యలో ఉన్న భీష్ముడు గ్రహాలతో 
చుట్టబడిన చంధ్రుడిలాగా శోభిల్లుతున్నాడు. అంపశయ్య, 
మీద పడుకునే భీష్ముడు చేతులు జోడించి పవిత్రమైన భావన 
శ్రీకృష్ణుని ధ్యానిస్తున్నాడు. పరమాత్మ యొక్క సుగుణ నిర్గుణ 
రూపాలను ధ్యానిస్తూ, స్తోత్రం చేస్తూ శరణు వేడుతున్నాడు. 
చివరగా “నమఃకృష్ణాయి అంటూ వరమాత్మకు 
నమస్మరించాడు. శ్రీకృష్ణుడు యోగబలంతో భీష్ముని భక్తిని 
తెలుసుకుని అవ్యక్తంగానే అక్కడికి వచ్చి, ష్ముడికి 
ముల్లాకాలలోని సంగతలు తెలుసుకునే దివ్యజ్ఞానాన్ని 
(ప్రసాదించి తిరిగి వెళ్ళాడు. తరువాత అక్కడ ఉన్నవారంతా 
భీష్ముని పొగిడారు. శ్రీకృష్ణుని స్తోత్రం చేశారు. పురుషోత్తముడు 
భీష్ముని భక్తి భావాన్ని చూసి హఠాత్తుగా రథం ఎక్కి భీష్ముడి 
దగ్గరకి బయలుదేరాడు. ఆయన వెనుకనే పాండవులూ, 
కృపాచార్యుడు, యుయుత్సుడు, సంజయుడు కూడా భీష్ముడి 
దగ్గరకు బయలుదేరారు. దారిలో శ్రీకృష్ణుడు యుధిష్టిరాదులకు 
పరశురాముని చరిత్ర చెప్పాడు. అందరూ భీష్ముని అంపశయ్య 
మీద పడుకున్న చోటికి చేరుకున్నారు. అందరూ ముందుగా 
వ్యాసుడికి, ఇతర మహర్షులకు నమస్కరించారు. తరువాత 
శ్రీకృష్ణుడు, పాండవులు భీష్ముడికి దగ్గరగా వచ్చి ఆయనకు 
నాలుగువైపులా కూర్చున్నారు. శ్రీకృష్ణుడు భీష్ముని పొగిడాడు. 
భీష్ముడు శ్రీకృష్ణుని సోత్రం చేశాడు. తరువాత శ్రీకృష్ణుడు 
“వీరోత్తమా! నువ్వు ఇంకా యాభై ఆరురోజులు మాత్రమే 
బ్రతికి ఉంటావు. ధర్మాత్ముడవైన నువ్వు ఉత్తమ లోకాలకే 
వెళ్తావు. సూర్యుడు ఉత్తరాయణంలోకి రాగానే దేవతలు, 
వసువులు నీరాక కోసం ఎదురు చూస్తుంటారు. జ్ఞానుల 
వలే నువ్వు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్తావు. నువ్వు ఈ 


శ్రీమహాభారతం ——M219 
లోకం నుండి వెళ్ళిపోయినాక జ్ఞానమంతా నశించిపోతుంది. 
కనుక వీరంతా ధర్మం గురించి తెలుసుకుందామని నీ దగ్గరకు 
వచ్చారు. కాబట్టీ ఇప్పుడు నువ్వు యుధిష్టిరునికి ధర్మ, 
అర్థయోగములను గురించిన యథార్థమైన విషయాలను చెష్టి 
త్వరగా ఇతడి శోకాన్ని పోగొట్టు” అన్నాడు. భీష్ముడు శరీరం 
శక్తి లేదని తన అసమర్లతను తెలియచేశాడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు అతడికి “గంగానందానా! అందుకే నిన్ను 
అను(గహించి నీకు వరం ఇస్తున్నాను. ఇకపై నీకు అలసట 
రాదు. మూర్చ ఉండదు. దాహం వెయ్యదు. రోగం రాదు. 
అకలిదప్పుల బాధ కూడా క్రమంగా పోతుంది. నీ మనసులో 
అన్ని రకాల జ్ఞానము కనిపిస్తుంది. నీ బుద్ధి ఏ విషయంలోనూ 
మొక్కపోదు. నీ మనస్సు వ సత్త్వగుణంలోనే 
ఉంటుంది. నువ్వు ధర్మార్లాలలో ని గురించి ఆలోచించినా 
నీ బుద్ది సఫలమై ముందుకుపోతూ ఉంటుంది. నువ్వు 
దివ్యదృష్టిని పొందుతావు. దానితో స్వేదజ, అండజ, ఉద్భిజ, 
జరాయజములనే నాలుగు రకాల (పాణులనూ 
చూడగలుగుతావు. నీ జ్ఞానదృష్టితో సంసారబంధాల్లో 
చిక్కుకున్న జీవులను కూడా నాక్షాత్మరింప చేసుకోగలుగుతావు” 
అని అను(గహాంచాడు. మహర్నులందరూ శ్రీకృష్ణ 
ఖీష్మాదులందరి దగ్గరా శెలవు తీసుకున్నారు. శ్రీకృష్ణ 
పాండవాదులూ భీష్ముడి అనుమతితో తిరిగి వెళ్ళారు. ఆ 
రాత్రి గడిచింది. 

తెల్లవారి. నిత్యకృత్యాలు పూర్తిచేసుకుని శ్రీకృష్ణుడు, 
పాండవులు భీష్ముడి వద్దకు చేరుకున్నారు. శ్రీకృష్ణుడు 
భీష్ముడితో “నేను సేకు ప్రసాదించిన వరంతో యుధిష్టిరుడు 
అడిగినాక నువ్వు ఏది ఉపదేశించినా అది వైదిక సిద్ధాంతం 


220లాాాాాాాాాాా శ్రీమహాభారతం 
లాగా ఈ భూమిపై గౌరవాన్ని పొందుతుంది. నువ్వు ఇచ్చి 
ఉపదేశాన్ని ప్రమాణంగా తీసుకుని, దానిని తన జీపకంటే 
ఆచరించిన వాడు శరీరాన్ని వదిలినాక అన్ని రకాల 
పుణ్యాలనూ పొందుతాడు. ఈ భూమి ఉన్నంతవరకూ, స్తీ 
కీర్తి అక్షయంగా నిలిచి ఉంటుంది. మీ దగ్గర ధర్మాలు 
తెలుసుకోవాలి అని వచ్చిన వీరికి ఉపదేశం చెయ్యి. 
అడిగినప్పుడు చెప్పడం ధర్మం. అడిగినా చెప్పకపోతే గొప్ప 
పాపం అంటుకుంటుంది. కనుక వీరికి నువ్వు తప్పనిసరిగా 
ధర్మోపదేశం చెయ్యాలి” అన్నాడు. 

భీష్ముడు “గోవిందా! నీ అనుగ్రహంతో నా మనస్సు 
ఇప్పుడు స్థిరంగా ఉంది. నా మాటకూ బలం వచ్చింది. 
యుధిష్టిరుడు ఏదైనా అడగచ్చు” అని యుధిష్టిరుడు 
అడగడానికి అనుమతిని ఇచ్చాడు. అప్పుడు యుధిష్టిరుడు 
భీష్ముని రాజోచితమైన ధర్మాలను తెలియ చెయ్యమని 
ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు యుధిష్టిరునికి రాజోచితమైన 
శిష్టాచారములను వివరించాడు. రాజుకు ఉండవలసిన 
న్యాయబద్ధమైన (ప్రవర్తనము, రాజ్యపాలనకు అవసరమైన 
కొన్ని సాధనలనూ వివరించాడు. మరునాడు యుధిష్టిరుడు 
“మిగిలిన మానవులతో అన్ని విషయాల్లోనూ గుణాల్లోనూ 
రాజు సమానుడే కదా! మరి భూమినంతటినీ రాజుఒక్కదే 
ఎందుకు పరిపాలిస్తున్నాడు?” అని అడిగాడు. 

అప్పుడు భీష్ముడు యుధిష్టిరునికి బ్రహ్మ యొక్క నీతి 
శాస్త్రము, పృథువు విషయము వివరంగా చెప్పాడు. ఆ 
తరువాత నాలుగు రకాల వర్గాలు, నాలుగు రకాల 
ఆశ్రమాలను వర్ణించి చెప్పాడు. సాధారణ ధర్మాలు, రాజధర్మం 
యొక్క మహిమ, ఇంద్ర-మాంధాతల సంవాదమూ 


శ్రీమహాభారతం ——221 
వినిపించాడు. రాజధర్మంలోనే ఇమిడియున్న నాలుగు 
ఆ(శ్రమాల ధర్మాలనూ ధించాడు. ప్రజల అభ్యుదయానికి 
రాజు యొక్క ఆవశ్యకత ఎంతగా ఉందో, ఉంటుందో, 
రాజును దైవస్వరూపుడని అనడానికి గల కారణం ఏమిటో 
బృహస్పతి వసుమనుల సంవాదం రూపంలోను వివరించాడు. 
రాజు యొక్క ప్రధానమైన కర్తవ్యాలు, యుగనిర్మాణంలో 
దండనీతి యొక్క ప్రాధాన్యత, రాజుకు పురోహితుని అవసరం, 
రాజు, పురోహితుడు కలిసి ఉంటే కలిగే లాభాలు, బ్రాహ్మణ 
క్షత్రియులు కలిసి ఉంటే కలిగే శక్తి యొక్క ప్రభావం, ధర్మానికి 
అనుకూలంగా ఉండే రాజు యొక్క (ప్రవర్తన, ఉత్తమాధమ 
బ్రాహ్మణులతో రాజు ప్రవర్తించుకోవలసిన విధానము, 
కేకయరాజు కథ, ఆపత్మాలలో బ్రాహ్మణాది వర్ణముల వారు 
చేయవలసిన పనులు, బుత్విజుల లక్షణము, మిత్రులను, 
శత్రువులను ఎలా గుర్తించాలి, మంత్రిని పరీక్షించే విధానము, 
కాలక వృక్షీయుని వృత్తాంతము, సభాసదుల లక్షణము, 
రహస్యమైన ఆలోచనలను వినడానికి కావలసిన అర్హత, రాజు 
అనుసరించాల్సిన నీతి,అతడు నివసించే నగరం ఎలా 
ఉండాలి? దేశరక్షణకు, అభివృద్దికి మార్గాలు, (ప్రజల నుండి 
పన్నులు వసూలు చేసే పద్దతి, నీతిమంతుడైన రాజు యొక్క 
ప్రవర్తన, రాజు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఏమిటి? 
ధర్మాన్ని ఆచరించడం వలన కలిగే ప్రయోజనాలు, రాజ 
ధర్మము, వాసుదేవుడు ఉపదేశించిన రాజు నడవడికి, 
యుదనీతి వివరణము, యుద్దంలో జరిగిన హింసకు 
ప్రాయశ్చిత్తము, వీరులు, పిరికీవాళ్ళు పొందే లోకాలు, 
సైన్యాన్ని నడిపించే విధానము, వీరుల లక్షణం, విజయానికి 
గుర్తులు, కాలకవృక్షియ ముని యొక్క ఉపదేశము, రాజ్యము, 


222 ాాాాాాాలాలాలాాా శ్రీమహాభారతం 
కోశము, సేవ మొదలెన వాటిని కోల్పోయిన రాజు ఏం 
చెయ్యాలి? కాలకవృక్షీయుడు చెప్పిన కూటనీతి, క్షేమదర్శి 
జనకుని కలుసుకోవడం, తల్లి, తండ్రి, గురువుల సేవ, 
సత్యాసత్యాలను గుర్తించడం, వ్యావహారిక నీతి, దుఃఖ 
విముక్తికి ఉపాయము, దానికి సంబంధించిన పులి, నక్క 
కథ, శక్తిమంతుడైన శత్రువు ఎదురుగా ఎలా వంగి ఉండాలి? 
మూర్చుని మాటలను వినకూడదని ఉపదేశించాడు. రాజు 
యొక్క రాజు సేవకులు యొక్క గుణములు, రాజదందన 
ఎట్లా ఉండాలి, అంటే ఏమిటి? అసలు దండం ఎట్లా 
పుట్టింది? ఆ దండం క్ష్మత్రియుడి చేతికి ఎట్లా వచ్చింది? 
శీలము యొక్క లక్షణము, ఇంద్ర-ప్రవ్వాదుల కథ, 
యమగౌతమ సంవాదరూపంలో ఉన్న మాతాపితృ సేవల 
నుండి విముక్తులయ్యే విధము, పవిత్రమైన, దుర్లభమైన 
లోకాలను ఎలా పొందాలి?” అన్న విషయాలు వివరించాడు. 

రాజు ధనం ఎక్కడ నుండి ఎట్లా సంపాదించాలి? 
మూడు చేపల కథ, శత్రువుల మధ్యలో చిక్కిన రాజు యొక్క 
కర్తవ్యం, పలితరోమశుల కథ, శత్రువుల పట్ల ఎట్లా 
జాగరూకులై ప్రవర్తించాలి అనే విషయంలో బ్రహ్మదత్తుడికి, 
చిలుకకీ జరిగిన సంభాషణం, బ్రాహ్మణుడికి సేవ చేయడం 
వలన కలిగే గొప్పదనం, శరణాగతులను రక్షించడానికి కపోత 
కథ, బుద్ధిపూర్వకంగా చెయ్యని పాపం పోగొట్టుకోవడానికి 
చెయ్యవలసిన పని, జనమేజయ ఇంద్రోతమునుల సంవాదం, 
మరణించిన బ్రావ్మాణ బాలుడు మళ్ళీ వుట్టడం, 
బలవంతులతో వైరం ఏర్పడినప్పుడు తనను తాను ఎలా 
రక్షించుకోవాలో తెలియచెప్పడానికి వాయుదేవుడికీ, బూరుగు 
చెట్టుకీ మధ్య జరిగిన సంభాషణనూ వివరించాడు. పాపం 


శ్రీమహాభారతం —— M223 
లోభం వలననే వస్తుందని, శిష్ణులైన పురుషుల లక్షణాలు 
ఎట్లా ఉంటాయి? తపస్సు, సత్యముల ప్రభావము ఎంతటిదో, 
కామ క్రోదాధి దోషములు వివరణము, నృశంకుని (క్రూరుడు) 
లక్షణాలు ఎట్లా ఉంటాయో, పావములు, వాటికి 
ప్రాయశ్చిత్తము వివరంగా చెప్పాడు భీష్ముడు. 

ధర్మార్దకామమోక్షాలను గురించి విదురుడు, పాండవులు 
వేరే వేరు అభిప్రాయలను చెప్పారు. మిత్రుడి లక్షణాలు, 
కృతఘ్నుడైన గౌతముని కథ చెప్పాడు. ఇకపై మీరు అన్ని 
ఆశ్రమాల వారికి అవసరమైన ఉత్తమ ధర్మాలను చెప్పమని 
అడిగాడు యుధిష్టిరుడు. అపుడు భీష్ముడు ఈ విధంగా 
చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తరువాత శోకంతో 
బాధపడుతున్న వారి మనసును ఎట్లా శాంతింపచెయ్యాలి? 
అనే దానికి సెనజిత్తు బ్రాహ్మణుల సంవాదాన్ని చెప్పాడు. ఏ 
కాలంలో మానవుడు ఏ పనిచేస్తే శుభాన్ని పొందుతాడో 
తెలియచేసే పితాపుత్రుల సంవాదాన్ని వినిపించాడు. సుఖం 
అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? అవి వచ్చినప్పుడు 
ఎలా ఉండాలి? వాటిని ఎలా గుర్తించాలి? త్యాగం 
చెయ్యడంలోని గొపదనం, దాని వలన కలిగే (ప్రయోజనం, 
దాని (ప్రభావం, కొరికను వదిలి పెట్టడానికి ఉదాహరణగా 
మంకి కథ, జనకుడు, బోధ్యముని చెప్పిన సంగతులు, సాధు 
జీవనం గడిపే వారి విషయంలో ప్రహ్లాద (బ్రాహ్మణులు 
చేసుకున్న సంవాదం వివరించాడు. 

యుధిష్టిరుడు “పితామహా! మనిషి బంధువులు - కర్మ 
- ధనం - బుద్ది ... వీటిలో దేనిని ఆశ్రయించాలి?” అని 
అడిగాడు. భీష్ముడు “రాజా! ప్రాణులు ప్రధానంగా వారి బుద్దిని 
మాత్రమే ఆశ్రయించాలి” అని ఉదాహరణగా ఇంద్రకశ్యపుల 


224లాాాాాాాాాా శ్రీమహాభారతం 
సంవాదాన్ని వివరించాడు. ప్రపంచశరీరముల మూల 
తత్వాన్ని వివరించాడు. జీవుని నిత్యత్వం, సత్పదార్ధ వివరణం, 
నాలుగు వర్ణములు పుట్టుక, ఆ వర్ణముల కర్మలు, సత్యము 
యొక్క గొప్పదనం, అసత్యం వలన కలిగే దోషం, దానాదుల 
వలన లభించే ఫలములు, ఆ(శమ ధర్మాల వివరణ, ఆచార 
విధి, ఆధ్యాత్మజ్ఞాన వివరణము, ధ్యానయోగ వర్ణ, జపము 
యొక్క మహిమను తెలిపే ఒక బ్రాహ్మణుని కథ, మను 
బృవాస్పతుల సంవాదము, మనువు జ్ఞానయోగాది 
ఫలములను, పరమాత్మతత్త్వము వివరించడం మొదలైన 
విషయాలను వివరంగా చెప్పాడు. ఆత్మను ఎట్ల ఉంటే 
తెలుసుకోలేమని, ఎట్లా ఉంటే ఆత్మను తెలుసుకోగలముని, 
ఆత్మను చూసే ఉపాయన్ని వివరించాడు. విష్ణు భగవానుని 
వలన విశ్వము ఎట్లా పుట్టిందో చెప్పాడు. వరాహావతార వర్ణన 
చేశాడు. గరుశిష్య నంవాద రూవంలో యోగ, 
సదాచారములను నిరూపించాడు. సమస్త దోషముల 
నివారణకు జ్ఞాన వైరాగ్య బ్రహ్మచర్యములను ఉపదేశించాడు. 
మానవుడు ముక్తి కోసం ప్రయత్నించాలని ఉపదేశించాడు. 
పంచశిఖ మహర్షి యొక్క ఉపదెశంతో జనకమహారాజు 
మానవీయ భోగాలను వదిలేసి, ఏ విధంగా ఆచరించడం 
వలన మోక్షాన్ని పొందాడో వివరించాడు. యుధిష్టిరుడికి 
దమము యొక్క (ప్రభావాన్ని దీనికి సంబంధిచినదంతా 
(ప్రహ్లాదుడు ఇంద్రుడికి ఉపదేశించిన వైనాన్ని ఇంద్ర నముచి 
సంవాదంలోని కాలమహిమని చెప్పాడు. “ఏ మనిషికైనా హాని 
వృద్దులు జరిగినపుడు అతడి పూర్వ లక్షణాలు ఎట్లా 
ఉంటాయి?” అని అడిగిన యుధిష్టిరుడికి లక్ష్మీదేవి ఇంద్రుడి 
దగ్గరకు వచ్చి దైత్యదానవుల పెరుగుదల, తరుగుదలలకు 


శ్రీమహాభారతం ——225 
చెప్పిన కారణాలను చెప్పాడు భీష్ముడు. జైగీషవ్యుడు దేవలునికి 
ఉపదేశించిన సమత్వబుద్దిని, శ్రీకృష్ణుడు నారదుని 
గుణములను ఉగసేనునికి వివరించిన విషయాలను 
వివరించాడు. వ్యాసుడు శుకుడికి చెప్పిన కాలస్వరూపాన్ని, 
సృష్టియిక్క ఉత్పత్తిని వివరించిన విధం, ప్రళయం 
క్రమము, బ్రాహ్మణునకు దానం చెయ్యడం వలన కలి 
ఫలము, (బ్రాహ్మణుడు చేయవలసిన పనులు వివరించాడు. 
జ్ఞానం వలననే మోక్షం లభిస్తుందని, యోగం సహాయంతో 
ధ్యానం చెయ్యాలని, ఏడు రకాల ధారణలను గురించి 
చెప్పాడు. బుద్ది యొక్క గొప్పదనం, జీవులలోని తేడాలు, 
జ్ఞానమునకు సాధనము, జ్ఞానము యొక్క మహిమ, యోగము 
వలన పరమాతును పొందడం ఎట్లాగో బోధించాడు. 
మానవుడు నశించి కర్మలను ఆచరిస్తూ వాటి ద్వారా నశించని 
జ్ఞానాన్ని పొందడం, బ్రహ్మచర్య ఆ[(శ్రమ వివరణము, గృహస్ట, 
వానప్రస్థ, సన్యాసాశ్రమములను వివరించి చెప్పాడు భీష్ముడు. 
తరువాత ఆధ్యాత్మ జ్ఞానం అంటే ఏమిటో, దానిని పొందడానికి 
కావల్సిన సాధనాలు ఏమిటో, బ్రహ్మ జ్ఞానం పొందే ఉపాయం 
ఏమిటో, ఆ జ్ఞానం యొక్క మహిమ ఏమిటో, కోరిక అనే 
చెట్టును నరకాలని నిర్ణయించి చెప్పాడు. పంచభూతాల 
గుణములను వివరించాడు. ధర్మ ప్రతిపాదన నిరూపించి 
చెప్పాడు 

“మూర్యలు కవటంగా ఆచరించేదే ధర్మమని 
అనుకుంటారు. సాధు పురుషులు ఆచరించే నిజమైన ధర్మాన్ని 
ప్రలాపం అంటారు. సత్పురుషులను పిచ్చివాళ్ళ క్రింద 
జమకడతారు. సత్పురుషులు ఆచరించిందే ధర్మం. 
ధర్మాచరణం చేసే వారిని సత్పురుషులు అంటారు. అసలు 


226ాాాాా శ్రీమహాభారతం 
ఇదంతా ఏమిటో వివరంగా చెప్పిండి” అని అడిగాడు 
యుధిష్టిరుడు. దానికి సమాధానంగా భీష్ముడు జాబాలి 
తులాధారుల కథ చెప్పాడు. జాబాలికి పక్షులు, తులాధారుడు 
కూడా ధర్మాన్ని ఉపదశించారని వివరించాడు. విచఖ్బుడు 
అహింసా ధర్మాన్ని మెచ్చుకోవడం, దానికి సంబంధించిన 
చిరకారి కథ, రాజ్యపాలనలో అహింసాపూర్వకంగా ఎట్లా 
ఉండాలన్న విషయంలో ద్యుమత్సేన, సత్యవంతుల 
సంవాదాన్ని య కపిలుడు సూర్యరళ్ళికి నివృత్తి 
ప్రధానమైన ధర్మమె శ్రేష్టమని చెప్పాడని, బ్రహ్మజ్ఞానాన్ని 
పొందడానికి నాలుగు వరాల వారికి అధికారం ఉందనీ, 
బ్రహ్మ తత్త్వ నిరూపణ చేసి చెప్పాడు. ధర్మము యొక్క 
ప్రాధాన్యాన్ని చెప్పే బ్రాహ్మణ కుండధారుల కథ చెప్పాడు. 
మోక్ష సాధనములను వివరించాడు. “ప్రాణులు ఎక్కడ నుండి 
పుడతాయి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాయి?” అనే విషయంలో 
నారదదేవుల సంవాదం, మాండవ్య జనక సంవాదములను, 
సన్నాసి యొక్క స్వభావము, ఆచరణము, ధర్మములు, 
(బ్రాహ్మస్థితి యొక్క వివరణ, వృత్రాసుర కథ, ఇంద్రుడు 
వృత్రాసురుని వధించడం, దక్షయజ్ఞ విధ్వంసం, దక్షప్రజాపతి 
శివుని స్తోత్రం చెయ్యడం మొదలైన విషయాలు వివరించాడు. 

“లోకంలో ప్రజలు దుఃఖానికీ, మరణానికీ భయపడు 
తుంటారు. ఈ రెండింటి వలన భయపడకుండా ఉండడానికి 
ఏదైన ఉపదేశించమని” అడిగాడు యుధిష్టిరుడు. అప్పుడు 
భీష్ముడు సుమంగుడు నారదుడికి తన యొక్క శోకరహిత 
స్థితిని చెప్పడం, నారదుడు గాలవమునికి శ్రేయస్సును 
ఉపదేశించడం గురించి వివరంగా చెప్పాడు. “రాజు 
యోగయుక్తుడై రాజ్యపాలన ఎట్లా చెయ్యగలుగుతాడు? ఏ 


శ్రీమహాభారతం —— 227 
గుణాలు కలిగి ఉంటే ఆసక్తి అనే బంధం నుండి విముక్తి 
పొందగలుగుతాడు?” అని (ప్రశ్నించిన యుధిష్టిరుడికి 
సమాధానంగా సగరుడికి అరిష్టనేమి మోక్షాన్ని ఉపదేశించిన 
విషయాన్ని జనకమహారాజు కూడా నీలాగా ఎన్నో ప్రశ్నలు 
అడిగాడు పరాశర మహర్షిని. ఆ ప్రశ్నలకు ఆయన 
సమాధానాలు చెప్పాడని అందులోని విషయాలను వివరంగా 
చెప్పాడు భీష్ముడు యుధిష్టిరుడికి. సాంఖ్య యోగాల భేదాన్ని 
యోగమార్ల వివరణను చేశాడు. సాంఖ్యమును వివరించాడు. 
క్షర, అక్షర విషయానికి సంబంధించిన కరాళ, జనక, వసిష్టి 
సంవాదాన్ని చెప్పాడు. ఆత్మ ప్రకృతి కంటే భిన్నమైనది అని 
తెలుసుకోవాలని, యోగసాంఖ్యముల అభిప్రాయాలను 
వివరించాడు. వసుమంతుడు అనే రాజకుమారుడికి ఒక బుషి 
బోధించిన ధర్మమును గురించి, జనకునికి యాజ్ఞవల్క్యుడు 
చేసిన ఉపదేశాన్ని, సాంఖ్యమతాన్ని అనుసరించి సృష్టి, ప్రళయ 
గుణముల వర్ణమును, యోగము, మృత్యువును తెలియచేసే 
గుర్తులు, జనకుడికి యాజ్ఞవల్క్యుడు చెసిన ఉపదేశాన్ని 
సాంఖ్యమతాన్ని అనుసరించి సృష్టి, ప్రళయ గుణముల 
వర్ణనము, యోగము, మృత్యువును తెలియచేసే గుర్తులు, 
జనకుడికి యాజ్ఞవల్కు దు బోధించిన మోక్ష ధర్మము, 
వ్యాసుడు శుకమహర్షికి చెసిన ఉపదేశము, తపస్సు, దానము, 
యజ్ఞము మొదలైన వాటి వలన కలిగే ఉపయోగములు, 
శుకమహర్షి యొక్క జన్మవృత్తాంతము, తండ్రి ఆజ్ఞ ప్రకారం 
శుకుడు మిధిలకు వెళ్ళడం, రాజభవనంలో శుకునికి సత్మారం 
జరగడం, జనకు మహారాజు శుకుని పూజించి, అతదు 
అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, శుకుడు మళ్ళీ 
తండ్రి దగ్గరికి తిరిగి రావడం, వ్యాసుడు తన శిష్యుల చేత 


228లాాాాాాాలా శ్రీమహాభారతం 
అధ్యయనం చేయించడం, శుకునికి అనధ్యయనానికి కారణం 
తెలియచెప్పడం, నారదుడు శుకుడికి పరమకళ్యాణ సాధనమైన 
దానిని ఉపదేశించడం, శుకుడు సూర్యలోకానికి వెళ్ళాలని 
నిశ్చయించుకోవడం, శుకుడు ఊర్థ్వ గతిని పొందడం, 
వ్యాసుని మహాదేవుడు ఓదార్చడం మొదలైన ఎన్నో విషయాలు, 
ధర్మాలు చెప్పాడు భీష్ముడు. 

యుధిష్టిరుడు “ఏ ఆశ్రమంలోని వాడైనా సిద్ది 
పొందాలనుకుంటే అతడు ఏ దేవుడిని పూజించాలి! 
దేవయజ్ఞం, పితృయజ్ఞం ఎట్లా చేయాలి? దేవతలకు కూడా 
దేవుడు, పితరులకు కూడా పితరుడు ఎవరు? లేదా 
అతడికంటే కూడా శ్రేష్టమైన తత్వం ఏమిటి?” అన్నీ వివరంగా 
చెప్పమని భీష్ముడిని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఈ ప్రశ్నలకు 
సమాధానంగా బదరికాశ్రమంలో నారాయణుడు నారదుని 
సందేహం తీర్చిన విషయం, నారదుడు శ్వేత ద్వీపానికి 
వెళ్ళడం, భీష్ముడు యుధిష్టిరునికి ఉపరిచర కథా ప్రసంగంలో 
తంత్రశాస్త్ర పుట్టుకను గురించి చెప్పడం, ఉపరిచర వసువు 
యొక్క యజ్ఞంలో ఏకతాదిమునులు బృహస్పతికి శ్వేతద్వీపాన్ని 
గురించి, భగవంతుని మహిమను గురించి వర్ణించి చెప్పదం, 
నారదుడు అనేక పేర్లతో భగవంతుని సోత్రం చేయడం, 
శ్వేతద్వీపంలో నారదుడికి భగవంతుడు (ప్రత్యక్షమై రాబోయే 
అవతారములలో చేయవలసిన పనులను సూచించడం 
మొదలైన విషయాలను చెప్పాడు. 

శ్రీకృష్ణుడు అర్జునునికి తన పేర్లు వివరించి చెప్పడం 
విశేషం. నరనారాయణులు నారదునితో మాట్లాడారు. సౌతి 
భగవంతుని మహిమను వర్ణించాడు. హయగ్రీవుని అవతారం 
ఎందుకు వచ్చిందో, నారాయణుని నామమహిమ, భక్తి ధర్మ 


శ్రీమహాభారతం —— 220 
పరంపర వివరణము మొదలైన విషయాలూ వివరించాడు 
భీష్ముడు. అతిథి చెప్పడం వలన ధర్మారణ్యుడు నాగరాజు 
దగ్గరకు వెళ్ళడం, సూర్యమండలం నుండి తిరిగి వచ్చేటప్పుడు 
ఉంఛవృత్తి యొక్క గొప్పదనాన్ని వినడం, మొదలైన విషయాలు 
చెప్పాడు. ఈ విషయాలన్నీ నాకు పరంపరంగా తెలిసినవే. 
పరశురాముడితో నాకు భయంకరమైన యుద్దం జరిగినప్పుడు 
వసువులు నాకు ఈ కథను చెప్పారు” అన్నాడు భీష్ముడు. 

శాంతిపర్వము పరిసమాప్తము. 
అను-రాసన పర్వము 

యుధిస్టిరుడు భీష్ముడితో “పితామహా! మీరు నా మనస్సు 
శాంతిని పొందడానికి అనేకమైన సూక్ష్మమైన ఉపాయాలు 
చెప్పారు. అయినా నా మనస్సుకి ఇంకా శాంతి కలుగులేదు. 
మీ శరీరాన్ని మీకు తగిలిన గాయాలను చూస్తే నాకు 
ఏమాత్రం సుఖం కలుగడం లేదు. మాటిమాటికీ నేను చేసిన 
పాపాలే గుర్తుకు వస్తున్నాయి. నేనే మీ జీవితాన్ని అంతం 
చేశాను.నా వలననే ఇంతమంది చంపబడ్డారు. అంతటి మీరు 
ఈ విధంగా ఈ స్టితిలో నేలమీద పడి ఉండడం చూస్తుంటే 
నాకు కొంచెమైనా శాంతి లభించడం లేదు. మీరు నాకు 
ప్రియం చెయ్యాలనుకుంటే పరలోకంలో నేను ఈ పాపం 
నుండి తప్పించుకునే ఉపాయం చెప్పండి” అని ప్రార్ధించాడు. 

అప్పుడు భీష్ముడు యుధిష్టిరునికి నచ్చచెప్పడం కోసం 
బ్రాహ్మణి, వ్యాధుడు, పాము, మృత్యువు, కాలుని సంవాదాన్ని 
సుదర్శనుని అతిథి సత్మార కథను, విశ్వామిత్రుని పుట్టుక, 
అతని పుత్రుల పేర్లు, స్వామి భక్తుడు, దయాళువు అయిన 
పురు్రేష్టత్వాన్ని వివరించే ఇంద్ర శుక సంవాదాన్ని అదృష్టం 
కంటే పురుష ప్రయత్నమే శ్రేష్టమైనదని వివరించాడు. 


290లాాాా శ్రీమహాభారతం 
తరువాత కర్మఫల వివరణము, ఉత్తమ బ్రాహ్మణుని ప్రశంస, 
నక్క కోతికథ, బ్రాహ్మణుని ధనాన్ని అపహరించదం వలన 
కలిగే దోషం, శూద్రునికి ఉపదేశించడం వలన కలిగే అనర్హం 
ఏమిటో శూద్రుడు - ముని యొక్క కథ ద్వారా తెలియ 
చెప్పాడు. తరువాత యుధిష్టిరుడు అడిగిన అనేక రకాల 
ప్రశ్నలకు సమాధానాలు ఎన్నో చెప్పాడు భీష్ముడు. దానం 
చెయ్యడానికి ఉత్తమపాత్రుని లక్షణాలను వివరించాడు. విడిచి 
పెట్టదగిన అన్నము, ఏ ఏ పనులు చేసే వారు దేవపిత్ళ 
కార్యాలలో పనికిరారో విశేషంగా చెప్పాడు. స్వర్గ నరకాలను 
కలిగించే పనుల వివేకము, బ్రహ్మహత్యతో సమానమైన 
పాపములు, అనేకరకాల తీరముల వర్ణన, గంగామాత యొక్క 
మహాత్యము, వీతహవ్యుడికి బ్రాహ్మణత్వం లభించిన వైనం, 
నారదుడు శ్రీకృష్ణుడికి చెప్పిన పూజ్య పురుష లక్షణములు, 
ఉళీనరడు తనను శరణు వేడిన పావురాన్ని రక్షించడం, 
బ్రాహ్మణుల యొక్క మహిమ, దానం చెయ్యడానికి అర్హత 
గల వారు ఎవరు? అనే విషయాలను వివరంగా చెప్పాడు 
భీష్మ పితామహుడు. తరువాత దేవశర్మ విపులడికి అతడి 
దాపరికాన్ని గురించి గుర్తు చెయ్యడం, అతడితో పాటు య 
సమేతుడై స్వర్గానికి వెళ్ళడం, కన్యా వివాహ విషయం 

చూడవలసిన విషయాలు, వివాహాలలో రకాలు, ఒకవేళ భర్త 
మరణించిన ప్రీ విషయంలో ఎట్లా ఉండాలి? ప్రీని ఎట్లా 
చూడాలి? ఎట్లా గౌరవించాలి? వర్ణ సంకరుల ఉత్పత్తి, కృతక 
పుత్ర వర్ణనము, గోవు యొక్క గొప్పదనం గురించి చ్యవన 
నహుషులు చేసుకున్న సంవాదము, చ్యవన కుళికుల కథ, 
రాజు యొక్క ధైర్యాన్ని ముని పరీక్షించడం, చ్యవనుడు 
కుళికునికి స్వర్గాన్ని చూపించడం, అతడి వంశానికి బ్రహ్మణత్వ 


శ్రీమహాభారతం —— M21 
ప్రాప్తిని వరంగా ఇవ్వడం, అనేక రకాల శుభకర్మలకు, 
చెబువులు, బావులు, తోటలు నిర్మించడం వలన కలిగే 
ఫలితాలు వివరించాడు. 

భీష్ముడు ఉత్తమ దానమును, ఉత్తమ బ్రాహ్మణులను 
క వారిని ఆరాధించమని ఉపదేశించాడు. రాజు 
యజ్ఞ దానములు చెయ్యాలని, బ్రాహ్మణాది (ప్రజలందరినీ 
రక్షించాలని చెప్పాడు. భూమిని దానం చెయ్యడం వలన 
కలిగే గొప్పదనం, అన్నము, బంగారము, నీరులను దానం 
చెయ్యడం వలన కలిగే (ప్రయోజనం, అనేక విధాల దానాలను 
వివరించడానికి నృగమహారాజు కథను చెప్పాడు. బ్రహ్మదేవుడు 
ఇంద్రుడికి గోలోక, గోదాన, బంగారు దక్షిణల గొప్పదనాలను 
ఆవులను దొంగతనం చెయ్యడం వలన కలిగే పాపాలను 
వివరించాడు. వ్రతము, నియమము, దయ మొదలైనవి 
గొప్పవని చెప్పడం, గోదానం ఎట్లా చెయ్యాలో తెలియచెప్పి, 
గోదానం వలన కలిగే ఫలితం, కపిలగోవు యొక్క పుట్టుక, 
గోవు యొక్క గొప్పదనం చెప్పడం కోసం వసిష్ట సౌదాసుల 
సంవాదం వివరించాడు. వ్యాసుడు శుకుడికి చెప్పిన 
గోదానము యొక్క గొప్పదనాన్ని వివరించాడు. ఇంకా భీష్ముడు 
గోవు, లక్ష్మీదేవిల సంవాదమును చెప్పాడు. బ్రహ్మదేవుడు 
ఇంద్రుడికి చెప్పిన గోవుల యొక్క గోలోకము యొక్క 
గొప్పదనము, బంగారం పుట్టుక, బంగారం దానం యొక్క 
గొప్పదనం, వసిష్ట పరశురాముల సంవాదం వినిపించాడు. 

ఆయా తిథి నక్షత్రాలలో శ్రాద్ధ కర్మ చేయడం వలన, 
నువ్వులు మొదలైన వాటిని దానం చెయ్యడం వలన కలిగే 
ఫలము, శ్రాద్దమునందు (బ్రాహ్మణుని పరీక్షించే విధానము, 
పంక్తి దూషితులను, పంక్తి వావనులను వివరించాడు. 


232 --ాాాాాాాలాలాాాా శ్రీమహాభారతం 
శ్రాద్దమును గురించి నిమి మహిర్షికి అత్రిమహర్షి చేసిన 
ఉపదేశము చెప్పాడు. ఉపవాసము, (బ్రహ్మచర్యము మొదలైన 
వాటి లక్షణాలు, ప్రతిగ్రహ దోషాన్ని తెలియచే సేటటువంటి 
వృషాదర్శి సప్తర్షుల యొక్క కథ వినిపించాడు. బ్రహ్మసర 
తీర్థంలో అగస్త్యుని కమలములు అపహరణకు గురి 
అయినప్పుడు (బ్రహ్మర్షులు, రాజర్షులు ధర్మోపదేశ పూర్వకంగా 
వేసిన శపథమును,. గొడుగును, పోతుకలను దానం చేసే 
విషయంలో సూర్యుడికి, జమదగ్నికి జరిగిన సంవాదాన్ని, 
గృహస్తు ధర్మమును గురించి భూదవి శ్రీకృష్ణుల సంవాదము, 
పుష్ప, ధూప, దీపదానము, దేవతలు మొదలైన వారికి బలి 
ఇవ్వడంలోని గొప్పదనం తెలియచేసే బలి శుక్ర సంవాదాన్ని 
వివరించాడు. ఆహారం తీసుకోకుండా ఉండే వ్రతము యొక్క 
మహాత్యము, ఆయుర్గాయాన్ని పెంచేవి, తగ్గించేవి అయిన 
శుభాశుభకర్మల వివరణము, సోదరుల మధ్య వ్యవహారము, 
ఉపవాస ఫలము, దరిద్రులకు యజ్ఞం సమానమైన 
ఫలితాన్ని ఇచ్చే ఉపవాస వ్రత విధానము, మానస, పార్టివ 
తీర్రముల గొప్పదనము చెప్పాడు. | 

" భీష్ముడు యుధిష్టిరునికి ప్రాణుల పుట్టుక విధానము, 
పాపం నే కారణంగా వెన్నుపూస అడ్డంగా ఉండే 
యోనులలో పుట్టే వరుసను వివరించాడు. బృహస్పతి 
యుధిష్టిరుడికి అన్నదానం యొక్క వైశిష్టాన్ని అహింసా 
ధర్మమును వివరించాడు. హింస, మాంసం తినడం 
నిందించదగినవని, మాంసమును తినకూడదని చెప్పాడు. 
వ్యాసమహర్షి కీటకముపై తన దయను చూపించడం, 
కీటకము బ్రాహ్మణుడై పుట్టి క్రమంగా బ్రహ్మలోకానికి వెళ్ళడం, 
తపస్సు దానం విషయాల్లో వ్యాసమైత్రేయుల మధ్య జరిగిన 


శ్రీమహాభారతం ——M23 
సంవాదాన్ని, శాండిలీ సుమనల సంవాదాన్ని పతివ్రతా 
ధర్మములను నిరూపించి చూపించాడు. సామగుణం యొక్క 
దేవదూతకు, రాక్షస బ్రాహ్మణ సంవాదము వినిపించాడు. 
తరువాత (శ్రాద్ద విషయం దేవదూతకు, పితరులకు ధర్మ 
విషయంలో ఇంద్ర బృహస్పతులకు జరిగిన సంవాదాన్ని 
వివరించాడు. విష్ణువు, (బవ్మాదేవుడు, (పమధంలు, 
మహేశ్వరుడు, కుమారస్వామి, విష్ణువు చెప్పిన ప్రసెష 
ధర్మాలను బోధించాడు. 

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఏ ఏ మనుష్యుల 
అన్నాన్ని తీసుకోవచ్చు, ఎవరెవరి అన్నాన్ని వదిలిపెట్టాలి, 
అయోగ్యులకు దానం చేస్తే ఏమవుతుంది? అన్నం 
తీసుకున్నందుకు (తిన్నందుకు)గాను చేసుకోవలసిన 
ప్రాయశ్చిత్తం, దాన మహిమకు ఉదాహరణ, ఐదురకాల 
దానాలు వివరించాడు. తపస్సు చేస్తున్న శ్రీకృష్ణుని దగ్గరకు 
బుషులు వచ్చి ఆయన గొప్పదనాన్ని చూడడం, నారదుడు 
వివరించిన శివపార్వతులు ధర్మసంవాదమును, వానప్రస్థ 
ధర్మములను, ఉచ్చ చ వర్ణములను కలిగించే ముక్తిని, 
బంధనమును, స్వర్గమును కలుగచేసే శుభా శుభకర్మలను 
వివరించాడు. స్వర, నరకములను కలిగించే పనులనూ 
చెప్పాడు. పార్వతీదేవి వివరించిన స్రీ ధర్మాలు, శ్రీకృష్ణుని 
యొక్క మహిమను వివరించాడు. 

తరువాత యుధివ్చీ రుడు “లోకంలో ఎవరిని 
సాక్షాత్మరింప చేసుకుంటే అవిద్యారూపమైన హృదయగ్రంధి 
భేదింపబడుతుంది? సందేహాలన్నీ తీరిపోతాయి? అన్ని 
కర్మలూ నశిస్తాయి? ఆ ఒకే ఒక్క దేవుడు ఎవరు? ఎవరిని 
జపించడం వలన జన్మధర్మం గల జీవుడు జనన మరణ 


234౮ాాాాాాాాలాాాా శ్రీమహాభారతం 
రూపమైన సంసారబంధం నుండి ముక్తుడౌతాడు?” అని 
అదిగాడు. 

అప్పుడు భీష్ముడు అతడి ప్రశ్నకు సమాధానంగా 
“చరాచర రూపంగా ఉన్న జగత్తుకు స్వామి, బ్రహ్మోది 
దేవతలకు దేవుడు, దేశకాల వస్తువుల చేత చెప్పడానికి సాధ్యం 
కానివాడు, క్షరాక్షరముల కంటే (శ్రేష్టుడు అయిన 
పురుషోత్తముని సహస్రనామాలతో నిరంతరం ఆయన యందే 
మనసుని నిలిపి ఆయన గుణకీర్తనం చెయ్యడం ద్వారా మనిషి 
సమస్త దుఃఖాల నుండి తరిన్తాడు. పుట్టుక, మరణము 
మొదలైన ఆరురకాల వికారాలు లేనివాడు, అంతట అన్నింటి 
యందు ఎప్పుడూ వ్యాపించి ఉండేవాడు, సమస్తలోకలములకు 
ప్రభువు, సమస్త లోకములకు అధ్యక్షుడు అయిన ఆ దేవుని 
నిరంతం స్తోత్రం చెయ్యడం వలన మనిషి దుఃఖాల నుండి 
బయటపడతాడు. మనిషి తన హృదయ పద్మంలో కొలువై 
ఉన్న ఆ వాసుదేవుని భక్తి తత్సరుడై గుణ సంకీర్తన రూపమైన 
స్తోత్రములతో నిరంతం అర్చిస్తూ ఉండాలి. ఈ ధర్మాన్నే నేను 
అన్ని ధర్మాలకంటే గొప్ప ధర్మంగా భావిస్తాను. ఓ రాజా! 
ఆయన వవి(త తీర్గాల కలలే వరమ వమితుతు. 
మంగళములకు కూడా మంగళకరుడు. దేవతలందరికీ 
దేవుడు. సమస్త ప్రాణులకూ నశించని తండ్రి. కల్ప 
ప్రారంభంలో నమన్త ప్రాణులను నృష్టించేవాడు, 
యుగాంతంలో మహా ప్రళయంలో మళ్ళీ అన్ని ప్రాణులను 
లయింప చేసేవాడు, లోకప్రధానుడు, ప్రపంచానికే ప్రభువు 
అయిన విష్ణువు యొక్క వెయ్యి నామాలను చెప్తాను విను. 
అవి సంసార భయాన్ని తొలగిస్తాయి” అని చెప్పాడు. ఈ 
నామాలన్నీ కొన్ని గుణాల కారణంగా ప్రసిద్దమైనవి. మరికొన్ని 


శ్రీమహాభారతం —— 235 
మంత్రద్రష్టలైన మహర్షులు భగవత్మథలన్నింటి లోనూ గానం 
చేసినవి. ఆ మహాత్ముని యొక్క ఆ సహగస్తనామాలన్నింటి సీ 
పురుషార్ధ సిద్ది కోసం వర్ణిస్తాను. (శ్రద్దగా విను” అంటూ 
“విశ్వం ఏష్ణుః ” దగ్గర నుండి “సర్వప్రహరణాయుధః వరకూ 
చెప్పాడు. 

ప్రతిరోజూ ఈ వేయి నామాలను చదివేవాడికి, 
పారాయణ చేసేవాడికి ఈ లోకంలోను, పరలోకంలోను 
ఎక్కడా కూడా ఏ విధమైన అశుభమూ జరగదు. భక్తి శ్రద్దలతో 
ఈ నామాలను చదివినవాడు ఆత్మసుఖాన్ని క్షమ, లక్ష్మీ, 
ధైర్యం, స్మృతి, కీర్తి పొందుతాడు. కమలలోచనుడైన విష్ణు 
భగవానుని సేవించిన వారు ఎప్పుడూ పరాభవాన్ని పొందరు” 
అని సహస్రనామ పారాయణ ఫలితాన్ని కూడా వివరంగా 
చెప్పాడు భీష్ముడు. 

తరువాత జపానికి యోగ్యమైన మంత్రము, (ప్రాతః 
స్పంధ్యాసమయాల్లో కీర్తిన చేయదగిన దేవాతాదుల 
మంగళప్రదమైన నామములు, గాయత్రీ జపం వలన కలిగే 
ఫలము, (బ్రాహ్మణుల యొక్క మహిమను తెలియచెప్పే 
కార్తవీర్య వాయు దేవతల సంవాదాన్ని వివరించాడు. 
వాయుదివుడు చెప్పిన కశ్యప, అగస్య, వసిష్ట అత్రి, చ్యవన 
మహర్షుల మహిమలను వివరంగా చెప్పాడు. శ్రీకృష్ణుని 
మహిమను భీష్ముడు ప్రీతిపూర్వకంగా వివరించాడు. శ్రీకృష్ణుడు 
బ్రాహ్మణుని మహిమను, శంకరుని మహాత్యాన్ని వివరించడు. 
ధర్మం విషయంలో ఆగమ ప్రమాణానికి గల (శేష్టత, 
ధర్మాధర్మముల ఫలము, సజ్జన, దుర్దనుల లక్షణాలు, 
శిష్టాచారము చెప్పాడు. నుఖదుఃఖాలు కలగడానికి 
శుభాశుభకర్మలే కారణమని తెలియచేస్తూ ధర్మానుష్టానము 


296లాాాాాాాాా శ్రీమహాభారతం 
తప్పక చేయవలెనని నొక్కి చెప్పాడు. భీష్ముడు దేవతలు, 
బుషులు మొదలైన వారి పేర్లు చెప్పి, వారిని తలుచుకోవడం 
వలన ధర్శప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆ తరువాత 
భీష్ముని ఆదేశం ప్రకారంగా యుధిష్టిరుడు పరివారంతో కలిసి 
హస్తినాపురానికి వెళ్ళాడు. 

భీష్ముని అంత్యేష్టి సంస్కారానికి సామగ్రిని తీసుకుని 
యుధిష్టిరాదులు ఆయన దగ్గరకు వచ్చారు. భీష్ముడు 
శ్రీకృ దుల మనసుతో పాటుగా ప్రాణవాయువును క్రమంగా 
వేరు వెరు ధారణలలో స్థిరం చేస్తున్నాడు. ఈ విధంగా యోగ 
ప్రక్రియ ద్వారా నిరోధింపబడిన భీష్ముని ప్రాణం క్రమంగా 
పైకి లేస్తోంది. భీష్ముని శరీరంలోని ఏ ఏ అవయవంలో 
నుండి ప్రాణం పైకి పోతుందో ఆయా అవయవాల్లో 
గుచ్చుకున్న బాణాలు వాటంతట అవే ఊడిపడిపోతుండడం 
వ్యాసాది మహర్షులందరూ చూశారు. ఈ విధంగా అందరూ 
చూస్తుండగానే కొన్నిక్షణాలలోనే భీష్ముని శరీరంలో ఒక్క 
బాణమూ లేకుండా పోయింది. అది చూసి శ్రీకృష్ణభగవానుడు, 
వ్యాసాది మహర్షులు చాలా ఆశ్చర్యపోయారు. భీష్ముడు తన 
శరిరంలోని అన్ని ద్వారాలను బంధించి, ప్రాణాన్ని అన్ని 
వైపులా నిరోధించాడు. అందుకని ప్రాణం అతడి శిరస్సును 
(బ్రహ్మరంధ్రమును ఛేదించుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయింది. 

ఆ నమయంలో దేవతలు దేవదుందుభులు 
(మోగించారు. పూలవాన కురిపించారు. సిద్దులు, (బ్రహ్మర్షులు 
అమితానందపడ్డారు. అంతలోనే బ్రహ్మరంధ్రం నుండి 
బయటకు వచ్చిన భీష్ముని ప్రాణం క్షణకాలంలోఆకాశంలో 
విలీనమైపోయింది. భరతవంశ భారాన్ని మోసిన భీష్ముడు 
ఈ విధంగా కాలునికి లొంగిపోయాడు. 


శ్రీమహాభారతం —— 237 
తరువాత ధృతరాష్టాదులు అతనికి దహన సంస్మారం 
చేశారు. కౌరవులు గంగాజలంతో ఆయనకు జలాంజలులు 
ఇచ్చారు. గంగ ప్రత్యక్షమై పుత్రుని కోసం శోకించింది, 
శ్రీకృష్ణుడు గంగామాతను ఓదార్చాడు. శ్రీకృష్ణాదులంతా 
గంగాదెవిని సత్మరించి, ఆమె అనుజ్ఞతో అక్కడి నుండి తిరిగి 
వచ్చారు. 
అనుశాసనిక పర్వము పరిసమాప్తము. 
అశ్వేయధథిక ఏర్వం 
వైశంపాయనుడు ఈ విధంగా చెవృన్నాడు 
“జనమేజయా! భీష్ముడికి జలాంజలులు సమర్పించినాక 
ధృతరాష్ట యుధిష్టిరులు నీటి నుండి బయటకు వచ్చారు. 
యుధిష్టిరుడు శోకంలో మునిగిపోయాడు. అది చూసి 
శ్రీకృష్ణుడు “రాజా! మరణించిన వారి కోసం మనసులో 
ఎక్కువగా శోకిస్తే పరలోకవాసులైన పితృపితామహాదులు 
చాలా సంతుప్తులౌతారు. కనుక నువ్వు భూరి దక్షిణలిచ్చి, 
రకరకాల యజ్ఞాలు చేసి సోమరసంతో దేవతలను, శ్రాద్ధ 
క్రియలతో వితరులను తృప్తివరచు. అతిథులకు 
అన్నపానీయాలిచ్చి, దరిద్రులకు వారి కోరికలు తీర్చి 
సంతృప్తిపరచు. నువ్వు తెలుసుకోవాలనుకున్న తత్త్వ 
జ్ఞానాన్నంతటినీ పొందావు. చేయవలసిన పనుల ్న పూర్తి 
శావు. భీష్మ, వ్యాస, విదుర, నారదుల ద్వారా రాజధర్మాలు 
విన్నావు. కనుక నువ్వు మూఢునిలా శోకించకూడదు. ఎలా 
జరగాల్సి ఉందో అంతా అలాగే జరిగింది. కనుక శోకాన్ని 
విడిచి పెట్టు” అంటూ యుధిష్టిరుడిని ఓదార్పాడు. అయినా 
యుధిష్టిరుడు “నాకు తపోవనాలకు వెళ్లడానికి అనుమతి 
ఇవ్వు పితామహుడైన భీష్ముని, నరశ్రేష్ణుడైన కర్ణుని చంపించిన 


లాలా శ్రీమహాభారతం 
వు ఎప్పటికీ శాంతి లేదు. ఈ పాపం నుండి నాకు విముక్తి 
ఎట్లా లభిస్తుందో, ఏ పని వలన నాకు చిత్త శుద్ది కలుగుతుందో 
అదే చెయ్యి” అన్నాడు విలపిస్తూ. అప్పుడు వ్యాసమహర్షి 
యుధిష్టిరుడికి మరుత్త చరిత్రను చెప్పాడు. 
బృహస్ఫతి తిరస్కరించడంతో సంవర్తుడు మరుత్తుని 
చేత యజ్ఞం చెయించాడు. సంపదలు పొందడానికి సంవర్తుడు 
మహాదేవుని స్తోత్రం చెయ్యమని మరుత్తునకు ఉపదేశించాడు. 
మరుత్తునకు లభించిన సంపద చూసి బృహస్పతికి చింత 
కలిగింది. బృహస్పతి (ప్రేరణతో ఇందుడు అగ్నిని మరుత్తుని 
దగ్గరకు పంపించాడు. సంవర్తుడు మంత్ర బలంతో మరుత్తుని 
యజ్ఞం పూర్తి చేయించాడు. 
శ్రీకృష్ణు భగవానుడు యుధిష్టిరునికి నచ్చ చెప్పాడు. 
బుషులంతా అంతర్జానమయ్యారు. భీష్మాదులకు శ్రాద్ధ 
(క్రియలు చేసి, యుధిష్టిరాదులు హస్తినకు వ రు. శ్రీ శ్రీకృష్ణుడు 
తాను ద్వారకకు వెళ్లడం గురించి అర్జునుని మాట్లాడాడు. 
అర్జునుడు శ్రీకృష్ణుని గీత గురించి "అడిగాడు. శ్రీకృష్ణుడు 
అర్జునునికి సిద్దమహర్షి కాశ్యపుల సంవాదం చెప్పాడు. జీవుని 
యొక్క మరణము, అతని యొక్క మూడు రకాలైన గతులు, 
జీవుడు గర్భంలో ప్రవేశించడం, ఆచార ధర్మాలు, కర్మఫలం 
నివారించడానికి వీలుకాదని, సంసారమును తరించే 
ఉపాయము, మోక్షప్రాప్తికి ఉపాయము, బ్రాహ్మణుడు తన 
భార్యకు వివరించిన ఇంద్రియ యజ్ఞమును, ఇంద్రియ 
మనస్సుల సంవాదమును వివరించాడు. 'ప్రాణాపానాదుల 
సంవాదం, బ్రహ్మదేవుడు అందరూ శ్రష్ణులే అని చెప్పడం, 
అంతర్యామి యొక్క ప్రాధాన్యం, (బ్రహ్మ రూవమైన 
వనవర్ణనము, ఆత్మయొక్క నిర్లిప్తత, పరశురాముడు క్షత్రియ 


శ్రీమహాభారతం ——M239 
కులమును సంహరించడం, పితామహులు చెప్పడం వలన 
తపస్సుకు వెళ్ళడం, అంబరీష మహారాజు గానం చేసిన గాథ, 
బ్రాహ్మణ జనక సంవాదం, బ్రాహ్మణుడు తన జ్ఞాన నిష్టను 
పరిచయం చెయ్యడం చెప్పాడు. శ్రీకృష్ణుడు "మోక్షధర్మ 
విషయంలో గురుశిష్య సంవాదాన్ని వినిపించాడు. 
(బ్రహ్మదేవుడు సత్త్వరజస్తమో గుణములు చస పనులను 
వివరించాడు. సత్త్వాది గుణములు, ప్రకృతి నామములు, 
పరమాత్మ తత్త్వజ్ఞానము యొక్క మహిమ, అహంకారం నుండి 
పంచమహాభూతముల, ఇంద్రియముల పుట్టుక, ఆధ్యాత్మ, 
అధిభూత, అధిదెవతముల వివరణము -నివృత్తి మార్గమును 
ఉపదేశించడం, చరాచర ప్రాణుల అధిపతులను, 'ధర్మాది 
లక్షణములను, విషయాలనుభూతి సాధనములను 
వివరించాడు. క్షేతజ్ఞుని యొక్క విలక్షణతను విశేషంగా 
చెప్పాడు. సమస్త ప పదార్దాల ఆద్యంతములు, జ్ఞానము యొక్క 
నిత్యత్వము, దేహరూపమైన కాలచక్రము, , గృహస్తు ధర్మముల 
వివరణ చెప్పాడు. బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసుల ధర్మాలను 
వివరించాడు. వరమాత్మను పోందే ఉపాయాలు, 
సత్త్వపురుషుల తేడా, బుద్దిమంతుని ప్రశంస, పంచభూతాల 
గుణాలు, ఆత్మ యొక్క శ్రేష్టత్వము, తపస్సు యొక్క ప్రభావము, 
ఆత్మ స్వరూపము, అత్నల్ణాన మహిమ చెప్పి అనుగీతను 
ఉపసంహరించాడు శ్రీకృష 

శ్రీకృష్ణుడు wa కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. 
అక్కడ అందరినీ కలీసీ, యుధిష్టిరుని అనుమతితో సుభద్రతో 
కలిసి ద్వారకకు ఇయతలు లా. దారిలోశ్రీ శ్రికృష ని వలననే 
కౌరవుల నాశనాన్ని విని ఉత్తంక ముని కొపించాడు. 
శ్రీకృష్ణుడు ఆ మునిని శాంతింపచేశాడు. తరువాత ఆయనకు 


240 లా శ్రీమహాభారతం 
ఆధ్యాత్మ జ్ఞానాన్ని వివరించాడు. శ్రీకృష్ణుడు. ఉత్తంకుడికి 
విశ్వరూపాన్ని చూపించాడు. మరుభూమిలో నీళ్ళు 
లభించేట్లుగా వరమును అనుగ్రహించాడు. ఉత్తంకుని 
గురుభక్తి, గురుపత్ని యొక్క ఆజ్ఞ ప్రకారం ఉత్తంకుడు 
సౌదాసుని దగ్గరకు వెళ్ళీ, అతడి రాజీని కుండలాలు అడగడం, 
కుండలాలు “తీసుకుని ఉత్తంకుడు తిరిగి బయలుదేరడం, 
దారిలో ఆ కుండలాలు 'తక్షకునిచే అపహరింపబడడం, 
ఉత్తంకుడు అగ్నిదేవుని అనుగ్రహంతో తిరిగి మళ్ళీ వాటిని 
సంపాదించి గురువుగారి భార్యకు ఇవ్వడం, ముదలైన 
విషయాలు చెప్పాడు వైశంపాయనుడు జనమేజయ 
మహారాజుకి. 

శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళీ, అందరినీ కలుసుకున్నాడు. 
వసుదేవుడికి మహాభారత యుద విషయాన్నంతటి నీ 
వినిపించాడు. శ్రీకృష్ణుడు వసుదేవుడికీ అభిమన్యు మరణాన్ని 
చెప్పాడు. వ్యాసమహర్షి ఉత్తరను, అర్జునుని ఓదార్చి, 
యుధిష్టిరుని అశ్వమేధ యజ్ఞానికి అనుమతించాడు. 
అన్నదమ్ములతోపాటు యుధిష్టిరుడు హిమాలయాలకు వెళ్ళి 
అక్కడి నుండి బంగారు రాశిని తీసుకుని తిరిగి వచ్చాడు. 

శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడు. ఉత్తరకు పుట్టిన 
చనిపోయిన శిశువును (బ్రతికించమని కుంతి మొదలైన 
వారంతా శ్రీకృష్ణుని (పార్టించారు. ఉత్తర బిడ్డను 
తలుచుకుంటూ దుః ఖిస్తోంది. శ్రీకృష్ణుడు, ఆ బిడ్డను 
(బతికించాడు. శ్రీకృష్ణుడు పరీక్షిత్తు అని పేరు పెట్టాడు. 
పాండవులు హస్తినాపురానికి చేరుకున్నారు. వ్యాసుడు, 
శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి యజ్ఞం (ప్రారంభించడానికి 
అనుమతిని ఇచ్చాడు. వ్యాసమహర్షి అనుజ్ఞ పై యజ్ఞాశ్వాన్ని 


శ్రీమహాభారతం లాలా 241 
రక్షించడానికి అర్జునడు నియమింపబడ్డాడు. అర్జునుడు 


సేనాసమేతుడై యజ్ఞాశ్వము వెనుక వెళ్ళాడు. 

అర్జునుడు ల్రీగర్తులను ఓడించాడు. అర్హునుడు 
ప్రాగ్యోతిషపురంలో వజదత్తునితో యద్దం చేశాడు. 
వజదత్తుడు పరాజయం పాలయ్యాడు. అర్జున బెభ్రువాహనుల 
మధ్య యుధ్దం జరిగింది. అర్జునుడు మరణించాడు. 
చిత్రాంగద వీలపిసోంది. బ(భ్రువాహనుడూ శోకిస్తున్నాడు. 
ఉలూపి ప్రయత్నం చేత అర్జునుడు మళ్ళీ పుట్టాడు. వారందరూ 
మాట్లాడుకుంటున్నారు. గాంధార వ్‌ ట్‌డించి అర్జునుడు 
వెనక్కి తిరిగాడు. యజ్ఞభూమి సిద్ధమయ్యింది. అనేక రేముత 
నుండి వచ్చిన రాజులు యజ బు శోభను కనులారా 
తిలకిస్తున్నారు. శ్రీకృష్ణుడు యుధిష్టిరునికి అర్జునుని సందేశాన్ని 
చెప్పాడు. అర్హునుడు హస్తినాపురానికి వచ్చాడు. ఉలూపి 
చిత్రాంగదలతో పాటు బభ్రువాహనుడు వచ్చాడు. పాండవులు 
ఐదుగురు వెరువేరుగా బభ్రువాహనుని సత్మరించి అతనికి 
ఎంతో ధనం ఇచ్చారు. 

తరువాత వ్యాసమహర్షి ఆజ్ఞతో ఒక శుభ ముహూర్తంలో 
యజ్ఞం (ప్రారంభమయ్యింది. యుధిష్టిరుడి యజ్ఞంలో ఒక 
ముంగిస వచి యుధిష్టిరుడు చేసీన అంతటే యజం 
“ఉంఛవృత్తి సుకునే * ఒక (బ్రాహ్మణుడు చేసిన శేరు 
శల కూడా సమానం కాదు అంటూ ఆ పేలపిండి 
మహిమను చెప్పింది. తక్కువ ధనంతోనూ యజ్ఞం చెయ్యవచ్చు 
అని బుజువు చేశాడు అగస్య మహర్షి ఆయన పన్నెండేళ్ళ 
పాటు చేసిన ఒక యజ్ఞాన్ని వివరించాడు వైశంపాయనుడు. 

యుధిష్టిరుడు నైవ ధర్మ విషయంలో తనకు కలిగిన 
సందేహం గురించి శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణ 


242 లాలా శ్రీమహాభారతం 
భగవానుడు “రాజా! ధరం కోసం ప్రయత్నించేవాడికి ఈ 
లోకంలో దుర్లభమైనది ఏది ఉండదు. జీవుడికి ధర్మమే తల్లి, 
తండ్రి, రక్షకుడు, స్నేహితుడు, సోదరుడు, నెచ్చెలి, ప్రభువు. 
ధర్మం వల్లనే అర్థం, కామం, భోగం, సుఖం, ఉత్తమ ఐశ్వర్యం, 
సర్వొత్తమ స్వర్గము లభిస్తాయి. ధరా న్ని సేవిస్తే మహా భయం 
నుండి అది రక్షిస్తుంది. ధర్మం వల్ల బ్రాహ్మణత్వం, దేవత్వం 
లభిస్తాయి. ధర్మమే మనిషిని పవిత్రునిగా చేస్తుంది. మనిషి 
పాపాలు నశించినప్పుడే ధర్మం మీద మనను, బుద్ది 
లగ్నమవుతుంది. అధర్మం చేసిన వారు పశుపక్ష్యాదులుగా 
పుట్టవలసి వస్తుంది” అంటూ ధర్మం గురించి చెప్పాడు. “నేనే 
ఈ సమస్త ప్రపంచాన్ని ప్రాణులనూ సృష్టిస్తాను. ప్రతి 
కల్పంలోనూ జీవుల సృష్టి సంహారాలు నేనే చేస్తాను. నా 
మాయ చేత మోహంలో పడిపోతారు జీవులు. అందుకే జీవులు 
నా గురించి తెలుసుకోరు. నేను కాని వస్తువు లేదు. నేను 
లేని జీవుడు లేడు. నాలో లేని జీవుడు లేడు” అంటూ తన 
మహిమను చెప్పాడు. 

ఆ తరువాత నాలుగు వర్ణముల కర్మలు, వాటి 
ఫలములు, ధర్మం పెరగడానికి, పాపం నశించడానికి 
ఉపాయాలు చెప్పాడు. నిరర్ణకమైన పుట్టుక, దానము, 
జీవనములను వర్ణించాడు. సాత్త్వీకాది దానముల లక్షణాలను 
వివరించాడు. దాన యోగ్యుడైన వాని గురించి చెప్పాడు. 
(బ్రాహ్మణుడు ఎందుకు గొప్పవాడో చెప్పాడు. తరువాత 
శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి “శుక్ర రజస్సుల వలన పుట్టిన 
పురుషుల లక్షణాలను వివరించాడు. బీజదోషం ఉంటే 
ఎలాంటి మానవులు పుడతారు? బ్రాహ్మణుల యొక్క ఉత్తమ 
మధ్యమాది విశేషభేదాలు, వారి గుణదోషాలు కూడా 


శ్రీమహాభారతం —— 243 
వివరించాడు. బ్రాహ్మణుల యొక్క గొప్పదనం ఏమ్‌టో 
విశిదంగా చెప్పాడు. తరువాత యమలోకానికి వెళ్ళే దారిలోని 
మ ఆ కప్టాలు పడకుండా తప్పించుకునే ఉపాయాలు 
చెప్పాడు. ఆపైన జలదాన, అన్నదాన, అతిథి సత్మార 
మహిమలను వివరించాడు. భూమిదాన, తిలదానములను, 
ఉత్తమ బ్రాహ్మణుని మహిమను చెప్పాడు. అనేక రకాల 
దానాల గొప్పదనాలను చెప్పాడు. పంచ మహాయజ్ఞములు, 
శాస్త్ర ప్రకారము చేయవలసిన స్నానము, దానికి అంగంగా 
ఉండే కర్మలు, భగవంతునికి (పతికరమైన పువ్వులు, 
భగవద్భక్తులను గురించి వివరంగా చెప్పాడు. తరువాత కపిల 
గోవు యొక్క గొప్పదనము, కపిల గోవులోని పది భేదాలను 
తెలియచెప్పాడు. అయోగ్యుడైన (బ్రాహ్మణుడు ఎవరు? 
స్వర్ణనరకాలకు తీసుకుపోయే పుణ్యపాపాలను వర్ణించి 
చెప్పాడు. ధర్మశౌాచముల లక్షణము, సన్వ్యాసి అతిథుల 
సత్మారము, శిష్టాచారము, దానపాత్రుడైన బ్రాహ్మణుడు, 
అన్నదానముల (ప్రశంస చెప్పాడు. భోజనం చేసే విధానం, 
గోవులకు మేత వేసే విధానం, గోవు యొక్క మహాత్యం, 
బ్రాహ్మణుడు నువ్వుల నుండి నూనెను, చెరుకునుండి 
రసమును తీయకూడదని వివరించాడు. 

తరువాత మానవుడు పాటించాల్సిన ఆపద్ధర్మాలు, 
ఉత్తమ అథమ బ్రాహ్మణులు ఎవరు, (శ్రాద్దమునకు ఉత్తమ 
సమయం ఏది? మానవ ధర్మముల సారములను తెలియ 
చెప్పాడు. అగ్ని యొక్క స్వరూపం, అగ్నిహోత్రం ఎలా 
చెయ్యాలి? అగ్నిహోత్రం యొక్క గొప్పదనములను వర్ణించి 
చెప్పాడు. చాంద్రాయణ వత్రం చేసే విధానం, అది ఎందుకు 
చెయ్యవల్సి వస్తుంది? ఆ వ్రతం యొక్క గొప్పదనాలను 
బోధించాడు. 


244లో శ్రీమహాభారతం 
ఒక సంవత్సర కాలం పాటు ప్రతిరోజు ఒకపూట 
తినేవాడు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేవాడు, 
స్నానం చేసి పవిత్రుడిగా ఉండేవాడు, వ్యాగ్రత పొందని వాడు, 
సత్యం పలికేవాడు, ఎవరితోనూ దోషమును చూడని వాడు, 
నాయందే చిత్తాన్ని నిలిపి ఉంచి ఎల్లప్పుడూ నా పూజలోనే 
నిమగ్నమైన వాడు, రెండు సంధ్యల యందు “నమో 
(బ్రహ్మణ్యదేవాయి” అంటూ ఎల్లప్పుడూ నాకు నమస్కరించే 
వాడు, ముందు బ్రాహ్మణునికి పెట్టి అతడు తిన్నాక, తను 
భుజించేవాడు, “నమోస్తు... వాసుదేవాయ” అంటూ 
(బ్రాహ్మణుని పాదాలకు నమస్మరించేవాడు, ప్రతిమాసం 
చివరలో పవిత్రులైన బ్రాహ్మణలుకు భోజనం పెట్టేవాడు, ఈ 
విధంగా ఏడాది పాటు చేసి దానికి దక్షిణగా బ్రాహ్మణునకు 
వెన్న లేదా నువ్వులగోవును దానం చేసేవాడు, బ్రాహ్మణుని 
చేతి నుండి బంగారంతో కూడిన నీటిని తీసుకుని తన 
శరీరంపై చల్లుకునేవాడు - వీళ్ళకి తెలిసి చేసిన తెలియక 
చేసిన పదిజన్మల పాపాలు తత్‌క్షణమే నశించి పోతాయి. ఇదే 
సర్వహితమైన ధర్మ ” అని చెప్పాడు. “అమావాస్య, పూర్ణిమ, 
శుక్షకృష్ణ పక్షాలలొని ద్వాదశులు రెండు, శ్రవణా నక్షత్రంతో 
కూడిన ద్వాదశి ఈ ఐదింటికి “పంచమి” అనే పేరు. నాకు 
ఇష్టమైన ఈ ఐదు రోజులలో బ్రాహ్మణులు నాకు విశేష ప్రీతి 
సం ఉపవాసం ఉండాలి” అంటూ ద్వాదశి (వ్రత 
మహాత్యాన్ని చెప్పాడు. అది విన్న యుధిష్టిరుడు భగవానుని 
స్తోత్రం చెశాడు. విష్ణువుకాలం, గ్రహణ సమయాలలో దానం 
యొక్క గొప్పదనం, రావిచెట్టు మహిమ, తీర భూతగణ 
ప్రశంస, ఉత్తమమైన ప్రాయళశ్చిత్తాలను తెలియ చెప్పాడు. 
ఉత్తమ, అధమ, బ్రాహ్మణుల లక్షణాలను వివరించాడు. 


శ్రీమహాభారతం —— M245 
భక్తుల, గో బ్రాహ్మణుల, అశ్వత్ధ వృక్ష మాహాత్యములను 
విశదీకరించాడు. బ్రాహ్మణుని బ్రాహ్మణత్వము నుండి పతితుని 
చేసే పనులు ఏమిటో విపులంగా చెప్పాడు. ఆ తరువాత 
చెప్పడం ముగించిన శ్రీకృష్ణపరమాత్మ ద్వారకా నగరానికి 
చేరుకున్నాడు. 
అశ్వమేధికపర్వము పరిసమాప్రము. 
ఆశత్రమవాసిక పర్వము 

జనమేజయుడికి వైశంపాయనుడు ఈ విధంగా 
చెప్తున్నాడు. “రాజా! పాండవులు తమ రాజ్యం మీద అధికారం 
సంపాదించినా ధృతరాష్టుని ఆధీనంలోనె పాలన సాగించే 
వాళ్ళు. వప రాను సంవత్సరాల పాటు పాండవులు ధ్గ తరాష్ట 
మహారాజు ఆజ్ఞను అనుసరించే అన్ని పనులూ చేసెవారు. 
ఈ విధంగా కుంతి మొదలైన స్త్రీలు, యుధిష్టిరాది పాండవులు 
గాంధారీ ధృతరాష్టులకు అనుకూలంగానే నడుచుకునేవారు. 
ఒకరోజున ధృతరాష్టుడు తన వారందరినీ పిలిచి “కౌరవులు 
ఎలా నాశనమయ్యారో మీకు తెలుసు. ఇదంతా నేను చేసిన 
తప్పుకు ఫలితమే. దుర్యోధనుని మనసంతా దుష్టత్వంతో నిండి 
ఉన్నా నేను కౌరవులకు అతడినే రాజును చేశాను. శ్రీకృష డు 
చెప్పిన మాటనూ పెడచెవిన పెట్టాను. పుత్రవాత్సల్యంతొ నా 
బుద్ది చచ్చిపోయింది. నా పుత్రులు క్షత్రియ ధర్మాన్ని పాటించి 
మరణించారు. నేను వారి కోసం దుఃఖించడం లేదు” అని 
చెప్పాడు. యుధిష్టిరునితో “కుంతీనందనా! నీకు. మేలు 
కలుగుగాక! నేను చెప్పే మాట విను. నీ సంరక్షణలో నెను 
ఇక్కడ రోజులు సుఖంగా గడిపాను. గొప్ప గొప్ప దానాలు 
చేశాను. నా పుత్రుల కోసం చెయ్యవలసినవి లేవు. ఇక నా 
కోసం, గాంధారి కోసం మాత్రమే మెలు కోరుకుంటూ పుణ్య 


246 లాలా శ్రీమహాభారతం 
కర్మలు చేయాలి. కనుక నువ్వు అనుమతిస్తే నేను అడవులకు 
వెళ్ళీ, నారవస్తాలతో కఠోరమైన తపస్సు చేస్తూ కాలం 
గడుపుతాను. నా తపస్సు యొక్క ఉత్తమఫలానికి నువ్వు కూడా 
అర్హుడివి అవుతావు. ఇప్పుడు నువ్వు రాజువి. కనుక స 
రాజ్యంలో జరిగే మంచి చెడు పనులన్నింటి ఫలాలు 
అనుభవిస్తావు” అని చెప్పాడు. నిరాకరించిన రాజుతో “నాకు 
అడవికి వెళ్ళడానికి అనుమతిని నువ్వు ఇచ్చి తీరాల్సిందే” 
అన్నాడు. 

వ్యాసమహర్షి ధృతరాషుని నివారిస్తున్న ధర్మరాజుకు 
నచ్చచెప్తున్నాడు. ధృతరాష్లుడు యుధిష్టిరునికి రాజనీతిని 
ఉపదేశించాడు. ధృతరాష్ట్రుడు ప్రజలను కూడా అడవులకు 
వెళ్లడానికి అనుమతి అడిగాడు. ప్రజలందరిని యుధిష్టిరుడికి 
అప్పగించాడు. ప్రజల పక్షాన సాంబుడు అనే బ్రాహృణుడు 
“రాజా! మీరు నిశ్చింతగా ధార్మిక విషయాచరణ చేసుకోండి. 
మీకు మా ప్రజలందరి నమస్కారములు” అని చెప్పాడు. 
యుధిష్టిరుని వద్ద నుండి ధనం తీసుకుని ధృతరాష్ట్రుడు 
భీష్మాదులకు శ్రాద్ధము చేశాడు. గాంధారీ ధృతరా్ట్రలు, కుంతి 
మొదలైన వాళ్ళతో కలిసి వనములకు వెళ్ళాడు. తను వెంట 
వస్తున్న యుధిష్టిరాదులకు కుంతి నచ్చ చెప్పి వెనక్కు 
పంపించింది. 

గాంధారీ ధృతరా్టాదులు గంగా తీరంలో 
విశ్రమించారు. తరువాత కురుక్షైత్రానికి చేరుకుని ఘోరమైన 
తపస్సు చేశాడు. ధృతరాష్ట్ర మహారాజును కలుసుకోవడానికి 
నారదుడు, పర్వతుడు, దేవలుడు, శిష్యులతోకలిసి వ్యాసుడు, 
ఇతర సిద్ద మహర్షులు,శతయూప మహర్షి కూడా వచ్చారు. 
కుంతీదేవ్‌ వారందరికీ శాస్త్ర ప్రకారంగా స్వాగతం పలికింది. 


శ్రీమహాభారతం —— 247 
కుంతి సేవకు, తపస్సుకు వారు సంతుష్టులయ్యారు. నారదుడు 
ధృతరాష్రుడికి తపస్సు యొక్క మహిమను చెప్పాడు. ఇతర 
మహర్షులు ధృతరాష్ట్రుని మనస్సు నిలకడగా ఉండడానికి 
అనేక ధార్మికమైన కథలు చెప్పారు. పాండవులు ధృతరాష్టుని 
దగ్గరకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. పాండవులు పరివారసమేతులై 
ధృతరాష్ట్రాదులను దర్శించారు. సంజయుడు బుషులకు 
వారిని పరిచయం చేశాడు. ధృతరాష్ట్ర యుధిష్టిరులు పరస్పరం 
క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఎంతసేపటికీ 
కనపడని విదురుని గురించి ధృతరాష్టుని ప్రశ్నించాడు 
యుధిష్టిరుడు. “విదురుడు క్షేమంగానే ఉన్నాడు. అతడు 
మిక్కిలి కఠోరమైన తపస్సులో మునిగి ఉన్నాడు. కేవలం 
ఎముకల గూడులా అయ్యాడు విదురుడు” అని చెప్పాడు 
ధృతరాహ్షుడు. ఇంతలోనే విదురుడు దూరం నుండి వస్తూ 
ఉన్నాడు. కాసేపు కనపిస్తూ కాసేపు కనపడకుండా 
ఉంటున్నాడు. అడవిలోని దుమ్ముతో నిండి ఉంది అతడి 
శరీరం. అతడు పరుగులు తీస్తూ ఒక చెట్టు దగ్గర ఆగాడు. 
యుధిష్టిరుడు వెళ్ళీ, తనను పరిచయం చేసుకుని అతని 
ఎదురుగా నిలబడ్డాడు. విదురుని గౌరవించాడు. తరువాత 
విదురుడు యుధిష్టిరుని వైపే తదేకంగా చూస్తూ తన చూపును 
అతని చూపులోనూ, శరీరాన్ని శరీరంలోను, ప్రాణాలను 
ప్రాణాలలోను, ఇంద్రియాలను ఇంద్రియాలలోనూ కలిపేసి 
యుధిష్టిరునిలో కలిసిపోయాడు. 

యుధిష్టిరాదులు బుషుల ఆశ్రమాలను దర్శించు 
కున్నారు. వ్యాసమహర్షి దుఃఖిస్తున్న ధృతరాషుని య. 
తరువాత “కుమారా! ఇక నీకు కూడా త్వరలోనే మెలు 
కలిగిస్తాను. నీ నందేవోలు తీర్చడానికే వచ్చాను. 


248 లా శ్రీమహాభారతం 

ఇంతకుముందు ఏ మహర్షీ చెయ్యని చమత్కారంతో కూడిన 
పని కూడా నేను ప్రత్యక్షంగా చేసి చూపిస్తాను. ఈ రోజు 
ఆశ్చర్యకరమైన నా తపస్సు యొక్క ప్రభావాన్ని మీకు 
చూపిస్తాను. నువ్వు నా నుండి షం ఇష్టమైన ఏ వస్తువును 
పొందాలనుకుంటున్నావు. నీకు ఎవరినైనా చూడాలనిగాని, 
ముట్టుకోవాలని గాని, ఎవరి మాటలైనా వినాలని గాని ఉంటే 
చెప్పు, నీ కోరిక తప్పక తీరుస్తాను” అన్నాడు. అప్పుడు 
ధృతరాష్ట్రుడు “తాను చేసిన తప్పుల కారణంగా నాకు 
రాత్రింబవళ్ళు నిద్రపట్టడం లేదు. దుఃఖం, శోకం నన్ను 
వదలడం లేదు. ఒక్క క్షణమైనా నా మనసుకు శాంతి 
దొరకడం లేదు” అని చెప్పి “పదహారు సంవత్సరాలుగా 
పుత్రుల కోసం శోకిస్తున్నాను. మాకు ఒక్కసారి చనిపోయిన 
పుత్రులను చూపించమని” కుంతి, గాంధారి వ్యాసమహర్షిని 
బలవంతం చేస్తున్నారు. వ్యాసుడు వారితో “ఈ రోజు మీరంతా 
వారిని చూస్తారు. ఇకపై మీరెవరూ ఆ క్షత్రియుల కోసం 
దుఃఖించకూడదు. వారు ధర్మతత్సరులై మాత్రమే మృత్యువును 
పొందారు. ఇదంతా ఇలాగే జరగవలసి ఉంది. ఇలాగే 
జరిగింది. ఇదంతా దేవతల కార్యం. అందుకే దేవతలంతా 
వారి వారి అంశలతో ఈ భూమిపై అవతరించారు. గంధర్వ 
రాజైన ధృతరాష్రుడు ఈ మానవలోకంలో అవతరించి నీకు 
భర్త అయ్యాడు. పాండురాజు విష్ణు భగవానుని అంశ. 
విదురుడు, యుధిష్టిరుడు ధర్మని అంశావతారాలు. 
దుర్యోధనుడు కలి, శకుని ద్వాపరుడు, దుశ్శాసనాదులు 
రాక్షసులు. భీముడు మరుద్దణం. అర్జునుడు సనాతన 
బుషినరుడు. శ్రీకృష్ణుడు సనాతనుడైన శ్రీమన్నారాయణుడు. 
నకుల సహదేవులు అశ్వినీ కుమారులు. అభిమన్యుడు 


శ్రీమహాభారతం —— M249 
చంద్రుని అంశ. సూర్యుడే కర్గుడిగా దిగి వచ్చాడు. (థౌపది 
దృష్టద్యుమ్నులు అగ్ని అంశ. శిఖండి రాక్షసుడు. ద్రోణుడు 
బృహస్పతి అంశ. అశ్వత్తామ శంకరుని అంశ. భీష్ముడు 
మనుష్యత్వాన్ని పొందిన వసువు. ఈ విధంగా దేవతలంతా 
వారి పనులు చెయ్యడం కోసం ఇలా వచ్చి, పనులు పూర్తి 
చేసుకుని వెళ్ళిపోయారు. ఇక మీకు చాలా కాలంగా ఉన్న 
పుత్రశోకాన్ని కూడా దూరం చేస్తాను” అని చెప్పి అందరి 
తీసుకుని వ్యాసుడు గంగాతీరానికి చేరుకుని, చనిపోయిన 
వీరులందరినీ వేరు వేరు చోట్ల నివసించే కౌరవ 
యోధులందరినీ ఆవాహన చేశాడు. అందరూ ఒకసారిగా 
నీటిలో నుండి పైకి వచ్చారు. వ్యాసుని ఆజ్ఞతొ ఎవరి 
బంధువులను వారు కలునుకంన్నారం. భర్తలతో 
వెళ్ళదలుచుకున్న వారిని నీళ్ళలోకి దిగమన్నాడు వ్యాసుడు. 
ఆ కోరిక గలవారంతా వ్యాసుడు చెప్పినట్లు చేశారు. అందరూ 
మళ్ళీ వాళ్ళ దివ్య విమానాలలో తమ తమ యోగ్యస్థానాలకు 
వెళ్ళిపోయారు. 

ఇదంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. “ఈ కౌరవ 
పాండవ ప్రియ జన సమాగమ వృత్తాంతాన్ని చక్కగా విన్న 
వారికి ఇహపర లోకాలలో ప్రియవస్తువులు లభిస్తాయి. ఇష్ట 
బంధువులను సునాయాసంగా కలుసుకుంటారు. వాళ్ళని ఎ 
విధమైన దుఃఖము, శోకము బాధించదు. పండితుడు జ్ఞానం 
కలవారికి ఈ వృత్తాంతాన్ని ఇతరులకు వినిపిస్తే అతడు ఈ 
లోకంలో కీర్తినీ, పరలోకంలో ఉత్తమ గతిని పొందుతాడు. 
సధ్గతిని పొందుతాడు. జితేంద్రియులు, దానం చేసి 
పాపరహితులై వారు, సరళస్వభావులు, శుద్దులు, శాంతులు, 
హింస చెయ్యని వారు,సత్యవాదులు, ఆస్తికులు, శ్రద్ధాళువులు, 


250 లాలా శ్రీమహాభారతం 
ధీరులు అయిన వారు ఆశ్చర్యకరమైన ఈ పర్వాన్ని వింటే 
ఉత్తమ గతిని పొందుతారు” అని వ్యాసమహర్షి ఈ పర్వానికి 
ఫలితాన్ని కూడా చెప్పాడు. 
జనమేజయుడు పరీక్షిత్తుని దర్శించాడు. పాండవులు 
హస్తినాపురానికి తిరిగి వచ్చారు. రెండు సంవత్సరాలు 
గడిచాయి. యుధిష్టిరుని దగ్గరకు నారదమహర్షి వచ్చి 
వ మరణవార్తను వినిపించాడు. యుధిష్టిరాదులు 
కించారు. వారు ధృతరాష్షుడికి, గాంధిరికి, కుంతీదేవికి 
అంత్యేష్టికర్మలు చేశారు. నారదుడు యుధిష్టిరునికి ధైర్యం 
చెవ్పి తన దారిన తాను తనకు నచ్చిన చోటుకు 
వెళ్ళిపోయాడు. తరువాత పాండవులు హస్తినాపురంలో 
పదిహేను సంవత్సరాలు గడిపారు. తరువాత మూడేళ్ళు 
అడవులకు వెళ్ళి తపస్సు చేస్తూ కాలం గడిపారు. 
ఆశ్రమవాసిక పర్వము పరిసమాప్తము. 
మేంసల పర్వము 
వైశంపాయనుడు జనమేజయుడికి ఈ విధంగా 
చెప్తున్నాడు. “రాజా! మహాభారత యుద్దం జరిగి ముప్పై 
ఐదేళ్ళు వూర్తి అయి ముప్పై ఆరోవ నంవత్సరరి 
(ప్రారంభమైంది. యుధిష్టిరునికి అనేక రకాల అపశకునాలు 
కనిపిస్తున్నాయి. ఈదురుగాలులు బాగా వీచడం, కంకరలు, 
రాళ్ళు వర్షించడం, పక్షులు మండలాకారంలో కుడివైపుకి 
ఎగరడం, పెద్ద పెద్ద నదులు ఇసుకలో ఇంకిపోవడం, 
దిక్కులన్నీ పొగ మంచుతో కపుబడిపోవడం, నిప్పులు కక్కుతూ 
ఉల్మలు ఆకాశం నుండి నెలకు రాలడం, సూర్యబింబం 
ధూళితో కప్పబడిపోవడం, నూర్యచం[ద్రుల చుట్టూ 
భయంకరమైన వలయాలు ఏర్పడడం, ఆ వలయాల అంచుల్లో 


శ్రీమహాభారతం —— 251 
ఎరుపు, నలుపు, బూడిధరంగులు కనపడడం ఇలా ఎన్నో 
భయానకమైన ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. ఇలా కనిపిస్తున్న 
కొన్నిరోజులకే యుధిష్టిరునికి “వృష్టి వంశియులంతా ముసలం 
వలన చనిపోయారని, ఆ దెబ్బ నుండి శ్రీకృష్ణ బలరాములు 
మాత్రమే తప్పించుకున్నారన్న వార్త వచ్చింది. అన్నదమ్ము 
లంతా దుఃఖంలో మునిగిపోయారు. ద్వారకలో ఉత్సాతములు 
చూసి శ్రీకృష్ణుడు యాదవులను తీర్థయాత్రలకు వెళ్ళమని 
ఆదేశించాడు. ద్వారకా వాస స్ర్తీలకు రాత్రులందు కలలో 
ఒకనల్లని ప్రీ నవ్వుతూ వచ్చి వారి సౌభాగ్య చిహ్నాలను 
దోచుకుంటూ నగరమంతా కలియ తిరుగుతూ కనపడుతోంది. 
పురుషులకు భయంకరమైన గ్రద్ద వచ్చి వృష్టి యదు 
వంశీయులు ఎక్కడెక్కడ దాక్కున్న వారందరినీ పట్టుకుని 
తింటున్నట్లుగా కలలు వస్తున్నాయి. సాత్యకి కృతవర్మ 
శిరస్సును ఒక్క కత్తి వేటుతో మొండెం నుండి వేరు చేశాడు. 
కృష్ణుడు సాత్యకిని ఆపడానికి పరిగెత్తుతున్నాడు. కానీ 
అంతలోనే భోజాంధకవీరులు సాత్యకిని చుట్టుముట్టారు. 
ప్రద్యుమ్నుడు సాత్యకిని రక్షించడానికి ముందుకొచ్చి 
భోజకాంధకుల మధ్యకి దూకాడు. ప్రద్యుమ్న సాత్యకిలు 
ఎంతగా పోరాడినా శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 
వారిని ఓడించలేకపోయారు. శ్రీకృష్ణుడు చూస్తుండగానే 
వారిద్దరూశత్రువుల చేతిలో మరణించారు. సాత్యకి మరణం 
చూసిన శ్రీకృష్ణుడు కోపంతో గడ్డిపరకనే ఆయుధాలుగా చేసి 
ఎదురుగా ఉన్న తనకు ఎదురు వచ్చిన వారందరినీ మృత్యువు 
దగ్గరకి పంపించాడు. ఆ సమయంలోనే కాలం చెత 
౧ 
(ప్రేరిపితులై అంధక, భోజ, శిని, వృష్టి వంశీయులు వారిలో 
వాళ్ళే ఒకళ్ళని ఒకళ్ళు ముసలం దెబ్బలతోనే నేలకూల్పు 


0 శ్రీమహాభారతం 
కుంటున్నారు. వారి చేతిలో గడ్డిపరక కూడా ముసలంలా 
మారడం (బ్రాహ్మణుల శాపప్రభావమే. మత్తులో ఉన్న 
యదువంశీయులు తండ్రి కొడుకును, కొడుకును తండ్రి కూడా 
చంపుకుంటున్నారు. కానీ ఎవరూ అవతలకి పారిపోవడం 
లేదు. శ్రీకృష్ణుడు చూస్తుండగానే సాంబుడు, చారుధేష్టుడు, 
ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, గదుడు చనిపోయారు. అది చూసి 
శ్రీకృష్ణుడు మిగిలిన వారిని తానే చంపేశాడు. అది చూసి 
బభ్రువాహనుడు, దారుకుడు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి “మనం 
ముగ్గురం బలరాముడు వెళ్ళిన వైపుకే వెళదాం” అన్నారు. 
వారు ముగ్గురూ బలరాముని అడుగుజాడల వెంట 
బయలుదేరి వెళ్ళారు. బలరాముడు ఒక చెట్టు క్రింద కూర్చుని 
ఏకాంతంగా ఏదో ఆలోచిస్తూ కనిపించాడు. శ్రీకృష్ణుడు 
దారుకునితో “యదువంశీయుల మరణవార్త చెప్పి అర్జునుని 
ద్వారకకు తీసుకురమ్మన్నాడు. దారుకుడు కురుదేశానికి 
బయలుదేరాడు. బభ్రుని ద్వారకలోని (స్త్రీలను రక్షించడానికి 
వెళ్ళమన్నాడు శ్రీకృష్ణుడు. బ(భువు పూర్తిగా బయలుదేరాడో 
రడ బ్రాహ్మణుల శాపం వలన ఒక ముసలం ఒక బోయవాని 
గదలో దూరి వచ్చి అతడి మీద వడింది. జఇ(ఖ్రొవు 
మరణించాడు. అది చూసి శ్రీకృష డు అన్న బలరాముడితో 
“అన్నా! నువ్వు ఇక్కడే ఉండు. నెను ఆడవారిని కుటుంబ 
జనరక్షణలో ఉంచి వస్తాను” అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు 
ద్వారకకు వెళ్ళి తన తండ్రి వసుదేవునితో “తండ్రీ! మీరు 
అర్జునుని రాక కోసం ఎదరు చూస్తూ ఈ ప్రీలందరినీ రక్షిస్తూ 
ఉండండి. నేను నా కోసం ఎదురుచూసే బలరాముడి దగ్గరకు 
వెళ్తున్నాను. యుదువంశ వినాశాన్ని నేను నా కళ్ళతో 


శ్రీమహాభారతం —— 253 
చూశాను. వారు లేని ద్వారకను నేను ఇంక చూడలేను” 
అని చెప్పి తండ్రి పాదాలకు నమస్మరించి బయలుదేరాడు. 
ఇంతలో స్త్రీల ఆర్తనాదాలు వినిపించాయి కృష్ణుడికి. శ్రీకృష్ణుడు 
వెనక్కి వచ్చి వాళ్ళకి “అర్జునుడు వచ్చి మిమ్మల్ని ఆపద నుండి 
కాపాడతాడు” అని చెప్పాడు. వెంటనే తాను సమాధిలో 
లీనమైయున్న బలరాముడి దగ్గరకు వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు 
చూస్తుండగానే బలరాముని ముఖం నుండి ఒక పెద్ద పొడవైన 
సర్పం బయటకు వచ్చి సముద్రం వైపుకి పాకిపోతోంది. 
సముద్రుడే స్వయంగా వచ్చి ఆ అనంతునికి స్వాగతం 
పలికాడు. తరువాత శ్రీకృష్ణుడు ఒంటరిగా అడవిలో 
తిరుగుతున్నాడు. అట్లా తిరుగుతున్న శ్రీకృష్ణుడు ఒకచోట 
నేలమీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. అది వరకు గాంధారి 
ఇచ్చిన శాపాన్ని గుర్తు చేసుకున్నాడు. తాను కూడా 
అంతర్జానవమవడానికి తగిన నమయం వచ్చిందని 
అనుకున్నాడు. ముల్లోకాలనూ రక్షించడం కోనం 
పరంధామానికి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో మనస్సును, 
వాక్కును, ఇంద్రియాలనూ తన ఆదీనంలోనే ఉంచుకుని 
సమాధిని అవలంబించి నేలమీద పడుకున్నాడు. అప్పుడే “జరి 
అనే బోయవాడు జంతువులను వేటాడాలనే కోరికతో అక్కడికి 
వచ్చి, యోగస్థితిలో నిద్రపోతున్న శ్రీకృష్ణుని పాదంలోకి బాణం 
వేసి గాయపరిచాడు. కొట్టిన దానిని తీసుకుపోదామని 
ముందుకు వచ్చేసరికి యోగస్లితుడై నాలుగు భుజాలతో 
పీతాంబరాన్ని ధరించిన శ్రీకృష్ణభగవానుడు కనిపించాడు. 
అప్పుడు జరుడు భగవానుని రెండు పాదాలను పట్టుకున్నాడు. 
శ్రీకృమ్ముడు అతడిని ఊరడించి, తన కాంతితో 


254 లా శ్రీమహాభారతం 
భూమ్యాకాశాలను నింపేస్తూ తన ధామానికి చేరుకున్నాడు. 
ఆ సమయంలో దేవతలు, బుషులు, చారణులు, గంధర్వులు, 
అప్పరసలు, సిద్దులు, సాధ్యులు పవిత్రమైన భావనతో 
వినయవంతులై “భగవానుని పూజించారు. అందరూ 
కళంథాముళలో + ఆయనకు స్వాగతం పలికారు. 

అర్జునుడు ద్వారకకు వచ్చి వసుదేవునితో మాట్లాడాడు. 
వసుదేవుడు శరీరాన్ని వదిలి పెట్టాడు. ఆ రాజ్యము, “అకట, 
స్రీలు అర్జునుని ఆధీనమైనాయి. అక్కడి వారంతా ద్వారక 
దాటి ట్ర నటితో వచ్చాక తిమింగలాలకు, మొసళ్ళకు 
నివాసభూమి అయిన సముద్రం రత్నాలగని వంటి ద్వారకను 
నీటిలోకి ముంచేసింది. అది చూసి ద్వారకా వాసులు మిక్కిలి 
వేగంగా బయలుదేరి వెళ్ళిపోయారు. దారిలో ఒక దొంగల 
గుంపు వృష్టి వంశస్థుల ద విరుచుకుపడింది. అర్జునుడు 
వారిని వెళ్ళిపొమ్మని హెచ్చరించాడు. అయినా “వారు 
వినకపోవడంతో తన గాండీవం నుండి వదిలిన బాణాలతో 
వారిని చంపతున్నాడు. ఒక్క క్షణంలో బాణాలు అన్నీ 
అయిపోవటంతో అర్జునుడు దుః ఖిస్తూ ధనస్సుతోనే వారిని 
స య దొరగతు వృష్టి వంశంలోని అందమైన 
ప్రీలను దొంగిలించుకుని నాలుగు దిక్కులకు పారిపోయారు. 
ఇదంతా దైవ నిర్ణయం అనుకుని అర్జునుడు తంలో 
మునిగిపోయాడు. దొంగలు దోచుకుపోగా మిగిలిన స్రీ స్త్రీలు, 
రత్నాలను తీసుకుని కురుక్షేత్రానికి చేరుకున్నాడు. సాత్యకి 
పుత్రుని సారస్వత దేశానికి అధిపతిని చేశాడు. కొందరు 
స్త్రీలకు అక్కడక్కడ నివాసాలు కల్పించాడు. భోజరాజు 
కుటుంబలో మిగిలిన స్త్రీలను అతడి దగ్గర వదిలేశాడు. వజ్రుని 


శ్రీమహాభారతం —— 255 
ఇంద్రటప్రస్థానికి రాజుగా చేశాడు. అక్రూరుని భార్యలు వ. 


చేసుకోవడానికి అడవులకు వెళ్ళారు. రుక్మిణి, గాంధారి, శ్రైబ్య, 
హైమవతి, జాంబవతి వీరంతా అగ్ని (ప్రవేశం చేశారు. 
సత్యభామ ఇతర భార్యలు తపస్సుకి వెళ్ళారు. అర్జునుడు 
ద్వారకా వాసులందరికీ సమయోచితంగా భాగాలు పంచి, 
అందరినీ వజ్రానికి అప్ప చెప్పాడు. అర్జునుడు దుఃఖిస్తూ 
వ్యాసమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. మహర్షి పాదాలకు 
నమస్కరించాడు. 

అర్జునుని ముఖం wes మె ఉండడం చూసి “పార్థా! 
గోళ్ళు, జుట్టు, మైలవస్తువు పీలికలు పడిన కుండెడు నీళ్లు 
నీ మీదపడినాయా? బ్రహ్మహత్య చేశావా? రజస్వలా ప్రి స్త్రీతో 
సంగమం చేశావా? ఎక్కడైనా యుద్దంలో ఓడిపోయావా? 
నీ ముఖం కళాకాంతులు లేకుండా పోయిందెందుకు?” అని 
అడిగాడు. అప్పుడు అర్జునుడు “మహర్షీ! నల్లనివాడు, 
పద్మపత్ర నేత్రుడు అయిన “శ్రీకృష్ణుడు క వ పాటు 
పరంధామానికి చేరుకున్నాడు. ద్వారకలో జరిగింది, తాను 
చూసింది, చేసింది అంతా మహర్షికి విన్నవించాడు. కృష్ణుడు 
లేకపోవడంతో నా హదయం శూన్యమైపోయింది. దయచేసి 
నాకు మేలు కలిగించే ఉపాయం ఏదైనా ఉపదేశించండి” 
అని దీనంగా వేడుకున్నాడు. 

వ్యాసుడు “కురుశ్రేష్టా! బ్రాహ్మణ శాపానికి గురియై 
నశించిపోయిన వారి గురించి తం) శ్రీకృష్ణుడు వారికి 
వచ్చిన ఆపదను తప్పించగల సమర్హుడే. కానీ ఆయన చూసి 
కూడా వదిలేశాడు. మూడులోకాలలోని సమస్త ప్రాణుల 
చరాచరాల గతులను మార్చగలడు శ్రీకృష్ణుడు. అతనికి 


256 లాాాాాాాాాాాా శ్రీమహాభారతం 
యాదవులకు ఉన్న బ్రాహ్మణ శాపం మార్చడం పెద్దపనేమీ 
కాదు. స్నేహం నేనీ రథానికి ముందుండి సారథ్యం 
చేసినవాడు సామాన్య పురుషుడేమీ కాదు. శంఖ చక్రగదాధారి, 
ప్రాచీన బుషి అయిన సాక్షత్తు శ్రీమన్నారాయణుడే. ఆ 
శ్రీకృష్ణుడు భూభారాన్ని తగించేసి పరంధామానికి 
చేరుకున్నాడు. నాకు తెలిసి మీరంతా కూడా మీ మీ 
కర్తవ్యాలను పూర్తి చేశారు. మీకు అన్ని విధాల సఫలత 
చేకూరింది. ఇక మీరు కూడా పరలోకానికి వెళ్ళే సమయం 
వచ్చింది. ఇదే మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. పుట్టే సమయం 
వచ్చినప్పుడు మానవుని యొక్క బుద్ది, తేజస్సు, జ్ఞానం ఇలాగే 
వికసిస్తాయి. దీనికి వ్యతిరేక సమయం వచ్చినప్పుడు ఇవన్నీ 
నశిస్తాయి. వీటన్నింటికీ మూలం కాలమే. ప్రపంచం 
పుట్టడానికి కూడా కాలమే బీజ భూతము. నీ అస్త్రాల, శస్తాల 
ప్రయోజనము అయిపోయింది. అందుకే అవి ఎట్లా వచ్చాయో 
అట్లాగే వెళ్ళిపోయాయి. మీకు ఉత్తమగతులు లభించే 
సమయం వచ్చేసింది. దానిలోనే మీకు శుభం ఉన్నదని 
పిస్తోంది” అన్నాడు. 

వ్యాసుని మాటలలోని అసలు విషయాన్ని తెలుసుకున్న 
అర్జునుడు మహర్షి అనుమతి తీసుకుని హస్తినాపురానికి వెళ్ళి, 
యుధిష్టిరునికి జరిగినదంతా చెప్పాడు. 

మౌసల పర్వము సమాప్తము. 
మహా(ప్రబ్ధునిక పర్వము 

జనమేజయుడు “(దబిహ్మాజ్ఞుడా! శ్రీకృష్ణుడు 
పరంధామానికి వెళ్ళినాక పాండవులు ఏం చేశారు?” అని 
అడిగాడు. వైశంపాయనుడు 'మహారాజా! జరిగినదంతా విన్న 
యుధిష్టిరుడు మహాప్రస్థానానికే నిశ్చయించుకున్నాడు. 


శ్రీమహాభారతం —— M257 
తమ్ములను, ద్రౌపదిని కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పమని 
అడిగాడు. అందరూ యుధిష్టిరుడు ఏం చేస్తే అదే మేమూ 
చేస్తామని అంగీకరాం తెలిపారు. 

యుయుత్సుడికి రాజ్యమును కనిపెట్టి ఉందే భారాన్ని 
అప్పగించాడు యుధిష్టిరుడు. పరీక్షిత్తుకి పట్టాభి షేకం 
జరిపించాడు. ఇక మిగిలిన వారందరినీ జాగ్రత్తగా చూడాల్సిన 
బాధ్యత, వజుని రక్షించాల్సిన బాధ్యత సుభద్రకు 
అప్పచెప్పాడు. 

యుధిష్టిరుడు తమ్ములతో కలిసి వసుదేవుడికి, కృష్ణుడికి, 
బలరాముడికి, ఇతరులందరికీ తర్పణలిచ్చి, పేరుపేరునా 
అందరికీ శాస్త్ర ప్రకారంగా డశ్రాద్దక్రియ నిర్వర్తించాడు. వ్యాస, 
నారద, మార్కండేయ, భారద్వాజ, యాజ్ఞవల్క్యులను 
ఆహ్వానించి భగవశ్రీతి కోసం వారికి భోజనం పెట్టాడు. 
ఉత్తమ బ్రాహ్మణులకు రకరాకల రత్నాలు, వస్త్రాలు, గ్రామాలు, 
గుజ్టాలు, రథాలు సమర్పించాడు. గురువైన కృపాచార్యుని 
పూజించి, నగరవాసులను, శిష్యునిగా పరిక్షిత్తును ఆయన 
నవక అప్పగించాడు. ప్రజలందరి వీడ్కోలు పలికాడు. వద్దని 
వారించిన ప్రజలకు నచ్చచెప్పి వారిని ఒప్పించాడు. తరువాత 
మునివేషాన్ని ధరించారు పాండవులంతా. అక్కడ నుండి 
భూప్రదిక్షణం చెయ్యాలన్న కోరికతో ఉత్తర దిక్కుగా 
బయలుదేరారు. 

యోగయుక్తులై నియమపాలన చేసే పాండవులు 
హిమాలయాన్ని దర్శించారు. వారికి వాలూకా సముద్రం 
కనపడింది. సుమెరుశృంగాన్ని దర్శించారు. అందరూ ఏకా[గ్ర 
మనస్సులతో వేగంగా ముందుకు సాగుతున్నారు. వారి వెనుక 
నడుస్తున్న ద్రౌపది తొట్రుపాటుతో పడిపోయింది. అది చూసి 


258లాాాాాాాాాా శ్రీమహాభారతం 
భీముడు దానికి కారణం అడిగాడు. యుధిష్టిరుడు “ఈ 
ద్రౌపదికి అర్జునుని పట్ల విశేషమైన పక్షపాతం ఉంది. అందుకే 
దాని ఫలితం అనుభవిసోంది” అన్నాడు. యుధిష్టిరాదులు 
ముందుకు సాగిపోతున్నారు. కొంతసేపటికి సహదేవుడు 
పడిపోయాడు. భీముడు దానికీ కారణం అడిగాడు 
ధర్మరాజుని. ధర్మరాజు “సహదేవుడు ఎవరినీ తనంతటి 
విద్వాంసుడుగా అనుకునేవాడు కాదు. ఆ దోషం వలననే 
అతడు ఇప్పుడు పడిపోయాడు” అని చెప్పాడు. మిగిలిన 
నలుగురూ ముందుకు నడుస్తున్నారు. కొంతసేపటికి నకులుడు 
కూడా వ్యాకులుడై పడిపోయాడు. భీముడు మళ్ళీ ధర్మరాజుని 
దీనికి కారణం అడిగాడు. ధర్మరాజు “ఇతడు తనను 
మించిన సౌందర్యవంతుడే లేడు అని అనుకోవడం కారణంగా 
పడిపోయాడు” అని చెప్పాడు. ఆ ముగ్గురు పడిపోవడం చూసి 
అర్జునుడు శోకిస్తూ తానూ పడిపోయాడు. భీముడు 
ధర్మరాజుని మళ్ళీ ప్రశ్నించాడు. యుధిష్టిరుడు “తను మాత్రమే 
గొప్ప పరాక్రమవంతుడనని అర్జునుడికి మహా గర్వం. పైగా 
ధనుర్గారులందరిసనీ అవమానించాడు. అందుకే పడిపోయాడు” 
అని “చెప్పాడు. కొంతదూరం నడిచేనరికి భీముడూ 
పడిపోయాడు. పడిపోతూనే తాను పడిపోవడానికి కారణం 
చెప్పమన్నట్లుగా అన్న వైపు చూశాడు... అడిగాడు కూడా. 
అది గమనించిన యుధిష్టిరుడు “నువ్వు ఎక్కువ తింటావు. 
నీ బలం గురించి నువ్వే గొప్పలు పోతూ ఇతరులెవరినీ లెక్క 
చెయ్యలేదు. అందుకే పడిపోతున్నావు” అన్నాడు. 

వెనక్కి తిరిగి చూడకుండా యుధిష్టిరుడు ముందుకు 
సాగిపోతున్నాడు. ఒక కుక్క మాత్రం అతడి వెంటే వెళ్తోంది. 


శ్రీమహాభారతం —— M259 

ఇంతలో యుధిష్టిరుడి దగ్గరకి రథం మీద ఇంద్రుడు 
వచ్చాడు. “యుధిష్టిరా! నువ్వు "ఈ రథం ఎకు అన్నాడు 
ఇం(దడు. యుధిష్టిరుడు “దేవేశ్వరా! నా తమ్ముళ్ళు, ద్రౌపది 
కూడా దారిలోనే పడిపోయారు. నాతోపాటు వచ్చే ఏర్పాటు 
చెయ్యండి” అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు “ధర్మరాజా! 
వారు అందరూ నీ కంటే ముందుగానే స్వర్గానికి చేరుకున్నారు. 
నువ్వు అక్కడికి వచ్చాక వారు నిన్ను కలుసుకుంటారు” అని 
చెప్పాడు. పైగా వాళ్ళు మానవ శరీరాలను వదిలేసి స్వర్గానికి 
వెళ్ళారు. కానీ నువ్వు ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళచ్చు. 
వెళ్ళగలవు కూడా” అన్నాడు. “నీకు అమరత్వం, నాతో 
సమానమైన వక్రత సంపూర్ణ లక్ష్మి, అతిగొప సిద్ది, వీటితో 
పాటు స్వర్ణ సుఖాలూ సులభంగా క. కనుక ఈ 
కుక్కను వదిలేసి నాతో రా” అన్నాడు. 

ధర్మరాజు “భక్తులను వదిలిపె పెట్టాల్సి వస్తే అప్పుడు వచ్చే 
లక్ష్మి నాకు వద్దు” అన్నాడు. ఇంద్రుడు “కుక్కను ఉంచుకునె 
వారికి స్వర్గంలో. చోటు లేదు. కుక్కను ఉంచుకున్న వారుచేసిన 
పుణ్యాలను రాక్షసులు హరించెస్తారు. అందుకని బాగా 
ఆలోచించి ప్రవర్తించు. కుక్కను వదిలిపెట్టు. అందులో 
దయలేనితనం ఏమీ లేదు” అని చెప్పాడు. ధర్మారాజు “భక్తుని 
వదిలి పెట్టడం వలన వచ్చే పాపానికి ఎప్పటి అంతే లేదు. 
పైగా లోకంలో అది (బ్రహ్మహత్యతో సమానం అని 
భావించబడుతుంది. కనుక నా సుఖం కోసం ఎప్పుడూ ఏ 
విధంగానూ ఈ కుక్కను విడిచి పెట్టను” అని అన్నాడు. 

“భయంతో ఉన్న వాడిని, “భక్తుని, నాకు వేరి. ఏ 
సహాయమూ లేదు అని చెప్పి శరణు కోరుకుని వచ్చిన వాడిని, 


260 లాాాాాాాాాాాాా శ్రీమహాభారతం 
తనని తాను రక్షించుకోలేని అసమర్హుని, బలహీనుని, తన 
(ప్రాణాలు కాపాడుకోవాలని కోరుకునేవాడినీ నేను నా ప్రాణం 
పోయినా కూడా వదిలిపెట్టను. ఇది నాకు నిత్య వ్రతము” 
అని చెప్పాడు. ఇంద్రుడు “నీ భార్యను, తమ్ములను కూడా 
వదిలేశావు గదా! ఈ కుక్కని వదలలెకపోతున్నావేమిటి? దీని 
మోహంలో ఎట్లా పడిపోయావు?” అని అడిగాడు. ధర్మరాజు 
“చనిపోయిన వారితో ఎవరికీ బంధుత్వం గానీ, విరోధం 
గానీ ఉండదు. ఇది లోకంలో నిశ్చయంగా ఉన్న విషయం. 
ద్రౌపదిని తమ్ముళ్ళను బ్రతికింపచేయడం నా ఆధీనంలో లేదు. 
కనుక మరణించినాక వారిని వదిలేశాను. కానీ (బతికి 
ఉండగా శరణు కోరి వచ్చిన వారిని భయపెట్టడం, స్త్రీని 
చంపడం, (బ్రాహ్మణుడి సామును అపహరించడం, 
స్నేహితునికి ద్రోహం చెయ్యడం” అనె ఈ నాలుగు అధర్మాలూ 
ఒక ఎత్తు. అయితే భక్తుని వదిలిపెట్టడం ఒక్కటీ ఒక ఎత్తు. 
నాకు కుక్కని వదిలిపెట్టడం పై నాలుగింటితో సమానం” 
అన్నాడు. 

అప్పుడు కుక్క రూపంలో ఆ ధర్మరాజు వెంట వచ్చిన 
ధర్మస్వరూపుదైన ధర్మదేవత యుధిష్టిరుని మాటలకు 
సంతోషించాడు. అతడిని పొగుడుతూ “రాజేంద్రా! నువ్వు నీ 
సదాచారం, బుద్ది, ప్రాణులన్నింటిపట్ల చూపించే ఈ దయ 
కారణంగానే నువ్వు నీ తండ్రి పెరును ప్రకాశింప చేస్తున్నావు. 
ఇంతకు ముందు ధ్వ్వైతవనంలో నీ తమ్ములు 
మరణించినప్పుడు కూడా ధర్మం (ప్రకారంగా నకులని 
బ్రతికించు” అని అడిగావు. ఇప్పుడు ఈ కుక్క కోసం 
దేవేంద్రుడి రథాన్నీ వదిలేస్తున్నావు. కనుక స్వర్గంలో నీతో 
సమానులెవరూ లెరు. అందుకె నువ్వు ఈ నీ శరీరంతోనే 


శ్రీమహాభారతం —— 261 
అక్షయలోకాలను పొందావు. నువ్వు పరమోత్కృష్టమైన 
దివ్యగతిని పొందావు” అని చెప్పి ధర్ముడు, ఇంద్రుడు, 
మరుద్దణం, అశ్వినీ కుమారులు, దేవతలు, దేవర్నులు 
పాండుతనయుడైన యుధిష్టిరుని రథంలో కూర్చోబెట్టి తమ 
తమ విమానాలెక్కి స్వర్గానికి బయలుదేరారు. 

నారదుడు గట్టిగా “ఈ కురురాజు యుధిష్టిరుడు తన 
సత్మీర్తితో అందరి కీర్తులనూ మరుగు పరిచేసి ప్రకాశిస్తున్నాడు. 
తన కీర్తి వరాక్రమం,నదాచారమనే నంవత్తితో 
మూడులోకాల్లోనూ ఆవరించింది. పంచభూతాత్మకమైన 
శరీరంతోనే స్వర్గానికి వచ్చే అదృష్టం పాండునందనుడైన 
యుధిష్టిరునికి తప్ప మరి ఏ రాజుకు వచ్చింది? యుధిష్టిరా! 
భూమిపై ఉండి ఆకాశంలో నువ్వు చూసె నక్షత్ర తారకల 
రూపంలోని కాంతులే దేవతల యొక్క ఈ వేల వేల లోకాలు. 
వాటి వైపు చూడు” అన్నాడు. 

నారదుడి మాటలు విన్న యుధిష్టిరుడు దేవతల యొక్క 
తన పక్షం వారైన రాజులందరి యొక్క అనుమతి తీసుకుని 
మళ్ళీ మొదటికే వచ్చాడు. నేను నా తమ్ముళ్ళు, ద్రౌపది 
పొందిన స్తానాలనే పొందాలనుకుంటున్నాను. అది మంచైనా, 
చెడైనా సరే నాకు వారి లోకాలకే వెళ్ళాలని ఉంది” అన్నాడు. 
అది విని ఇంద్రుడు “మహారాజా! నువ్వు నీ శుభకర్మల వలన 
పొందిన ఈ స్వర్గలోకంలో ఉండు. మానవలోకంలోని స్నేహ 
పాశాన్ని ఎందుకు ఇక్కడ దాకా లాక్కుని వస్తున్నావు? 
మానవలోకపు భావనలు నిన్ను ఇంకా వదలలేదా? ఇది స్వర్ణ 
లోకం. ఇక్కడ ఉన్న దేవర్షులను, సిద్దులను చూడు” అన్నాడు. 
అయినా ధర్మరాజు “నా తుమ్మళ్ళు, ద్రౌపది ఉన్న టికే 
వెళ్ళాలనుకుంటున్నాను” అన్నాడు. 


262 లాలా శ్రీమహాభారతం 

ఈ పర్వంలో మానవుడి పతనానికి అతడి అహంకారం 
మాత్రమే అని మనం (గ్రహించాలి. ఈ లోకపు వాసనలు 
వదలడం కూడా చాలా కష్టమని తెలుసుకోవాలి. 

మానవుడు పుట్టిన దగ్గర నుండి చచ్చేవరకూ, చచ్చినాక 
కూడా ఏమౌతుందో చెప్పింది ఈ (గంథం. అందుకే ఇందులో 
లేనిది ఎక్కడా ఉండదు. ఎక్కడ ఉన్నదైనా ఇందులో 
దొరుకుతుంది. మనం మన కున ఉపయోగించి మనకి 
కావలసిన దానిని ఇందులో నుండి స్వీకరించి ఆచరించాలి. 

మహాప్రస్థానిక పర్వము పరిసమాప్తము. 
స్వర్గారోహణ పర్వము 

జన జతుకు. “స్వర్గానికి ధర్మరాజు వెళ్ళినప్పుడు 
ధృతరాష్ట పుత్రులకు ఏ..ఏ స్థానాలు లభించాయి?” అని 
అడిగాడు. 

జనమేజయుడు అడిగిన దానికి వైశంపాయనుడు 
రాజా! యుధిష్టిరుడు స్వర్గానికి వెళ్ళాక అక్కడ దుర్యోధనుడు 
ఒక దివ్య సింహాసనంపై కూర్చుని, సూర్యుని లాగా 
ప్రకాశిస్తుండడం చూశాడు. వెంటనే వెనక్కి తిరిగి 
“దేవతలారా! నేను ఈ దుర్యోధనుని కారణంగానే చాలా 
కష్టాలు పడ్డాను. సంపదలు, రాజ్యము పోగొట్టుకున్నాను. 
నా భార్య అవమానింపబడింది. కనుక ఇతడు ఉన్న ఈ 
స్వర్గంలో ఉండడానికి నాకు ఇష్టం లేదు” అన్నాడు. 

అప్పుడు నారదుడు నవ్వుతూ “స్వర్గలోకానికి వచ్చాక 
మానవలోకపు విరోధాలు ఉండవు. అతడు అప్పుడు నిన్ను 
బాధించినా యుద్దంలో శరీరాన్ని ఆహుతి చేసి వీరలోకాన్ని 
పొందాడు. కనుకే ఎప్పుడో అక్కడ ద్రౌపదికి ఇతడు చేసిన 


శ్రీమహాభారతం —— 263 
పరాభవాన్ని మరిచిపోయి, ఇతనిని న్యాయంగా కలుసుకో. 
ఈ స్వర్గంలో పాతకక్షలు ఉండవు” అన్నాడు. 

తరువాత “నా తమ్ముళ్ళకు ఎటువంటి లోకాలు 
వచ్చాయో చూడాలని ఉంది. కర్గుడు, ధృతరాష్ట్రుడు, 
ధృష్టద్యుమ్నుడు, సాత్యకి, ఇతర రాజులందరినీ కూడా 
చూడాలని ఉంది. విరాటరాజు, (ద్రుపదుడు, ధృష్టకేతుడు, 
పాంచాల రాజకుమారుడు, శిఖండి, (ద్రౌపదీ పుత్రులు, 
అభీమన్యుని కూడా చూడాలని ఉంది నాకు” అని అడిగాడు. 
అప్పుడు దేవతలు దేవదూతతో “నువ్వు యుధిష్టిరునికి అతడి 
బంధువులను చూపించు” అని ఆదేశించారు. ముందు 
దేవదూత, వెనుక యుధిష్టిరుడు బయలదేరారు. పాపాత్ములు 
ఉండే ప్రాంతం మీదగా వెళ్తున్నారు. అక్కడ ఎందరో కష్టాలు 
అనుభవిస్తూ ఉన్న వారిని చూసి యుధిష్టిరుడు చింతిస్తూ 
నడుస్తున్నాడు. ఆ దారిలో హా పడుతున్న ఇతర 
భయంకరమైన యాతనలను చూస్తూ “ఇంకా మనం ఎంత 
దూరం ఈ దారిలో నడవాలి” అని అడిగాడు. ఆ దారిలో 
వచ్చే దుర్గంధాలను పీల్చలేక. 

తుం వెళ్తున్న దేవదూత వెనక్కి ధర్మరాజు దగ్గరికి 
వచ్చాడు. “నువ్వు రావలసింది ఇంతవరకే? డేవకలు 

“యుధిష్టిరుడు అలసిపోయినప్పుడు వెనక్కి తీసుకురమ్మని 
నన్ను ఆదేశించారు” అని చెప్పాడు. వెనక్కి తిరగగానే ఎందరో 
జీవుల దయనీయమైన ఆక్రందనల పిలుపులు వినిపిస్తున్నాయి. 
“ధర్మనందనా! మీరు మాపై దయ ఉంచి మరికొంత సే 
ఇక్కడ ఉండంది. మీరు రాగానే పరమ పవిత్రమైన సుగంధ 
భరితమైన గాలి వీస్తోంది. అందుకని మాకు చాలా హాయిగా 


264౮ శ్రీమహాభారతం 
నుఖంగా ఉంది. మిమ్మల్ని చూని వేము చాలా 
ఆనందిస్తున్నాము. మీరు ఇక్కద ఉండడం వలన మా బాధలు 
తగ్గుతున్నాయి. కనుక మీరు ఇంకొక్క క్షణకాలం పాటు 
ఉండండి” అంటూ దీనంగా అడుగుతున్నారు. 

అది విన్న యుధిస్టిరుడికి “అయ్యో పాపం! వీరికి ఎంత 
కష్టం వచ్చింది?” అనే మాటలు అతడి నోటి వెంట బయటకి 
వచ్చాయి. అతడు అక్కడే ఆగిపోయాడు. కానీ మళ్ళీ ఎవరో 
జీవుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. యుధిష్టిరుడు “మీరు 
ఎవరు?ఎందుకు ఉన్నారు?” అని ఆ జీవులను అడిగాడు. 
అప్పుడు వారు అతని తమ్ములు నలుగురు, అన్న కర్షుడు, 
భార్య ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు, (ద్రౌపది పుత్రులము అని 
చెప్పారు. యుధిప్టిరుడు “వీరంతా ఏం పాపం చేశారని ఈ 
భయంకరమైన చోట పడి ఉన్నారు. నేను నిజంగానే వింటూ 
చూస్తున్నానా? కలగంటున్నానా? వీళ్ళంతా ఎంతో 
పుణ్యాత్ములేగా” అనుకుంటున్నాడు తన నే. తరువాత 
దేవదూతతో “నువ్వు ఎవరికి దూతవో వాళ్ళ దగ్గరకు వెళ్ళు. 
న అక్కడికి రానని, ఇక్కడే ఉంటానని, నేను ఉండడం 
వలన నా బంధువులకు సుఖంగా ఉన్నదని నీ యజమానులకు 
చెప్పు” అన్నాడు యుధిష్టిరుడు. 

దేవదూత ఇంద్రుడి దగ్గరకు వెళ్ళీ ధర్మరాజు 
చెప్పమన్నట్లుగానే చెప్పాడు. తరువాత ఇంద్రుడు, ధర్ముడు 
ఇతర దేవతలందరూ యుధిష్టిరుడు ఉన్న చోటకే వచ్చి, 
అతనిని ఓదార్చి వాళ్ళు ఎందుకు అట్లా బాధపడుతున్నారో 
చెప్పి, నీకు గొప్ప సిద్ది కలిగింది. మా వెంట రమ్మన్నారు. 
ఇంద్రుడు చెప్పిన తర్వాత ధర్మదేవత “ధర్మం పట్ల నీ 


శ్రీమహాభారతం —— 265 
అనురాగం, సత్య భూషణం, ఓర్పు, క్షమ, ఇంద్రియ నిగ్రహం 
వెుదలైన గుణాల కారణంగానే నేను నీ వట్ల 
(ప్రసన్నుడనయ్యాను. నేను యక్షరూపంలో (ప్రశ్నలడిగి నీకు 
మొదటి పరీక్ష పెట్టాను. కుక్క రూపంలో వచ్చి రెండవసారి 
పరీక్షించాను. ఇక మూడవ పరీక్షలో నువ్వు నీ తమ్ములతో 
పాటు దుర్గంధ భూయిష్టంలోనే ఉంటాను గానీ స్వర్గం 
వద్దన్నావు. నీలో ఏ విధమైన పాపము అనేదే లేదు. అందుకే 
నువ్వు స్వర్గ సుఖాలు అనుభవించు. వ తమ్ముళ్ళూ నరకం 
అనుభవించదగిన వారు కాదు. అదంతా దేవరాజు ఇంద్రుడు 
కల్పించిన మాయ. రా! నాతో పాటు వచ్చి మూడు లోకాల్లో 
ప్రవహించే గంగానదిని చూడు” అన్నాడు. 

అప్పుడు యుధిష్టిరుడు దేవతలతో పాటు గంగలో 
స్నానం చెశాడు. అప్పుడు అతనికి మానవ శరీరం పోయి 
దివ్యమైన శరీరం వచ్చింది. దేవతలు - మహర్షులు అతనిని 
స్తోత్రం చేస్తున్నారు. అవి వింటూ ద్రౌపదితోనూ, నలుగురు 
తమ్ముళ్ళతోనూ కలిసి ధృతరాష్ట్ర పుత్రులు ఉన్న చోటికే వెళ్ళి 
ఆనందంగా నివసించాడు. 

తరువాత యుధిష్టిరుడు దివ్యలోకాలను, శ్రీ కృష్ణాదులను 
చూశాడు. భీష్మాదులు వారి పూర్వ రూపాలలో కలిసి పోవడం 
చూశాడు. ఇంద్రుడు “సాక్షాత్తుగా శ్రీమహాలక్ష్మియే ద్రౌపదిగా 
మానవలోకంలో నీ కోసం అవతరించింది. శంకరుడే మీ 
ఆనందం కోసం ఈమెను నాం ఈమెయె దృపదుని 
వంశంలో పుట్టి మిమ్మల్ని సెవించింది. 

శ్రీకృష్ణుని యొక్క పదహారు వేలమంది భార్యలు 
సమయం చూసుకుని సరస్వతీ నదిలోకి దూకేసి, తమ భౌతిక 


266 లాలా శ్రీమహాభారతం 
శరీరాలను వదిలేసి, అప్పరసల రూపంలో భగవంతుని సేవ 
సిద్దమయ్యారు. ఈ విధంగా మహా భారత యుద్దంలో 
చనిపోయిన వీరులు, మహా రథులు తమ తమ యోగ్యతలను 
బట్టి దేవతలలో, యక్షులలో కలిసిపోయారు. ఇంద్రుడి 
భవనానికి కొందరు, కుబేరుని భవనానికి మరికొందరు 
చేరుకున్నారు. ఎందరో మహానుభావులకి వరుణ లోకం 
లభించింది. జనమేజయా! ఈ విధంగా నీకు కురుపాండవ 
చరిత్ర నేను విస్తారంగా చెప్పాను” అని పూర్తి చేశాడు. 

సౌత ముని బ్రాహ్మణులతో “జనమేజయ మహారాజు 
తన యజ్ఞంలో వైశంపాయనుని నోటి నుండి బయటకు 
వచ్చిన భారతాన్ని విని చాలా ఆశ్చర్యపోయాడు. బ్రాహ్మణులు 
మిగిలిన పనులను పూర్తి చేసి యజ్ఞాన్ని ముగించారు. రాజు 
కూడా బ్రాహ్మణులను దక్షిణాదులతో సంతృప్తిపరిచి తక్షశిల 
నుండి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. 

మటోభారతీ ఎరను ఫలము 

ఈ ఇతిహాసం పరమపవిత్రమైనది. పుణ్యప్రదమైనది. 
వ్యాసమహర్షి తన దివ్యదృష్టితో చూసి మహాత్ములైన పాండవుల 
యొక్క తేజస్సంపన్నులైన ఇతర రాజుల యొక్క కీర్తిని 
లోకంలో ప్రసరింప చెయ్యడానికే ఈ ఇతిహాసాన్ని రచించాడు. 
ప్రతిపర్వదినం రోజు ఈ ఇతిహాసాన్ని ఇతరులకు వినిపించిన 
విద్వాంసుని పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అతడు స్వర్గాన్ని 
పొందడానికి అర్హతను సంపాదించుకుంటాడు. బ్రహ్మ భావం 
పొందడానికి యోగ్యత కలవాడౌతాడు. 

శ్రీకృష్ణదైపాయనుడు చెప్పిన కారణంగా ఈ 
ఉపాఖ్యానికి “కార్యవేదము” అనే ప్రసిద్ధి ఉంది. ఏకాగ్రమైన 


శ్రీమహాభారతం —— 267 
మనస్సుతో ఈ గంథాన్నంతటి నీ విన్నవాడికి బ్రహ్మహత్య 
మొదలైన అనేక కోట్ల పాపాలు కూడా నశించిపోతాయి. 
(శాద్ధకర్మలలో (బ్రాహ్మణులకు మహాభారతంలోని ఏ 
కొంతభాగాన్నైనా వినిపించినవాడు సమర్పించే అన్న పానాలు 
వితరులకు అక్షయుంగా లభిస్తాయి. మానవుడికి 
ఇంద్రియాలతోను, మనస్సుతోను పగటిపూట చేసే పాపం 
సంధ్యా కాలంలో సంధ్యవార్చేటప్పుడు (సమయంలో) 
మహాభారతం చదవడం వలన తొలగిపోతుంది. అట్లాగే రాత్రి 
పూట చేసిన పాపం ప్రాతఃకాల సంధ్యా సమయంలో మహా 
భారతం చదవడంతో నశిస్తుంది. ఈ [గ్రంథంలో భరత 
వంశీయుల యొక్క జన్మ కర్మలను గురించి మహా విస్తారమైన 
వర్ణన ఉన్న కారణంగా దీనిని “మహాభారతం” అంటున్నారు. 
మహాభారమైనది కనుక కూడా “మహాభారతం” అని పేరు 
వచ్చింది. “మహాభారతం” అన్న పదం యొక్క వ్యుత్పత్య్యర్థం 
తెలిసినవాడు అన్ని పాపాల నుండి విముక్తుడౌతాడు. 
పద్దెనిమిది పురాణాలను వ్రాసిన వ్యాసభగవానుడే “పద్దెనిమిది 
పురాణాలు, సమస్త ధర్మశాస్త్రాలు, ఆరు అంగములతో కూడిన 
నాలుగువేదాలు, ఒక ఎత్తు. మహాభారతం ఒక్కటే ఒక్క ఎత్తు. 
“జయ” అనే పేరు గల ఈ మహాభారత ఇతిహాసాన్ని 
ఎల్లప్పుడూ భక్తితో వింటూ ఉండేవాడికి సంపద, కీర్తి, విద్య 
లభిస్తాయి. మోక్షం కావాలనుకునే బ్రాహ్మణ క్షత్రియులు, 
గర్భిణీ స్రీలు కూడా ఈ ఇతిహాసాన్ని వినాలి. దీనిని చదివిన 
మానవుడు స్వర్ణం కావాలనుకుంటే స్వర్గం, యుద్దంలో 
విజయం లభించాలనుకుంటే విజయం, గర్భిణీ స్ర్తీకి అత్యంత 


268 శ్రీమహాభారతం 
యోగ్యుడైన పురుషుడు గాని, సౌభాగ్యశాలి అయిన స్త్రీ 
(కుమార్తె) గానీ పుడతారు. 

వ్యాసుడు ధర్మం మీద కోరికతోనే ఈ (గంథ రచన 
చేశాడు. మొదట ముప్పైలక్షల శ్లోకాలతో కూడిన సంహిత 
దేవలోకంలో ప్రచారమయ్యింది. వదిహాను లక్షల రెండవ 
సంహిత పితృలోకంలో ప్రచారం చెయ్యబడింది. పధ్నాలుగు 
లక్షల మూడవ సంహిత యక్షలోకంలో ప్రచారమయ్యింది. 

దేవతలకు దేవర్షి నారదుడు, పితరుకు దేవలుడు, 
యక్షరాక్షసులకు శుకమహర్షి, మానవులలో వైశంపాయనుడు 
మొట్టమొదటిసారిగా మహాభారత సంహితను వినిపించారు. 
(బ్రాహ్మణుల ద్వారా చెప్పించుకుని ఈ పవిత్రమైన మహాభారత 
(గ్రంధాన్ని విన్నవాడు ఈ ప్రపంచంలోని మనను కోరుకో దగిన 
సమస్త భోగాలను, ఉత్తమ కీర్తిని పొందుతాడు. అంతేకాదు 
దానితో పాటు పరమసిద్దిని కూడా పొందుతాడు. ఈ 
విషయంలో నాకు ఏమాత్రం సందేహమూ లేదు. అత్యంత 
శ్రద్దా భక్తులతో మహాభారతంలోని ఏ ఒక్క అంశాన్నైనా 
తానువిన్నా, లేక ఇతరులకు వినిపించినా అతడికి సంపూర్ణ 
మహాభారతం చదవడం వలన కలిగే పుణ్యం లభిస్తుంది. 
ఈ పుణ్యప్రభావంతో అతడికి ఉత్తమ గతి కలుగుతుంది. 

ఈ ప్రపంచంలో మనిషి వేలమంది తల్లిదండ్రులతో, 
వందల కొద్ది భార్యాపుత్రలతో సంయోగ వియోగాల 
అనుభావాన్ని పొందాడు, పొందుతున్నాడు, పొందుతూనే 
ఉంటాడు. అజ్ఞానికి వేలకొద్ది సంతోష సమయాలు, దుఃఖ 
సమయాలు వస్తూ ఉంటాయి. వాటి ప్రభావం అజ్ఞాని మీద 


శ్రీమహాభారతం —— 269 
ఎంతగానో ఉంటుంది. కానీ పండితునిపై ఏమాత్రం ఉండదు. 
నేను రెండు చేతులు పైకి చాచి, ఎలుగెత్తి మరీ పిలిచి 
చెప్తున్నాను. నా మాట ఎవరూ వినడం లేదు. ధర్మం వలన 
మోక్షం సిద్ధిస్తుంది. అర్ధకామాలు కూడా సిద్ధిస్తాయి. 

తరహా హా ఆ ధర్మాన్ని హు ఎందుకు 
ఆచరించడం లేదు? కోరికతోనో, భయంతోనే, లోభంతోనో, 
చివరికి ప్రాణాలు కాపాడుకోడానికైనా సరే ధర్మాన్ని విడిచి 
పెట్టకూడదు. ధర్మం నిత్యం. సుఖదుఃఖాలు అనిత్యం. అట్లాగే 
జీవాత్మ నిత్యం. దాని బంధకారణాలు అనత్యం” అని 
వివరంగా చెప్పాడు. (ప్రతిరోజు ఉదయం లేవగానే 

“భారతసావిత్రి” అని ప్రసిద్ధి పొందిన ఈ ఉపదేశాన్ని 
చదివేవాడు సంపూర్ణ మహాభారతాన్ని చదవడం వలన కలిగే 
భ లితాన్ని పొంది పరటబ్రవ్మ అయిన వరమాత్మను 
పొందుతాడు. లోకంలో హిమవంతం, సముద్రం రెండూ 
రత్నాలకు నిలయాలు. అట్లాగే ఈ మహాభారతం కూడా 
రకరకాల ఉపదేశ రత్నాలకు నిలయం. శ్రీకృష్ణద్వైపాయన 
మహర్షి ద్వారా ప్రసిద్ధికి ఎక్కిన ఈ మహాభారత రూపమైన 
పంచమ వేదాన్ని చెప్పినవాడికి సంవద లభిస్తుంది. 
ప్రయోజనం లభిస్తుంది. ఏకాగ్రమైన మనస్సుతో ఈ 
మహాభారత కథను చదివినవాడు మోక్షమనే పరమసిద్ధిని 
తప్పక పొందుతాడు అని చెప్పడంలో. నాకు ఫేమూరత 
సందేహమే లేదు” అని పూర్తి చేశాడు. 

స్వర్గారోహణ పర్వము పరిసమాప్తము. 


270 — శ్రీమహాభారతం 
సం౦కైతు మహాభారతము 
మహాభారతం వినే విధానము - వినే విధాన ఫలితము 

జనమేజయుడు వైశంపాయనుని “భారతమును ఎట్లా 
వినాలి? దాన్ని విన్నందు వలను ఎలాంటి ఫలితం లభిస్తుంది? 
(ప్రతి పర్వం పూర్తి అయినాక ఏమి దానం ఇవ్వాలి? ఈ కథను 
చెప్పేవాడు ఎట్లా ఉండాలి?” అని ప్రశించాడు. 

అప్పుడు వైశంపాయనుడు “రాజా! వినేవాడు తన 
మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని, పవిత్రుడై 
శాస్త్రం చెప్పిన పద్ధతిని అనుసరించి ఈ ఇతిహాసాన్ని వినాలి. 
క్రమంగా పూర్తి చెయ్యాలి. 

ఇంకా వినేవాడు “బయట లోపల వవి(త్రుడైన, 
శీలవంతుడైన, సదాచారుడై, పరిశుద్ధమైన వస్త్రములు 
ధరించిన, జితేంద్రియుడైన, సంస్కారసంవన్నుడైన, 
శాస్త్రములలోని తత్త్వమును పూర్తిగా తెలుసుకున్న, 
శ్రద్ధాళువైన, దోష దృష్టిలేనివాడైన, సౌభాగ్యశాలియైన, 
మనస్సును అదుపులో ఉంచుకున్న, సత్యవాది అయిన వానిని 
దానంతోను, గౌరవంతోను, అను(గహింప చేసుకుని, 
చెప్పించుకోవాలి. 

కథ చెప్పేవాడు ఎక్కువగా ఆగుతూ, తొందర 
తొందరగా, సాగదీస్తూ కథను చెప్పకూడదు. అక్షరాలను 
స్పష్టంగా పలుకుతూ గట్టిగా, అర్థమయ్యేలా కథ చెప్పాలి. 
భావార్దాన్ని తాను తెలుసుకుని కథ చెప్పాలి. మొత్తం అరవై 
మూడు అక్షరాలను వాటి ఎనిమిది స్థానాలలో చక్కగా 


శ్రీమహాభారతం —— M271 
పలకాలి. చెప్పే వ్యక్తి స్వస్టుడై, ఏకాగ్రమైన మనసుగలవాడై 
ఉండడం అత్యవసరం. సుఖంగా కూర్చోడానికి వీలైన 
ఆసనంపై ఉండాలి. శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి, 
సరస్వతీదేవికి, వ్యాస మహార్షికి నమస్మరించి కథను 
ప్రారంభించాలి. అసురీ సంపదలపై విజయాన్ని పొందడం 
ద్యారా అంతఃశుద్ధిని కలిగించే మహాభారత గ్రంథాన్ని 
చదవాలి. 

మనిషి ఎల్లపుడూ మహాభారతాన్ని వినాలి. 
కీర్తించాలి. మహాభారత (గ్రంథం ఉన్న యింటి యజమాని 
చేతిలోనే విజయం ఉంటుంది. దేవతలు కూడా మహాభారత 
(గ్రంథాన్ని చదవుతుంటారు. మహాభారత ఇతిహాసాన్ని 
భూమిని, గోవును, సరస్వతిని, బ్రాహ్మణుని, వాసుదేవ 
భగవానుని కీర్తించిన మనిషి ఎప్పుడూ ఏ ఆపదలోనూ 
చిక్కుకోడు. ఈ కథ వినేవాడు, వినిపించేవాడు కొడుకుని 
కూడా ఉద్ధరిస్తాడు. 

మహాభారత (శ్రవణ విధానము పరిసమాప్తము. 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


శ్రీమహాభారతం శ్రీమహాభారతం 


